


డి.చంద్రశేఖర రెడ్డి 


| 

ట్య 

Publications 
2001 


mana bhaasha 

(A collection of essays onthe structure of Telugu Language) 
Dr. D.Chandrasekhara Reddy 

© Author 

First Published December, 2001 


Typesetting & Cover Design 
Vivid Design Ventures 
(© 040-658 8819 


Printed at 
Akruthi Offset Printers 
(ర 040-766 4525 


For Copies 

అ Media House 9101026018 
1-9-289/4, Behind Post Office 
Vidyanagar, Hyderabad - 500 044. 
(©: 7607307 


అ Visaalaandhra Book House 
All Branches 


Price: Rs. 100 





బుణం తీర్చలేనిది, ప్రేమ మరువలేనిది 


॥॥ శే॥ నాగారెడ్డి హరిశేషా రెడ్డి | మెట్టు సుందరరామి రెడ్డి 
గారికి. గారికీ 





O11 lk (౨౮ 69 HH 


0 0 =) రా 


i0 


11 
12 
13 
14 
15 
16 
17 
18 
19 
20 
21 


22 
29 


ఇది వచనయుగం 

రాతలో దొర్తే పొరపాట్లు 

బుబూలు 

అచ్చుతో ఎందుకు రాయాలి 

ఏది తెలుగు - ఎది 
సంస్కృతం 

విసర్గ ఎక్కడ వాడాలి 

సున్నా ఎక్కడ 

తద్భవాలా - తత్సమాలా 

ఎక్కడ అల్ప(ప్రాణం - ఎక్కడ 
మహాప్రాణం 

“'మహా(ప్రాణాలు తారుమారు 

చేయవద్వ 

టకాదుర 

'రికారం కాదు 'టికారమే! 

అక్షరాలు తారుమారయితే 

శషలు తెలుగులో లేవు 

మన పేర్లు 

తత్సమాలు ఏర్పడే పద్ధతి 

పేరులోనే ఉంది పెన్నిధి 

పదాది సంయుక్తాలు 

రకారానికి లోపం ఎక్కడ 

భాషల పరస్పర (ప్రభావం 

ఇంగ్లీషు మాటలు -కొన్ని 

సంగతులు 

ఇంగ్లీషు పేర్లేనా 

పేర్లు - కధా కమామిషూ 


13 
15 
17 
19 


21 
283 
25 


29 


31 
33 
35 
37 


41 
43 
£5 
47 
49 
51 


ర్‌3 
ర్‌ర్‌ 
ర్‌7 


యాం 


24 
25 
26 


27 
28 
29 
30 
31 
32 
33 
34 
35 
36 
37 
358 
39 
40 
41 
42 
43 
44 
45 
46 
47 


£68 


ఆ మనబాష 


చిక 


పేర్లకు అనువాదాలా 
పరాయి పేర్లు 
పరభాషలపై మోజు 
మాతృభాషకు చేటు 


హెలంతాలా?” అజంతాలా? 


మరికొన్ని ఇంగ్లీషు మాటలు 


పదజాలం 


కియా? నామవాచకమా? -1 


59 
61 


63 
65 
67 
69 
71 


(కియా? నామవాచకమా?-2 73 


(కియా? నామవాచకమా? -3 
కియా? నామవాచకమా? -4 
కియా? నామవాచకమా? -ర5 


భావార్థక నామాలు 

డు - ప్రత్యయం 

పు- ప్రత్యయం 

త - ప్రత్యయం 

ఇక - ప్రత్యయం 

క - ప్రత్యయం 

అ, అకం - ప్రత్యయాలు 
ఇ - ప్రత్యయం 

మాపకం - మారకం 
దిద్దుబాటు - మెచ్చుకోలు 


ఉంకువ - ఈవి - అరువు 


మరికొన్ని కృత్రత్యయాలు 
ఖిన్నప్రత్యయాలు - 
భిన్నార్టాలు 

తద్ధితనామాలు 


ర్‌ 


75 
Tf 


81 
883 
85 
87 
90 
92 
94 
96 
98 
100 
102 
104 


106 
108 

















ర్‌? 
ర్‌రి 
59 
60 
61 
62 
63 
64 
65 


67 
68 
69 


70 
71 
72 
78 


సనాతనం 


దైనికం - ఐహికం 


66. 


త్వార్ద, స్వార్థ (ప్రత్యయాలు 
మతుబర్గక (ప్రత్యయాలు 
అభావాది అర్థాలు 
అరువు ప్రత్యయాలు 


110 
112 
114 
116 
118 










శైవ బైషవాదులు 


పాయసం - దేశీయం - 





120 





122 





మహిమ - రాజ్యం 
జాడ్యాదులు 

మమత - మమత్వం 
అహంకారం - అహంభావం 
స్నాతకం - శతకం 
ప్రాచీనం - వాజ్మయం 
ద్వీవకల్పం - నామధేయం 
జాతీయీకరణం 
బుద్ధిమంతుడు 

ధన్వి - రూవ్యం 

తర తమ (ప్రత్యయాలు 
సంస్కృత సంఖ్యా వాచకాలు 
వింశతి నుండి మహాభూరి 
దాకా 

సంకేతాలు 

స్తీ ప్రత్యయాలు 

ఉపసర్దలు 

పరాకాష్ట - అపవాదం 


సంకోచం - సంకలనం 





6 


124 
126 
128 
130 
132 
134 
136 
138 
140 
142 
144 
146 
148 















150 
152 
154 
156 
1586 
160 







ఆ మనబాష 


"786 
79 
80 
81 
52 
83 
84 
రి్‌ర్‌ 
86 
వగ 
88 
89 
90 
91 
92 
93 
94 
95 
96 
97 
98 
99 


అనుక్షణం - అనూరాధ 


కవివతంసుడు - 
అవమానం 


నిరశనం - నిరసనం, 
నిద్దిష్టం - నిర్జుష్టం 
దుర్యోధన - దుశ్శాసనులు 
విచక్షణ - విచారణ 
వినియోగం - విమర్శ 
విగ్రహం - వివాహం 
ఆచం(ద్ర తారార్మం 
ఆ(శమం - ఆ(గహం 
నిపుణుడు - నిదానం 
అధికారం - అధిష్టానం 


అతిక్రమం - అతిపరిచయం 


అతిరధుడు - అతివాదం 
స్వాగతం - సురభి 
ఉత్తరం - ఉదాసీనం 
ఉత్మంర - ఉద్దరణ 
ఉద్దేశం - ఉద్దేశ్యం 
ఉత్పత్తి - ఉద్యోగం 
అభ్యాగతుడు - అభిసారిక 
అభీజ్జుడు - అభిజ్ఞానం 
అభినవం - అభిమానం 
ప్రతిబింబం - ప్రత్యాహారం 
పతిషేధం - ప్రతికూలం 
(ప్రతిధ్వని - ప్రతిభ 
పరిపాలన - పరిమళం 


100 ఉపాసన - ఉపేం([ద్రుడు 


162 


164 


166 
168 
170 
172 
175 
177 
179 
181 
1864 
186 
188 
191 
193 
195 
197 
199 
201 
204 
206 
209 
211 
213 
215 
217 


రురిచయం 


తేలుగు మన భాష అది మన భాష కాబట్టి మనకు తెలిసే ఉంటుంది బాగా తెలుసు కాబట్టి 
ఇంకా తెలుసుకోవలసిన పనిలేదు మన భాషను గురించి పూర్తిగా విశదంగా తెలుసుకోవాలంటే 
సమగ్ర నిమంటువులేదు సువిస్త్రృత వ్యాకరణ [గగ్రందం లేదు వాటిని సిద్ధం చేసుకోవాలన్న 
ఆకాంక్ష అప్పుడప్పుడూ పుడుతుంది కాని మన ఆరంభ శూరత్వంవల్ల ఆ భావం, (శ్రద్దా ఎంతో 
కాలం నిలవవు మనవి విశాలహృదయాలు కాబట్టి మనవి కాని వాటిమీద మనకు భక్తి 
తాత్పర్యాలు హెచ్చు మనదే అయిన భాషమీద అతిపరిచయకారణంగా నిరాదరణ, అవజ్ఞ 
తెలుగుజాతి భిన్నప్రాంతాల్లో, దేశాల్లో విభక్తమై ఉందికాబట్టి మనకు ఏకసూత్రత కుదరదు 
అన్యభాషల వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారనుకొన్నప్పుడు, మనమీద పెత్తనం చేస్తున్నారను 
కొన్నప్పుడు తెలుగుతేజం చూపాలనిపించి విశాలాంధ్ర కాకపోయినా ఆంధ్రప్రదేశాన్ని 
సాధించాం అంతటితో మన రాజకీయావసరాలు తీరాయి ఈ కాలంలో మనిషి రాజకీయ 
పశువని ఇంగ్లీషువాడు చెప్పి, బోధపరిచి పోయాడు మనకామాట నచ్చింది కాబట్టి రాజకీయా 
లకు మాత్రం తెలుగును పరిమితంచేసి అప్పుడప్పుడు మనం తెలుగువాళ్ళమని చెప్పుకుంటూ 
తెలుగుభాషను, అది ప్రతిఫలించే, ప్రతిబింబించే తెలుగు సంస్కృతిని ఆదరించటానికి ఏదో 
కొన్ని పదవులు, కొందరికి ఉపాధి సౌకర్వాలూ కల్పించి చేతులు దులుపుకుంటాం లేదా కడుక్కొని 
తుడుచుకుంటాం ఇదే తెలుగుదనం ఇది మనజాతి సాధారణ లక్షణం 

మన సంఖ్యాబలం తెగ పెరిగిపోతున్నది ముక్కోటి ఆంధ్రులు, ఎనిమిదికోట్ల మందైనారు 
ప్రభుత్వంవారి లెక్కల ప్రకారం మనలో సగం మందికి పైగా అక్షరాస్యులున్నారు మనదేమో 
స్వర్ణాంధ్రదేశం కాబోతూ అభివృద్ధి పధంలో పరుగులు తీస్తున్నది. మన సంగతి ఖండాంతరాల్లో 
మోగిపోతున్నది అయినా అన్ని తెలుగు పత్రికలకూ కలిసి పది లక్షల మంది చందాదారులు 
లేరు ఇది దినపత్రికల విషయం తెలుగుభాషకంటూ (ప్రత్యేక పత్రికలు లేవు సాహిత్యాన్ని 
ప్రచారం చేసే పత్రికలు స్టాపిస్తుంటాం - సాధ్యమైనంత త్వరలో అవి మూతపడేందుకు తోడ్చ 
డతాం. ఇలాంటి దేశంలో, కాలంలో, జాతిలో కొంతమంది అమాయకులు మన భాషను 
గురించి, సాహిత్యాన్ని గురించి తమకు తెలిసిన విషయాలనూ కనీసం యువతీ యువకులైనా 
తెలుసుకోవటం మంచిదనిపించిన విశేషాలనూ, పత్రికా ముఖంగానో, పుస్తక రూపంలోనో 
(ప్రచురిస్తున్నారు - ఆత్మతృప్తికోసం, భాషాభిమానం చంపుకోలేక అటువంటి మరో ప్రయత్నమే 
మన భాష అనే శీర్షికతో వార్తాపత్రిక “వార్తలో ధారావాహికంగా డాక్టర్‌ డి చంద్రశేఖరరెడ్డి 
రాసిన వ్యాసపరంపర బహుకాలం అధ్యాపన వృత్తిలో ఉండడమేగాక పరిశోధన ప్రవృత్తిగా 
కూడా ఉన్న వాడు కాబట్టి మన భాషను గురించి మనవాళ్లకు సాధ్యమైనంత సూటిగా తెలియ 
జెప్పాలని ఆరాటపడ్డాడు - పడుతున్నాడు 

మనకు సాంప్రదాయకంగా అందుబాటులో ఉన్న వ్యాకరణ గ్రందాలు సూత్ర పద్ధతిలో 
రాసినవి ఆధునిక భాషాశాస్త్రజ్ఞులు రాసినవి బీజగణితంలో రేఖా గణితాదులు కలిపి రాసినవి 
వాటిని చదివి మన భాషను గురించి దాని లక్షణాలను గురించి తెలుసుకోవాలంటే తరగతి 


మనబాష అ 7 


గదుల్లో కూర్చొని గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు అందుకు కావలసిన విశ్రాంతి, 
అర్హత, వయోధర్మం వగైరాలు అందరికి ఉండవు మన నిఘంటువులు ఒక పట్టాన దొరకవు 
దొరికే వాటిని కొనటానికి చాలామందికి (ఆర్థిక) శక్తి చాలదు సాధ్యమైనంత ఎక్కువ మందికి 
అందుబాటులో ఉంచగలిగినవి వార్తాపత్రికల్లో ధారావాహికంగా వెలువరించగలవే ఈ వాస్తవం 
తెలిసిన డాక్టర్‌ చంద్రశేఖరరెడ్డి ఆ విధంగా వెలువరించిన వ్యాసపరంపరకు ఈ విధంగా (గ్రంధ 
రూపమిచ్చి భాషాభిమానమున్న కొద్దిమంది తెలుగువాళ్ళకైనా సేవచేసిన పుణ్యం పొందాలని 
తాపత్రయపడుతున్నాడు ఈ ప్రయత్నాన్ని అభినందించాలి మన భాషను గురించి మనవాడు 
మనకు వివరించటం, మనం చదివి లాభపడటం రెండూ హర్షించవలసిన విషయాలే 

తెలుగు రాయటంలో, ఉచ్చరించటంలో సాధారణంగా కనిపిస్తున్న లోపాలను పేర్కొని 
వాటిని సరిదిద్దటంతో రచన ఆరంభమవుతుంది ఒత్తు లెక్కడున్ననో తేలక బాధపడే వాళ్ళు 
మనలో చాలామంది ఉన్నారు సంధులెలా చేస్తే సరిగా ఉంటుందో తెలుసుకోవటం మంచిది 
మన భాషమీద అన్యభాషల ప్రభావం ఏ మేరకు మార్పులు తెచ్చిందో తెలియటం మెరుగు ఒకే 
పదం విశేష్యంగా కియగా విశేషణంగా ఉన్న సందర్భాలనేకం అవేమిటో తెలియటం అవసరం 
మాటలకున్న అర్థాల్లో ఎన్నో విధాల మార్పులు వస్తుంటాయి స్టూలంగానైనా వాటిని గమనించక 
తప్పడు పర్యాయపదాలనిపించేవి కొన్ని అయితే నానార్దాల్లో వినిపించేవి మరికొన్ని వాటిని 
గుర్తించటం అవసరం ఇవన్నీ ఒక ఎత్తయితే సంస్కృతం నుంచి తెలుగులోకి పెద్ద మార్చు 
ల్లేకుండా వచ్చి చేరిన మాటల గురించి చేసిన విశ్లేషణ మరోఎత్తు. ఏ ఉపసర్ద చేరినవ్వుడు ఏ 
ధాతురూపానికి ఏ అర్థవిశేషం వస్తుందో రచయిత చాలా విపులంగా వివరించాడు సంస్కృత 
తద్ధిత (ప్రత్యయాలనూ, రూపాలనూ విశదీకరించాడు ఈ వివరాలకోసం నిఘంటు 
వ్యాకరణాలను గాలించవలసివస్తుంది పారకులకు ఆ శ్రమ తప్పించటానికి చంద్రశేఖరరెడ్డిగారు 
తాము పరిశ్రమించారు రచనా ధోరణి చూస్తుంటే కృత్రత్యయాదులనూ, ఇతర వ్యాకరణాంశా 
లనూ విశదీకరిస్తూ మరో (గ్రంధం వెలువరించబోతున్నట్లుంది. అలాగే జరుగుగాక! 

గ్రంధంలోని అన్ని అంశాలనూ (ప్రస్తావించటం పరిచయోద్దేశం కాదు స్టాలీపులాకంగా 
రచనలోని విలక్షణతనూ, ప్రయోజనాన్నీ ప్రస్తావించింది రచయిత పాండితీ పరిశ్రమలను 
పారకుల దృష్టికి తేవటానికే. ఇంత మంచి రచనను వరిచయం చేసే అవకాశం నాకు కల్పించి 
నందుకు రచయితకు నేను రుణపడ్డాను మనభాష విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు మరో 
గ్రంధం త్వరలో వెలువడుతుందని ఆశిస్తూ, వెలువరించమని అర్ధిస్తూ, భాషాపరిజ్ఞాన సాధనలో 
ఈ రచన చాలా ఉపకారకమని పారకులకు తెలియబరుస్తున్నాను భాషాభిమానులు ఈ 
(గ్రంథాన్ని సమాదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను 


బూదరాజు రాధాకృష్ణ 





రి ఆనువబాష 


నిరంతర ప్రవాహం భాళ 

మానవ విజ్ఞానం బహుముఖంగా అనంతంగా విస్తరిస్తూ ఉంది ఈ విజ్ఞాన 
విస్తరణకు వాహిక భాష. ఎంత సాంకేతికాభివృద్ధి జరిగినా, ఎన్ని యంత్రాలు వచ్చినా 
భాష ఉపయోగం పెరిగేదే కాని తరిగేది కాదు. భాషాభివృద్ధికి ఎటువంటి అడ్డంకులూ 
ఉండవు భాష దినదిన ప్రవర్ధమానం భాషా స్వభావం గురించీ, భాషా నిర్మాణం 
గురించీ ఎంతో పరిశోధన జరిగింది ప్రపంచంలో అనేక భాషలకు వ్యాకరణాలు 
వచ్చాయి. సంస్కృత భాషకు పాణిని రచించిన అష్టాధ్యాయి అన్న వ్యాకరణం 
అసమానమైనదిగా ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు వేనోళ్ళ కొనియాడుతున్నారు. ఏ 
భాషకైనా సమగ్రమైన నిర్దుష్టమైన, నిర్దిష్టమైన వ్యాకరణ రచన ఒక ఆదర్శమే భాష 
కాల పరిణామంలో పొందిన అభివృద్ధినీ, మార్పులనూ విశ్లేషిస్తూ నిరంతరంగా 
వ్యాకరణరచన కూడా కొనసాగుతూ ఉండాలి. వ్యాకరణం కంటే కూడా క్షణక్షణ 
పరిణామాలకు లోనయ్యేది నిఘంటువు. మన విజ్ఞానం పెరిగేకొద్దీ నిఘంటువులో 
కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి. మన భాషలో ఉన్న పదజాలంతోనే 
చిరుమార్చులతో కొత్త పదాలను సృష్టించుకోవచ్చు. పదాల కూర్చుతో, మార్పులతో 
కొత్త భావాలను ప్రకటించవచ్చు అవసరమైనప్పుడు అరువు తెచ్చుకోవచ్చు 
[పతిభాషలోనూ పెరుగుదలకు విస్తృతమైన అవకాశం ఉంటుంది. 

మన భాషకు ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి లిఖిత 
వ్యాకరణాలున్నాయి. గత శతాబ్దం వరకు కంఠస్థం చేయడానికి అనుగుణంగా 
పద్యాలలో వ్యాకరణాలను రచిస్తే గత శతాబ్దం నుండి వచనంలో సూత్ర వ్యాకరణాల 
రచన ప్రారంభమయింది. అయితే ఈ వ్యాకరణాలలో ఎక్కువ భాగం మన కావ్య 
భాషను వర్ణించేవి. వాడుక భాషను వర్ణించేవి కావు. గత శతాబ్దం వరకు మన 
నిఘంటువులు కూడా పద్య రూపంలోనే ఉందేవి. ఇవి పర్యాయ పద నిఘంటువులు. 
అర్థ వివరణ వీటిలో ఉండదు. ఈ నిఘంటువుల పరిమాణం కూడా పరిమిత 
మయిందే. గత శతాబ్దంలో అకారాది క్రమంతో అర్ధ వివరణాత్మకమయిన వచన 
నిఘంటువులు ప్రారంభమయ్యాయి. 

తెలుగు భాషకు అటు కావ్యభాషకు కాని, ఇటు వాడుక భాషకు గాని లిఫిత 
రూపంలో ఒక సమగ్ర వ్యాకరణం కాని, ఒక సమగ్ర నిఘంటువు కాని లేవు. కిందటి 
శతాబ్దం చివరి పాదంలో మహామహుల ఉద్యమాల ఫలితంగా వాడుకభాష రచనా 


మనబాషతి ర 


భాషగా రూపొందింది ఆధునిక రచనాభాష/ ప్రమాణభాష రూపుదిద్దుకొంది ఈ 
ఆధునిక రచనాభాషకు ఒక మంచి వ్యాకరణమూ, ఒక మంచి నిఘంటువూ రావల 
సిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే భాషా పరిణామాన్ని నిరూపించే వ్యాకరణాలూ, 
నిఘంటువులూ రావాలి 

భాషా ప్రాధాన్యం మనకు తెలుసు అయినా భాషా ప్రయోగంలో మనం 
తగినంత (శద్ద చూపించడం లేదు. ఈ అ(శ్రద్ధ రాయడంలోనూ ఉంది. సలక్షణ 
మయిన భాషను నిరూపించడంలోనూ ఉంది ఒక ఇంగ్లీషు మాటను రాసేటప్పుడు 
ఆ మాట వర్లక్రమం (స్పెల్లింగులోనూ, జెచిత్యవంతమయిన ప్రయోగంలోనూ 
ఎంతో జా(గత్తగా ఉంటాం సంస్కృతమయినా, హిందీ అయినా మరే ఇతర భాష 
అయినా అంతే మాతృభాషను వాడడంలో మనకు కొంత నిర్లక్ష్యం ఉందనడంలో 
సందేహం లేదు. దుకాణాల పేర్ల బోర్డులు కానీ, గోడలమీద రాసిన నినాదాలు, 
అడ్వర్టయిజుమెంట్లుగాని, పోస్టర్లుకాని, కరపత్రాలు కాని చూసినప్పుడు ఈ విషయం 
అర్ధమవుతుంది ఇప్పుడు కొంత మెరుగుదల కనిపిస్తున్నా ఇంకా ఎంతో మార్చు 
రావలసిన అవసరం ఉంది ఇంతమంది తెలుగు వారిలో ఆధునిక రచనాభాషను 
సలక్షణంగా వాడగలిగిన వారి సంఖ్య పరిమితమే మన ఉపన్యాసాలు కూడా అటు 
(గాంధికమూ, ఇటు వ్యావహారికమూ కాని సంకర భాషలో ఉంటాయి (ప్రతి తెలుగు 
వాడూ చక్కని తెలుగు మాట్లాడగల, రాయగల సామర్ధ్యాన్ని సాధించాలి సర్వ 
సామర్వ్యాలకూ మూలం భాషా సామర్ధ్యం. మన పారశాలల్లోనూ, కళాశాలల్లోనూ 
భాషా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ భాషను విషయంగా తీసుకుంటే ఎక్కువ 
మార్కులు వస్తాయి అన్న దృష్టితో మనం వ్యవహరించడం దురదృష్టకరం ఏ భాషను 
నేర్చుకోవడమూ దోషం కాదు. కాని మాతృభాషను వదిలిపెట్టడం సరికాదు 

పారశాలల్లో భాషా బోధనకు ఎక్కువ సమయం వినియోగించాలి భాషా 
బోధనలో అధ్యాపకులకు మంచి శిక్షణ ఇవ్వాలి, ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలల్లో 
ఎ అధ్యాపకుడయినా భాషను బోధించవచ్చునన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. 
ప్రాధమిక పారశాలల్లోనే ఎక్కువ సామర్ధ్యం ఉన్న శిక్షణ పొందిన ఉపాధ్యాయుల 
అవసరం ఉంటుంది ఈ ఉపాధ్యాయులను ప్రోత్సహించవలసిన అవసరం చాలా 
ఉంది (ప్రపంచ వ్యాప్తంగా భాషా బోధనలో జరుగుతున్న పరిశోధనల ఫలితాలను 
ఎప్పటికప్పుడు విరికి అందించవలసిన అవసరం ఉంది. పత్రికలు సమాచారాన్ని 
అందించడమే కాక ప్రజల భాషా సామర్థ్యాలను పెంచగలవు కూడా అందువల్ల 


10 తమనబాష 


పత్రికలు తాము అందించే భాష విషయంలో తగినంత జా(గత్త వహించాలి 

వార్తలో 'మన భాష శీర్షికను ప్రారంభించినప్పుడు మన మాబల 
వర్షక్రమమూ, పదనిర్మాణమూ గురించి చెప్పాలనుకున్నాను పద నిర్మాణంతో పాటు 
ఆ పదాల అర్దచ్చాయలూ, వాడుకా కూడా కొంతవరకు తెలిపే ప్రయత్నం చేశాను 
కొంత చమత్మారమూ, హాస్వమూ, కధన ధోరణీ ఉంటే తప్ప సామాన్య పారకులకు 
ఆకర్షణీయంగా ఉండదన్న అభిప్రాయం ఒకటి ఉంది కాని వ్యక్తిగతంగానూ, 
ప(తికాముఖంగానూ ఉత్తరాలు రాసి చాలామంది వారకులు ప్రోత్సహించారు. 
భాషను గురించి ఎంతచెప్పినా తరిగేదికాదు చదువుతున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ 
ఎన్నో కొత్త విషయాలు స్ఫురిస్తుంటాయి పాత విషయాలను మళ్ళీ గుర్తు 
చేసుకోవడం. కొత్త వాటిని గురించి ఆలోచించడం నిరంతరమూ జరగవలసిందే 
మన అభిప్రాయాలను నలుగురితోనూ పంచుకోవడానికి పత్రికలు బాగా ఉపయోగ 
పడతాయి. 

“వార్తలో 'మనభాషికు స్తానం కల్పించి నూరు వారాలపాటు కొననాగించిన 
“వార్త యాజమాన్నానికీ, సంపాదకులు శ్రీ కె రామచంద్రమూర్తి గారికీ కృతజ్ఞతలు 
బద్దకించకుండా ప్రోత్సహించిన కృష్ణకూ, గుడిపాటికీ కృతజ్ఞతలు చెప్పాలి. 

“'మనభాషు పుస్తకం రూపంలో రావాలని మిత్రులూ, విద్యార్దులూ, ముఖ్యంగా 
అధ్యాపకులు చాలామంది కోరిక వెలిబుచ్చారు. మీడియాహౌస్‌ పబ్లికేషన్స్‌ ఎగ్జి 
క్యూటివ్‌ డైరెక్టర్‌ డా॥ గోవిందరాజు చక్రధర్‌ దినికి పుస్తకరూపం ఇచ్చారు. భాషా 
సాహిత్యవేత్త, గురుతుల్యులు డా॥ బూదరాజు రాధాకృష్ణగారు అభిమానంతో 
'పరిచయంి అందించారు. వారికి నా హార్దిక కృతజ్ఞతలు. 

నా రచనావ్యాసంగానికి నిరంతరం ప్రోత్సాహం ఇచ్చె మిత్రులు డా॥ కాకాని 
చక్రపాణిగారు, ఆచార్య ఏ. ఉషాదేవిగారు, డా॥ కె లక్ష్మీనారాయణ శర్మగారు, నౌ 
అర్జాంగి డా॥ రాజ్యలక్ష్మి, పిల్లలు హిమ, పావన్‌లు. 

“వార్తలో ధారావాహికంగా వస్తున్నప్పుడు ప్రోత్సహించిన అసంఖ్యాక విద్యార్ధి 
మిత్రులూ, అధ్యాపక మిత్రులూ, సహృదయ పారకులూ అందరికీ కృతజ్ఞతలు 
భాషాజ్ఞానానికి ఈ రచన ఏమాత్రం తోడ్చడినా కృతార్జుణ్ణి. 


-డి.చంద్రశేఖర రెడ్డి 


మనబాషతి 11 


మీడియా హౌస్‌ పల్లేషన్స్‌ పుచురణలు 


14. 
15. 


16. 


లాం 

రూ 
జర్నలిస్తులకోసం గోవిందరాజు చక్రధర్‌ 70 
అనువదించడం ఎలా? గోవిందరాజు చక్రధర్‌ 90 
(ప్రచారం పొందడం ఎలా? గోవిందరాజు చక్రధర్‌ 70 
వ్యాసప్రభ డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు 150 
చింతన డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు 50 
చిరస్మరణీయులు డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వర రావు 50 
విన్నంత కన్నంత బూదరాజు రాధాకృష్ణ 100 
మంచి జర్నలిస్టు కావాలంటే బూదరాజు రాధాకృష్ణ 75 
సొంత కధ రాంభట్ల కృష్ణమూర్తి 80 
మన భాష డాక్టర్‌ డి చంద్రశేఖర రెడ్డి 100 
సంహిత (సాహిత్య వ్యాసాలు) డాక్టర్‌ డి చంద్రశేఖర రెడ్డి 100 
బలవంతులు (అనువాద కవితలు) డాక్టర్‌ డి చంద్రశేఖర రెడ్డి 30 
పతిత పావని, ధ్రిల్లింత కాకాని చక్రపాణి (ఒక్కో సంపుటి) 50 

కథల సంకలనాలు 
ది ఘోస్ట్‌ (నవల) కాకాని చక్రపాణి, గోవిందరాజు చక్రధర్‌ 60 
గోరంతదీపం (నవల) కాకాని చక్రపాణి, గోవిందరాజు చక్రధర్‌ 30 
Damodaram Sanjivayya 
and his times Dr G Venkat Rajam 450 
ప్రతులకు 


Media House Publications 
1-9-289/4, Behind Post Office, Vidyanagar, 
Hyderabad - 500 044 
(ర 760 7307 


12 అమనభాష 


ఇది వచభనయుగం 


యాతృబాష మాట్లాడడంలో ఎవరికీ కష్టం ఉండదు ప్రతి వ్యక్తీ తన సామాజిక పరిదిలో భాషను 
తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించగలడు కాని కొన్ని ప్రత్యేక పరిస్టితులలో భాషను 
అందరూ ఒకేవిధంగా ప్రయోగించలేరు మామూలుగా బాగా మాట్లాడే వ్యక్తి వేదికనెక్కి మాట్లాడ 
వలసివస్తే నోటమాటరాకపోవచ్చు ఇటువంటి పరిస్టితికి సభాకంపం ఒక  కారణమయితే, తను 
సరిగా మాట్లాడుతున్నాడో లేదోనన్న అనుమానం మరో కారణం మాట్లాడడంలో ఏ సమస్యా 
లేనివారికి రాసేటప్పుడు సమస్యలు వస్తాయి రాసేభాషకూ మాట్లాడే భాషకూ తేడా ఉండడమే 
దీనికి కారణం (ప్రతిభాషలోనూ ఈ తేడా ఉంటుంది 

తల్లిదండ్రులనుండీ, పరిసరాలనుండీ పిల్లలు భాష మాట్లాడడం సహజంగా 
నేర్చుకుంటారు రాయడం ఇలా అప్రయత్నంగా వచ్చేది కాదు ప్రయత్నించి నేర్చుకోవాలి 
ప్రయత్నించి నేర్చుకొనే ఏ విషయమయినా ఎంత నేర్చుకుంబామన్నది నేర్చుకొనే వ్యక్తి అవస 
రాన్నిబట్టి, సామరాన్నిబట్టి ఉంటుంది పూర్వం చదువుకున్న వాళ్ళు అంటే గురువుద్వారా ఏదో 
ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాళ్ళు వాళ్ళకు రాయడమూ, చదవడమూ రాకపోయినా 
పండితులే కాని ఇప్పుడు చదువుకున్నవాళ్ళు అంటే రాయడమూ, చదవడమూ వచ్చినవాళ్ళని 
అర్ధం సంతకం పెట్టడం వస్తే అక్షరాస్యులయిపోయే కాలంకదా ఇది అందువల్ల రాతకు చాలా 
ప్రాదాన్యం ఉంది 

ప్రాచీన కాలంలో విద్యాభ్యాసం అంతా మౌబికంగా జరిగేది శాస్త్రం తేలికగా కంరస్టం 
కావాలంటే పద్యరూపంలో ఉండాలి అందువల్ల శాస్త్రరచన కూడా పద్యంలోనే జరిగేది బహుశా 
ఆ రోజుల్లో వత్రికలుండి ఉంటే అవికూడా పద్యరూపంలో వచ్చి ఉండేవేమో శాస్త్రవేత్తలు కూడా 
ఛందస్సు నేర్చుకుని ఛందోబద్ధంగా శాస్త్రరచనలు చేశారు ముద్రణ లేదు కాబట్టి పుస్తకాలు 
అందుబాటులో ఉండేవికాదు చదువుకొనేవాళ్ళ సంజ్య కూడా చాలా పరిమితంగా ఉండేది 
ఇప్పుడట్లాకాదు కదా ఇది సార్వజనీన విద్య అందరూ చదువుకోవాలి వివిధ భాషల్లో కోట్ల 
(గందాలు (ప్రచురితమై ప్రపంచమంతటా వ్యాప్తిలో ఉన్నాయి రకరకాల (గ్రందాలతోపాటు అసం 
ఖ్యాకంగా పత్రికలూ వ్యాప్తిలో ఉన్నాయి చదివే విషయ బాహుళ్యం వల్ల చదివిందంతా కంరస్థం 
చేయడం సాధ్యంకాదు అందువల్ల పద్యంలోనే రచన చేయవలసిన అవసరం పోయింది 

ఆనాడు చదువుకున్న ప్రతి వ్యక్తికీ పద్యరచన తెలుసుకాబట్టి కవిత్వంతో పాటు అన్ని 
విషయాలు పద్యంలో ఉండేవి గద్యం కూడా ఒక సాహిత్య ప్రక్రియగానే ప్రధానంగా వాడుకలో 
ఉంది తెలుగుకవులు పద్యరచనలో ఎన్నో నియమాలు పెట్టుకున్నారు, పద్యం ఎంతక్షిష్టంగా 
ఉంటే అంత గొప్ప కందం రాసినవాడే కవి అన్న నానుడి అందుకే ఏర్పడింది కంద పద్యానికి 
నియమాలు ఎక్కువ కవులు భాషతో ఆటలాడుకున్నారు పద్యంలో కవిత్వం ఉన్నాలేకపోయినా 
అందులో ఉండే లయవల్ల అందంగా ఉంటుంది వినేవాడికి అందులో ఏదో గుణం కనిపించక 
పోదు. వచనం అట్లాకాదు వచనం రాసి మెప్పించడం కష్టం అందుకే “గద్యం కవీనాం నికషం 
వదంతి” అనే నానుడి ఏర్పడింది 

ఇది వచన యుగం పద్యం కవిత్వానికే పరిమితమయింది కవిత్వం కూడా ఛందోనియ 


మనభాషతి 13 


మాల్ని విడిచిపెట్టి వచన రూపం తీసుకున్న కాలం అందువల్ల నేటి అవసరం వచనరచన 
పుస్తకాలూ, పత్రికలూ విస్తారంగా పెరిగాయి కాబట్టి రాయవలసిన అవసరమూ, రాసేవాళ్ళ 
అవసరమూ కూడా పెరిగింది 

తెలుగులో వెయ్యేళ్ళ లిఖిత సాహిత్యం ఉంది వెయ్యేళ్ళ కింద స్టిరపడిన రచనాబాష 
ఎటువంటి అవాంతరాలూ లేకుండా ఈ శతాబ్దం (పారంభందాకా కొనసాగింది ఛందోబద్దమైన 
పద్యరచన నేటికీ కొనసాగుతూనే ఉంది ఈ శైలి ఆధునిక అవసరాలకు సరిపోదనే అభిప్రాయం 
తో గత శతాబ్దాంతంలో వ్యావహారిక భాషోద్యమం ప్రారంభమయింది ప్రస్తుతం (గాంధికభాషలో 
వచన రచన చేసేవాళ్ళను వేళ్ళమీద లెక్కించవచ్చు ఆదునిక రచనాభాష ఈ వందేళ్ళలోనూ 
అభివృద్ది చెందింది 

పూర్వం సంస్కృతం విద్యామాధ్యమంగా ఉండడంవల్లా, తెలుగులో సాహిత్యరచన చాలా 
వరకు సంస్కృత సాహిత్యం మీద ఆధారపడడంవల్లా వేలకొద్దీ సంస్కృత పదాలు తెలుగులోకి 
వచ్చి చేరాయి పూర్వం దక్షిణాపధం అంతా ఒకేపాలనలో ఉండడంవల్ల కొన్ని ప్రాకృత పదాలు 
వచ్చిచేరాయి మధ్యయుగాలలో కొన్ని తమిళ, కన్నడ పదాలు చేరాయి పదమూడో శతాబ్దం 
నుండి ఉర్దూ, ఆరబిక్‌, పర్షియన్‌ పదాలూ డచ్చి, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇంగ్లీషు పదాలు చేరాయి 
ఈ ఆధునిక కాలంలో శాస్త్రరచనలో పరిభాషను కల్పించుకోవడంలో మనం ఇంకా సంస్కృతం 
మీదే ఆధారపడి ఉన్నాం అట్లాగే ఇంగ్రీషు నుండి కూడా యధేచ్చగా పదాలు అరువుతెచ్చు 
కుంటున్నాం 

ఇప్పుడు తెలుగులో రాస్తున్న వాళ్ళు చాలామంది ముఖ్యంగా పత్రికారచయితలు కొన్ని 
సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది గత వెయ్యేళ్ళ (గ్రాంధిక భాషా ప్రభావం నుండి బయట 
పడడం ఒక సమస్య ఇతర భాషల నుండి అరువుతెచ్చుకున్న తెచ్చుకుంటున్న మాటల్ని తెలుగు 
లో రాసేపద్దతి రెండో సమస్య అవసరమయిన కొత్త పదాల్ని కల్పించుకోవడం ఎలా అన్నది 
మూడో సమస్య తెలుగు రచయితలకు తెలుగుభాషా సంప్రదాయంతోపాటు, కొంత సంస్కృత 
భాషా సంప్రదాయం కూడా తెలిసి ఉండాలి సంస్కృత పదాలు, పదబంధాలు విస్తృతంగా 
వాడతారు కాబట్టి సంస్కృత పదనిర్మాణం, సంధి, సమాస నిర్నాణాలకు సంబంధించిన మౌలిక 
పరిజ్ఞానం తెలుగురచయితకు అదనపు భారం దీనితోపాటు ఆధునిక రచనాభాషా సంప్రదా 
యాన్ని తెలుసుకోవడానికి అవసరమయిన సామగ్రి కూడా అంతంతమాత్రమే వాళ్ళు ఎక్కువగా 
తాము చదివిన జ్ఞాపకంమీద తమ వివేచనాశక్తి మీదే ఆధారపడవలసి వస్తుంది పొరపాట్లూ 
దొర్లుతూ ఉంటాయి అందువల్ల ఆధునిక రచనాభాషకు ఒక నిర్దుష్ట సంప్రదాయం ఏర్పడ 
వలసిన అవసరం ఉంది 

ప 


14 అమనబాష 


రాతలో దొర్లే పొరపాట్లు 


చేదవడమూ, రాయడమూ చదువుకున్నవాళ్ళ పని మాట్లాడేటప్పుడు ఎడుటివాళ్ళకు 
మయితే చాలు కాబట్టి అంతవరకూ జా(గత్రపడతాం మనం మాట్లాడిన విషయంలో కొంచెం 
అటూఇటూ అయినా ఎదుటివాడు అర్ధం చేసుకోగలుగుతాడు మరీ అపార్దం కలిగేటట్లుంటే 
వెంటనే మనమే సరిచేసుకుంటాం కానీ రాసేటప్పుడు అటువంటి అవకాశం ఉండడు కాబట్టి 
చాలా జాగ్రత్తగా ఉంటాం అయితే మాట్లాడేటప్పుడు లేని సమస్యలు కొన్ని రాసేటప్పుడు 
ఏర్పడుతూ ఉంటాయి మనం సరిగ్గానే రాస్తున్నామా అని చాలాసార్లు అనుమానం వస్తూ 
ఉంటుంది ఈ అనుమానంవల్ల పారపాట్లు కూడా దొర్లుతూ ఉంటాయి 

“బు, బూలు తెలుగు మాటల్లో ఉండవు వీటి ఉచ్చారణ రి, రీ, రు, రూలతో 
సమానంగా ఉంటుంది అందువల్ల సంస్కృత పదాలను ఉచ్చరించేటప్పుడు ఈ రెండు రకాల 
ఉచ్చారణా కనిపిస్తుంది ఉదాహరణకు కృష్ణను కొంత మంది (క్రిష్టు అసీ, కొంతమంది (కుష్ష 
అనీ ఉచ్చరిస్తారు బు'తో మొదలయ్యే మాటలను 'రుతో రాయడం సంప్రదాయంగా కూడా 
మారిపోయింది బుణం), బుతువు లను రుణం) రుతువు అని రాస్తున్నారు తెలుగులో బు 
లేదు కాబట్టి పరవాలేదు మార్పుకున్నాం అనుకోవచ్చు తెలుగు మాటల్లో బు" రాసినప్పుడే 
సమస్య వస్తుంది 

"మంత్రి పదవి పోవడంతో ఆయన ఎంతో కృంగిబోయారు - వంటి వాక్యాలు ఎక్కువగా 
కనిపిస్తున్నాయి భూమిలోకి కృంగిపోయింది, "కృంగి, కృశించిపోయారు వంటివీ కనిపిస్తాయి 
'కృశించి'లోని 'బు' ప్రభావమేమో కృంగడానికి క్రుంగు' అనేది తెలుగుమాట తెలుగు మాటల్లో 
బు" ఉండకూడదు కదా “కుంగు లో రకారంపోయి కుంగు అవుతుంది కుంగింది, కుంగి 
పోయారు అని రాయవచ్చు "కుంగడం' తప్పనుకొని దాన్ని కృంగడం' చేశారు ఈ పద్దతే కొన 
సాగితే తుంచడం), 'తృంచడం' కావచ్చు "కుక్కడం), కృక్కడం' కావచ్చు 'తుళ్ళిపడు , 'తృళ్ళి 
పడు” కావచ్చు 

తెలుగు మాటల్లోనూ సంస్కృతపదాల్లోనూ బు రులను ఒకదాని బదులు ఒకటి 
రాయడం అలవాటయిపోతూ ఉంది తృటిలో తప్పిపోయిన రైలు ప్రమాదం అని రాస్తున్నారు 
"త్రుటి అన్నది సరయిన మాట తామర రేకులో తీక్షణమయిన సూది దిగడానికి పట్టేకాలం అని 
అర్ధం ఒక లఘువును ఉచ్చరించడానికి పట్టే కాలంలో నాలుగోవంతు కాలం అని కూడా 
అంటారు కనురెప్పువాటు, కన్నుమూసి తెరిచేంత తక్కువ సమయంలో అన్న అర్ధంలో ఈ 
మాటను వాడుతున్నాం ఇది తెలుగుమాట కాదు అందుకే ర కారంపోయి "తుటి అని కాదు, 
"తుటి' అనే ఉంటుంది 

రాజకీయ నాయకులు పదవులకోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు" వంటి వాక్యాలూ 
కనబడతాయి ఆత్రం అంటే 'తొందర, త్వర అనీ, విపత్తు అనీ అర్దం ఆ(త్రపడు' అంటే 
'త్వరపడు), కళవళపడు' అని అద్దం ఆతురపడు అన్నా అదే అర్దం సంస్కృతంలో "ఆఅతురయ్‌ , 
'విద్యాతురాణాం న సుఖం న న్‌ద్రా' అంటారు 'ఆతురుడు' అంటే తొందరపదేవాడు వ్యాధి 
(గస్తుడు”, “పిడితుడు” అని కూడా అర్థాలున్నాయి ఆతురత ఆత్రుత అని రాయవచ్చు ఆతృత 


(5 
౧6 


J 


మనబాషతి 15 


సరయిందికాదు 

సర్టిఫికెట్‌ అన్న మాటకు సమానార్దంలో ధృవపత్రం), 'ధృవీకరణ పుత్రం” అని వాడు 
తున్నారు ఈ వార్తను ధృవీకరించారు అని రాస్తున్నారు “ధ్రువం” అంటే కదలనిది, 'శాశ్వత్ర 
మైనది, 'నిశ్చితమయినది' అని అర్దం (ధ్రువ నక్షతం ఉంది ఉత్తర (ధ్రువం, దక్షిణ (ధ్రువం 
ఉన్నాయి సంగీతంలో పధ్నాలుగక్షరాల కాలం కలిగిన తాళం (ధువతాళం ఈ అన్ని సందర్భాల 
లోనూ 1ధ్రువం అన్నదే సరయిన మాటు, 'ధృవం'కాదు కొంతమంది “శతృవు” అనీ, “శతృ 
స్టావరం” అనీ రాస్తుంటారు శత్రువు, శత్రుస్థావరం సరయిన రూపాలు ఉచ్చారణలో భేదం 
లేకపోవడంవల్ల రాతలో ఇటువంటి పొరపాట్లు దొర్లుతుంటాయి దీనివల్ల పెద్ద నష్టమేమీ 
లేకపోయినా ఆ మాటలకు అర్థాలు తెలియనప్పుడు నిఘంటువులో వెతుక్కుంటే దొరకకపోవడం 
ఒక కష్టం ఈ మాటలు తెలిసిన వారికి తప్పు రూపాలు వికారంగా కనిపిస్తాయి తెలియని 
పాఠకులు ఇవే సరయిన మాటలనుకొని వీటికి మరింత (ప్రచారం కలిగిస్తారు అందువల్ల 
సరయిన రూపం తెలుసుకొని వాడడం మంచిది 


ve 


16 ఆ మనబాష 


బు బుంంలు 


సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాల్లో బు, బూ, *, శా అనే అచ్చులు ఉన్నాయి 
వీటిలో శాతో వచ్చే మాటలు సంస్కృతంలోనే వాడుకలో లేవు ఇతో వచ్చే మాట 'కృప్తం' 
మాత్రమే తెలుగులో వాడుకలో ఉంది దీన్ని "క్లుప్తం' అని రాస్తున్నాం అందువల్ల ఇ భాలతో 
సమస్యలేదు బు, బూలలో కూడా బూతో వచ్చే మాటలు లేవు క్రూర, భ్రూ, భ్రూకుటి, భ్రూణ 
వంటి మాటలు ఎట్లా రాయాలన్న సందేహం అవసరంలేదు వీటిలో బూ లేదు కాబట్టి రకారం 
తోనే రాయాలి 

బు కారంతో ఉందే మాటలు తెలుగులో గణనీయంగానే వచ్చి చేరాయి తెలుగువారి 
ఉచ్చారణలో బు కారానికి రి, రు అనే ఉచ్చారణలుంటాయి అందుకే తెలుగు ఛందస్సులలో బు 
కారానికి 66 రెరేలతో యతి చెల్లుతుంది బు-రులకు యతిని లాక్షణికులు అంగీకరించక 
పోయినా కొందరు కవులు మాత్రం ప్రయోగించారు బుకి ర కారంతో ప్రాస చెల్లుతుంది దీనికి 
కారణం ఉచ్చారణలో సామ్యమే. బుకారంతో ఉండే మాటలను బు కారంతోనే రాయాలా 
రకారంతో కూడా రాయవచ్చా అన్న అనుమానం వస్తుంది బు కారానికి రకార లక్షణం కూడా 
ఉంది సంస్కృతంలో యణాదేశ సంధిలోనూ, మరికొన్ని చోట్లా బు కారం రకారంగా 
మారుతుంది ఈ కారణాలవల్ల బుిను 'రిగా రాస్తే తప్పేముంది అన్న భావన కలుగుతుంది 

ఒక్కొక్క భాషకు ఒక్కొక్క ధ్వని వ్యవస్థ ఉంటుంది పరాయి భాషల నుండి మాటలను 
అరువుతెచ్చుకొనేటప్పుడు అవి మన భాషా ధ్వని వ్యవస్థలో ఇమిడితే మంచిదే అట్లా ఇమడ 
నప్పుడు ఏం చేస్తాం? మన భాషలోని ధ్వనులకు అనుగుణంగా మార్చుకుంటాం ఏవో కొన్ని 
మాటలే అయితే సాధారణంగా ఈ మార్పు జరుగుతుంది చదువుకున్నవాళ్ళు అన్యభాషా 
పదాలను ఆ భాషలోని ఉచ్చారణతోనే పలకడానికి ప్రయత్నిస్తారు సామాన్యులు తమ భాషా 
ధ్వనులకు అనుగుణంగా ఉచ్చరిన్తారు ఈ అన్యభాషతో పరిచయం ఎక్కువయితే ఆ భాషా 
పదాలతోపాటు వాటి ఉచ్చారణను కూడా తీసుకుంటాం సంస్కృత పదాలు మన భాషలోకి ఈ 
రెండు విధాలుగానూ వచ్చినా ఆధునిక కాలంలో మార్చు లేకుండా తెచ్చుకోవడానికే ప్రయత్ని 
స్తున్నాం ఇంగ్లీషు మాటల విషయంలోనూ అదేవిధంగా జరుగుతోంది ఉదాహరణకు హాస్పిటల్‌ 
అన్న ఇంగ్లీషు మాట తెలుగువారి ఉచ్చారణలో ఆసుపత్రిగా మారింది కాని ఇప్పుడు చాలా 
మంది హాస్పిటల్‌ అనే అంటున్నారు కొంతకాలంపోతే ఆసుపత్రి వ్యవహారంలో తగ్గిపోయి 
హాస్పిటల్‌ సాధారణమైపోతుంది 

సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లో పూర్వమే వచ్చినవి మార్పులు 
పొందకుండానూ వచ్చాయి, మార్పులు పొందీ వచ్చాయి ఇప్పుడు వచ్చి చేరుతున్న మాటలు 
మార్పు చెందకుండానే వస్తున్నాయి ప్రస్తుతం తెలుగులో చేరుతున్న సంస్కృతపదాలు రెండు 
రకాలు ఒకటి, సాధారణ భాషలో వాడుకలోకి వచ్చేవి రెండు, వివిధ శాస్త్రాలలో పరిభాషగా 
వచ్చేవి పత్రికాభాషలో కూడా ఇంగ్లీషు మాటల్ని అనువాదం చేసుకోవడంలో ఎన్నో సంస్కృత 
పదాలు, పదబంధాలు తెలుగులో ఏర్పడుతున్నాయి. ఇంత విస్తృతమయిన పదజాలం 
సంస్కృతం నుండి తెలుగులోకి వస్తూ ఉంది కాబట్టి రాతలో నిర్జుష్టతను అవలంబించాల్సిన 
అవసరం ఉంది 


a జ ఎట ఇన ఎమొ 417 


ఇక బు కారంతో తెలుగులోకి వచ్చిన మాటల విషయానికి వద్దాం “బు'తో యొదలయ్యె 
మాటల్లో ముజ్యమైనవి - బుతువు, బుణం, బుషి, ముత్విక్కు బుజూవు (చకృనిది)ి ఈ 
మాటల్ని ఇలాగే రాయడం మంచిదే రుతువు, రుణం, రుషి రుత్విక్కు రుజువు అని రాయడం 
కూడా పరిపాటి అయింది అర్ద భేదమేమీ లేదు కాబట్టి అట్లా రాయడంలో నష్టంలేదు 'కృష్ణ' అనే 
పదం కొంతమంది పేర్లలో (కిష్టగా మారింది దీనికి ఉచ్చారణ ఒక కారణమయితే ఇంగ్లీషు 
వర్ణక్రమం మరొక కారణం అయితే అన్ని మాటలూ ఇట్లా మారలేదు 

మనం ప్రస్తుతం వాడుతున్న కొన్ని మాటలు చూడండి 

కృతం అంటే చేయబడినది రామాయణం వాల్మీకి కృతం' అంటాం కృతి అంటే కావ్యం 
రచన కృప అంటే దయ, కరుణ, జాలి కృపాణం అంటే కత్తి కృశ ఆంటే సన్నబడడం, చిక్కి 
పోవడం కృషి అంటే వ్యవసాయం గృధ్రం అంటే గద్ద గృహం అంటె ఇల్లు జృంభణం అంటే 
శరీరానికి సంకోచ వికాసాదులను పొందించేది దీన్ని వి' అనే ఉపసర్ల చేర్చి విజృంబణ, విజృం 
బించు అని వాడుతున్నాం తృణం అంటే గడ్డి తృతీయ అంటే మూడవ తృప్తి అంటే తనివి తృష్ణ 
అంటే దప్పిక, కోరిక దృఢం అంటే బలమైనది దృశ్యం అంటే కనిపించేది దృష్టి అంటే చూపు 
ధృతి అంటే ధరించడం, దైర్యం న్భ అంటే మనిషి దీనినుండే నరుడు ఆం(తపాలజీని నృశాస్త్రం 
అని కూడా అంటారు 

నృత్యం అంటే నర్తనం నృపుడు అంటే రాజు వృధక్‌ అంటే వేరవడం పృధ్వి అంటే 
బూమి పృధు అంటే విశాలమైన భృతి అంటే భరణం, కూలి భృత్యుడు అంటే పోషింపదగిన 
వాడు, సేవకుడు మృగం అంటే జింక, వేటగాళ్ళు వెదికేది, జంతువు అనే సామాన్యార్ధం కూడా 
ఏర్పడింది మృగమదం అంటే కస్తూరి మృగతృష్ణ అంటే ఎండమావి మృగయా అంటే వేట, 
మృణాలం అంటే తామరతూడు మృత్‌ అంటే మట్టి, మృతి అంటే చావు మృత్యువు అన్నా చావే 
మృదంగం అంటే మద్దెల మృదు అంటే మెత్తని, కోమలం మృదులం అన్నా అదే అర్దం మృష 
అంటే అసత్యం మృష్టం అంటే శుద్దమైనది 

వృకం అంటే తోడేలు వృక్షం అంటే చెట్టు, వృత్తం అంటే గుం(డ్రనిది, వార్త, జన[శ్రుతి 
వృత్తాంతం అంటే జరిగినది వృత్తి అంటే జీవనోపాయం వృథా అంటే వ్యర్దం వృద్దత్వం అంటే 
ముసలితనం వృంతం అంటే తొడిమ వృశ్చికం అంటే తేలు వృషభం అంటే ఎద్దు వృష్టి అంటే 
వర్షం, వాన శృంఖల అంటే మొలనూలు, గొలుసు, సంకెల శృంగం అంటే శిఖరం, కొమ్ము, 
కొన శృంగారం ఒక రసం అలంకరణ అన్న అర్ధంలో కూడా వాడుతున్నాం సృష్టి అంటే 
సృజింపబడేది హృదయం అంటే గుండెకాయ హృద్యం అంటే హృదయానికి ప్రియమైనది ఈ 
అన్ని మాటలతోనూ మరెన్నో మాటలు తయారవుతాయి వ్యాకరణ నియమాలననుసరించి 
కొన్నిచోట్ల 'బు'కారం ఉంటుంది మరికొన్ని చోట్ల 'రికారం ఉంటుంది 

పైవన్నీ మనం సాధారణంగా తెలుగులో వాడే మాటలే వీటన్నింటినీ బు కారంతోనే 
రాయాలి కొన్ని మాటల వాడుక విచిత్రంగా ఉంటుంది బుతం అంటే నిజం ఈ మాటకు 
తెలుగులో వాడుక తక్కువ కాని దిని వ్యతిరేకార్థక పదం అనృతం వాడుకలో విస్తుతంగానే 
ఉంది ఉపసర్గలు వాడి ఈ మాటలతో మరెన్నో మాటలను తయారు చేసుకోవచ్చు ప్రకృతి, 
వికృతి, అనుకృతి ప్రవృత్తి, నివృత్తి ఆవృత్తి మొదలయిన విధంగా చాలా పదాలు ఏర్పడతాయి 

శృతి, అషశ్చతి అని తెలుగులో వాడుకలో కనిపిస్తుంది కాని (శుతి, అనుశుతం, అష[శుతి 
అన్నవి సరయిన రూవాలు ఎక్కడ బు కారమో, ఎక్కడ ర కారమో గుర్తించి రాయాలి 7 


18 ఆ మనబాష 


అచ్చుతో ఎందుకు రాయాలి 


మన భాష అజంత భాష అంటే పదాలన్నీ ఆజంతంగా ఉంటాయని అర్దం మదం చివర అచ్చు 
ఉంటుంది, హల్లు ఉండదు అయితే ఆధునిక బాషలో పూర్ణబిందువుతో అంతమయ్యే మాటలెన్నో 
వాడుతున్నాం ముఖ్యంగా ముతో అంతమయ్యే తత్సమ పదాలన్నింటిసీ బిందువుతోనె ఉచ 
రిస్తున్నాం, రాస్తున్నాం పుస్తకం, అంతం, వనం బలం యొడలయినవి అటువంజివి తెలుగు 
మాటల్లో మనం, మేం అనే సర్వనామాలను మాత్రం బిందువుతో రాస్తున్నాం ఎం & 
సర్వనామాన్నీ బిందువుతో రాస్తున్నాం ముతో అంతమయ్యే సార్వనామిక 
రము, చేసేవాళ్ళము మొదలయినవీ, ము తో అంతమయ్యే క్రియలనూ బిందు 
ఉదాహరణకు వచ్చాం, తిన్నాం మొదలయినవి ఈ మాటల్లో 'ము' పురుపవోధక ; 
మాటలన్నింటినీ హలంత పదాలు అనవచ్చు ఇవికాక ఇంగ్లీషు, ఉర్దూ బాషల న 
తెచ్చుకున్న మాబలెన్నింటినో ప్రస్తుతం హలంతాలుగా రాస్తున్నారు ఈ మాటల్ని విడిచిపె 
అధికశాతం మాటలు అజంతాలే 

అచ్చుతో అంతమయ్యే మాటలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకమాట తర్వాత మరోమాట 
వచ్చినప్పుడు ఆ మాట అచ్చుతో మొదలయిన మాట అయినప్పుడు రెండు అచ్చులు వరుసగా 
వస్తాయి ఇటువంటి సందర్భంలో సంది జరుగుతుంది తెలుగులో సంది జరగడం అంటే 
మొదటి పదం చివరి అచ్చు లోపించడం అన్నమాట సంధి జరగకపోతే ఈ రెందు అచ్చుల 
మధ్యా ఒక హల్లు చేరుతుంది ఆ హల్లు య' అని వ్యాకర్తలు చెప్పారు ప్రాచీన సాహిత్యంలో 
యడాగమమే కనిపిస్తుంది అయితే ఉచ్చారణలో వ' కూడా వినిపిస్తుంది మా ఊరును కావ్య 
భాషలో మాయూరు అంటే వాడుకభాషలో మావూరు అంటారు 'మా" ఊరు' అనే రెండు 
మాటల మధ్య వ' ఉచ్చారణలో వినిపిస్తుందన్నమాట అట్లాగే పెద్ద ఎత్తున అన్నష్టుడు “పెద్ద, 
ఎత్తున మద్య య' వినిపిస్తుంది పెద్దయెత్తున అని 

పదాలమధ్య వినిపించే ఈయ, వల వల్ల తెలుగులో ఒక (ప్రశ్న తలెత్తింది ఇ, ఈ, ఎ, ఏ 
లను యి, యీ, యె, యే అనీ, ఉ, ఊ, ఒ, ఓలను వు, వూ, వొ, వో లనీ ఎందుకు రాయకూడడూ 
అన్నది ఈ (ప్రశ్న కొంత మంది ఇల్లును యిల్లు అనీ, ఈతను యీత అనీ, ఎవరును యెవరు, 
యవరు అనీ, ఏదిని యేది అనీ రాయడమూ, ఉట్టిని వుట్టి అనీ, ఊరును వూరు అనీ, ఒకటిని 
వొకటి, వకటి అనీ, ఓటమిని వోటమి అనీ రాయడమూ కనిపిస్తుంది ఒకప్పుడు ఇట్లా 
రాయడమే వ్యావహారిక భాషా లక్షణమని కూడా కొందరు భావించారు అయితే అజాది 
పదాలను అంటే అచ్చుతో మొదలయ్యే మాటలను హల్లుతో రాయడం వల్ల చేకూరే ప్రయోజన 
మేమిటి? స్పజనాత్యక సాహిత్యంలో పాత్రోచిరంగా ఉచ్చారణకు అనుగుణంగా రాయాలను 
కున్నప్పుడు రాయవచ్చు మాండలిక భాషలో రచనలు చేసేటప్పుడు ఆ మాండలికంలో ఆ 
విధమైన ఉచ్చారణ ఉంటే రాతలో కూడా సూచించవచ్చు కాని ఆధునిక [ప్రమాణ భాషలో ఈ 
విధంగా రాయడం అవసరమా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు 

యకారం, వువూ వొవోలు తెలుగు మాటలకు ముందు లేవు అంటే యకారంతో మొద 
లయ్యే మాటలు తెలుగు మాటలు కావు అట్లాగే వువూ వొవోలతో మొదలయ్యే మాటలు కూడా 


[0 
fe 
Ux 


& £9 
Bi i 
గ్‌ గ 4 "ర / 
28 ర్‌ 
లనే 6 
ల్రో ఖ్‌ 0 
ఈ కరస ౦౮ గ్ర 


py 
ft) 
Gh 


మనబాషతి 19 


తెలుగు మాటలు కావు యమున, యతి, యజ్ఞం వంటి మాటలు సంస్కృతం వాక్యాదిలో 
అచ్చుతో మొదలయ్యే పదాన్ని హల్లుతో రాయడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు కాబట్టి దాన్ని 
అచ్చుతో రాయడమే మంచిది వాక్యం మధ్యలో సంగతేమిటి? సమాసంలో రూఢమయిన రూపా 
లను యధాతధంగా వాడక తప్పదు పేదరాలు పేదరాలే వేపాకు వేపాకే మేనత్తకు కావ్య 
భాషలో మేనయత్త అనికూడా రూపం ఆధునిక భాషలో మేనయత్త అని రాయవలసిన అవసరం 
లేదు వెలయాలు మొదలయినవి అట్లాగే వాడాలి సమాసంలో కాకుండా విడిగా ఉన్నప్పుడు 
సంధి చేయవలసిన చోట సంధి చేయాలి సంధి చేయడానికి వీలు లేనప్పుడు అజాదిగానే 
రాయవచ్చు యడాగమం చేయవలసిన పనిలేదు ఉదాహరణకు మనిషి ఉన్నాడు అనె రాయ 
వచ్చు, మనిషి యున్నాడు అని రాయవలసిన అవసరంలేదు మనిషి వున్నాడు అనీ రాయవచ్చు 
సంప్రదాయ పద్ధతిలో చేసే పద్య రచనలో యడాగమం అవసరం కావచ్చు ఆధునిక 
(ప్రమాణ భాషలో, వచనంలో దాని అవసరంలేదు అట్లాగే వడాగమం కూడా, అందువల్ల అజాది 
పదాలను హలాదులుగా రాయకపోవడం మంచిది హలాదులుగా రాసినట్లయితే పదం సహజ 
స్వరూపం తెలియకుండా పోతుంది అనుద్దిష్టమయిన రూపాలు ఏర్పడతాయి ఒక క్రమబద్దత 
లేకపోవడం వల్ల హల్లు రాయవలసిన చోట అచ్చూ, అచ్చు రాయవలసిన చోట హల్లూ రాయడం 
జరుగుతుంది వడ్డీ అనడానికి ఒడ్డీ, వంతెన అనడానికి ఒంతెన, వద్దు అనడానికి ఒద్దు, వగరు 
అనడానికి ఒగరు అని రాయడం ప్రామాణికం కాదు అట్లాగే 'ఒడలుకు “వడలు”, “ఒడి'కి 'వడి , 
'ఒంటరికి వంటరి", 'ఒకికు “వకు, 'ఒప్పుకొనుకు వప్పుకొను', “ఒప్పగించు'కు 'వప్పగించు'” 
“ఒత్తిడికి, “వత్తిడి”, “ఒడ్డుకు “వద్దు, “ఒడ్డాణం'కు 'వడ్డాణం', "ఒడిసెలికు “వడిసెల రాయడం 
సరికాదు ఒగరు - వగరు, ఒడి - వడి, ఒక్క - వక్క ఒండు - వండు, ఒత్తి - వత్తి, ఒదలు - 
వదలు, ఒనరు - వనరు, ఒమ్ము - వమ్ము మొదలయిన మాటలకు అర్ధభేదం ఉంది అందువల్ల 
వీటిని ఒకదానికి బదులు ఒకటి వాడకూడదు అజాది శబ్దాన్ని అజాదిగా, హలాది శబ్దాన్ని 

హలాదిగా రాయడం వల్ల వదాల లేఖనంలో ద్వైరూపకతను కూడా తొలగించవచ్చు 
న్‌ 


20 అ మనబాష 


ఏది తెలుగు - ఏది సంస్కృతం 

సంస్కృతంలో ఎ, ఒలు లేవు మనం తెలుగులో వాడే సంస్కృత పదాలలో కూడా ఎ, ఒలు 
ఉండవు ఎ, ఒలు ఉన్న మాటలన్నీ తెలుగు దేశ్య శబ్దాలు కాని, అన్య దేశ్యాలు కాని అయి 
ఉంటాయి ఇంగ్లీషు, ఉర్దూ తమిళం, కన్నడం నుంచి అరువు తెచ్చుకున్న మాటల్లో ఇవి 
ఉంటాయి ఎ, ఒలు వచ్చే మాటలకు సంస్కృత వ్యాకరణ పద్దతిలో సంధి చేయకూడదు అంటే 
ఈ పదాలకు సవర్ణ దీర్హసంధి, గుణ సంధి వంటివి రావు తెలుగు వ్యాకరణాలలో ఒక వింత 
సంప్రదాయం కనిపిస్తుంది మొదలైన అన్న అర్దంలో ఆది అనే మాటతో సంస్కృత సంధి చేసి 
ప్రయోగిస్తారు ఉదాహరణకు పడు మొదలయిన అనడానికి పడ్వాడులు (వడు + ఆదులు) అని 
వాడుక ఉంది వ్యాకరణ శాస్త్రంలో వ్యాకర్తలు పాటించిన ఒక సంప్రదాయంగానే దీన్ని గుర్తిం 
చాలి తప్ప సాధారణీకరించి అన్ని చోట్లా వాడకూడదు పెను, వెల, వెలి, చెల్లు, ఎండ వంటి 
మాటలు సంస్కృతం కావని తెలిస్తే వాటికి సంస్కృత సంధి చేయకుండా ఉండవచ్చు పదంలోని 
ఎ, ఒలు ఆ పదం సంస్కృతం కాదని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి 

తెలుగులో ఐ, బెలు ప్రత్యేక వర్ణాలు కావు అంటే వీటిని అయ్‌, అద్‌ అని కూడా రాయ 
వచ్చు ఐదును అయిదు అని రాయవచ్చు ఐదువ - అయిదువ, ఐరేని - అయిరేని, ఐపు - 
అయిపు, తెలుగులో అగు ధాతువు నుండి వచ్చిన మాటలను ఐ, కౌలతో రాయడం జరుగు 
తుంది అగు- అయిన, అయితే, అయి, అయినా వీటిని ఐన, ఐతే, ఐ, ఐనా అని కూడా రాస్తాం 
అందమైన, అర్దమైతే అని సంధిలో కూడా రాయవచ్చు లేకపోతే అందమయిన, అర్ధమయితే 
అనేవిధంగా రాయవచ్చు ఈ రెండు విధాల లేఖనం తెలుగులో ఈ ఉచ్చారణ కలిగిన అన్ని 
మాటల్లోనూ ఉంటుంది కై'ని 'కయి' అనవచ్చు కైకూడు - కయికూడు, కైకొను - కయికొను, 
కెదండ - కయిదండ, కైపు - కయిపు, కైవసం - కయివసం, కైవారం - కయివారం, రైక - 
రయిక, దైవారు - దయివారు, పైరు - పయిరు, పైకం - పయికం, పైన - పయిన, ఈ విధంగా 
తెలుగు మాటల్లో ఐ - అయిలు సర్వత్రా ఒకదానికొకటి రాయవచ్చు 

సంస్కృతం నుండి ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లో కూడా కొన్ని చోట్ల 
ఈ రెండు రకాల లేఖనమూ ఉంటుంది ఇది సంస్కృత పదాల విషయంలో తద్భవాలలో 
సాధ్యమవుతుంది ఉదాహరణకు 'కవిత' అనే మాట తెలుగులో కయితి అయింది దీన్ని కైత అని 
కూడా రాస్తాం 

అన్య దేశ్యాలలో ఖైద్‌ అనే మాట తీసుకోవచ్చు దీన్ని ఖైదు' అనీ 'ఖయిదు అనీ 
రాస్తున్నాం 'కైదు”, 'కయిదు అని కూడా రాయవచ్చు అట్లాగే రైతు - రయితు 

'ఐిని 'అయ్‌'గా రాసినట్లే “జను “అద్‌'గా రాయడం కూడా ఉంది ఉదా జెడు - అవుడు, 
కొదల- అవుదల, బెరా - అవురా, బెను - అవును 'అగుధాతు రూపాలు 'అవుగా ఏర్పడతాయి 
అగు నుండే అవును, అవుట ఏర్పడ్డాయి వీటి జెను, జెట అని కూడా రాయవచ్చు కౌగిలి - 
కవుగిలి అని రాయవచ్చు ఇటువంటి మాటలెన్నో ఉన్నాయి వాటిలో కొన్ని కౌజు - కవుజు, 
కౌను- కవును, గౌద- గవుద, గౌళి- గవుళి, గౌసెన - గవుసెన, చౌక - చవుక, చౌడు - చవుడు, 
చౌలం - చవులం, తౌడు - తవుడు, దౌడు - దవుడు, దౌడ - దవడ తెలుగు మాటల్లో కొన్ని 


మనబాషతి 21 


చొట ౧ - వ ఎవుతుంది ఉదాహరణకు రగులు - రవులు అవుతుంది, తగులు - తవల 
అవుతుంది ఇటువంటి సందర్భాల్లొ రవులును రాలు అనీ, తవులును తౌలు అని రాయడం 


కూడా జరిగింది ప్రస్తుతం రగులు, తగులు రూపాల ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి అరువు 
తెచ్చుకున్న మాటల్లో కూడా బె అవ్‌ కావడం ఉంది ఉదాహరణకు సంస్కృతం నుండి వచ్చిన 
రాహుత్తు తెలుగులో రౌతు అయి రవుతుగా కూడా మారుతుంది నౌబత్తు - నవుబత్తు అని కూడా 
వాడుక ఫౌజ్‌ తెలుగులో పౌజు అయింది దీన్నే పవుజు అని కూడా రాశారు అట్లాగే కౌలుకు 
కవులు అన్నరూపం ఇంగ్లీషు నుండి వచ్చిన బెట్‌ ను బెటు- అవుటు అని రెండు రకాలుగానూ 
రాస్తున్నాం 

ఐని అయ్‌'గా, 'బెను అవ్‌గా రాయడం సంస్కృత పదాలలో కుదరదు సంస్కృతంలో 
అనేక అర్థాలలో పదం మొదట ఉన్న అచ్చుకు వృద్ది వస్తుంది అంటే ఇ, ఈలు ఐ అవుతాయి 
ఉ, ఊలు జె అవుతాయి ఉదాహరణకు కుంతి కొడుకులు కౌంతేయులు, కురు వంశజులు 
కౌరవులు ఉరస్యుడు - బెరసుడు అంటే కన్నకొడుకు పురుషుడు చేసినది పౌరుషేయం విమా 
నంతో దాటేవాడు వైమానికుడు ఇం[ద్రజాలం చేసేవాడు ఐంద్రజాలికుడు ఈవిధంగా అసం 
జ్యాకమయిన పదాలు తయారవుతాయి యువ - యౌవనం, కుమార - కౌమారం, మూల - 
మౌలిక, చేతన- చైతన్య, కుతూహల - కౌతూహల, చిత్ర - చైత్ర తిల - తైల, దితి - దైత్య, నీల 
- నైల్య, పుత్ర- పౌత, జిన - జైన, బుద్ద - బౌద్ద మొదలైనవి ఇట్లా ఏర్పడ్డవే వీటిని సాధారణంగా 
ఐ, జౌలతోనే రాస్తాం మవులిక, చయితన్య, చయిత్ర, తయిల, బవుద్ద అని రాయం కాని కొన్ని 
మాటల్లో రెండు రకాల లేఖనం కనిపిస్తుంది ఉదాహరణకు యౌవనం - యవ్వనం తెలుగులో 
ఊయల- ఉయ్యాల, తీయని - తియ్యని, చేయి - చెయ్యి, నేయి - నెయ్యి, నేయడం - నెయ్యడం 
వంటి వాటి సామ్యం వల్ల ఇది జరిగి ఉండవచ్చు 'యౌవనం' అన్నదే సరయిన రూపం 
సంస్కృతంలో అయ్‌, అవ్‌లతో మొదలయ్యే మాటలను ఐ, జెలతో రాయడం కూడా సరికాదు 
ఉదాహరణకు అయస్మాంతాన్ని ఐస్మాంతం అని కానీ అవసరాన్ని జెసరం అని కానీ రాయడం 
సరయింది కాదు 

సంస్కృత పదాలలో ఐ, జెలను యధాతధంగా వాడాలి అయ్‌ - ఐ, అవ్‌ - బెలను ఒక 
దానిబదులు ఒకటి వాడకూడదు తెలుగులో రెండు రకాలుగానూ రాయవచ్చు 


ల 
నళ 


22 అ మనబాష 


రిసుర్ల ఎక్కడ లూడాంతి 


విసన.) లేదు సంస్క ఎత పదాలతో పాయి అడి తెలుగ. లౌ వాడదుకలొకి వచింది 


59 
Oy 


హకారోచ్చారణ ఉంటుంది సంస్త తంలో కుడాంతంతలొ ప్రత్వయి రూవపంతల 
వా ఎక్కువ స సమాసంలో రెండు శ కలిసినపుడు యొడటిమాట చివర ఉన్న విసర్తకు 
వాడారణంగా లోపం వస్తుంది ఇది సకారమో రకారమోగా కూడా మారుతుంది కొన్ని చోట్ల 
మార్పు లేకుండా విసర్గ అ ట్లాగే ఉండిపోవచు" Y 

సంస్కృత ప పడాలు తెలుగులోకి వచ్చినప్పుడు వాటి ని చివర ఉన్న విసర్గ లొపిస్తుంది తెలుగు 


3 


ద ల 


వ్రత్యయం వచ్చి చేరుతుంది పదంలో భాగంగా ఉండి మరోరకంగా వాడడానికి వీల్లేని మాట 
మాత్రం చాలా తక్కువ అటువంటి మాటల్లో ముబృమైంది దుఃఖం దీనికి బదులుగా గ్‌ 
దుక్నం, దుఖ్బం అని వ్యవహారం ఉంది సృజనాత్మక రచనల్లో ఇటువంటి లేబనం ఉంది. కాని దుః 
ఎం అన్న రూపమే చాలా ప్రచారంలో ఉంది 

విసర్ల చివర ఉందే మాటలు కూడా తెలుగులో వాడుతూ ఉన్నాం వాటిలో పునః, 

స్తుత: స్వతః, బహుశః, (పాయశః అన్యతః మొదలయినవి ముఖ్యమైనవి పున ౩ అంటే మళ్ళీ 

అని అర్దం "మళ్ళీ మళ్ళీ అన్న అర్దంలో పునః పునః అని వాడతాం పొనఃపు పున్వంగా అని కూడా 
ప్రయోగిస్తాం పునఃపరిశీలన, పునః ప్రయత్నం, పునఃప్రక్షాళన, పునఃపరీక్ష మొదలయిన విధంగా 
పునః ప్రయోగించవచ్చు 

వస్తుతః అంటే స్వభావరీత్యా అని అర్దం వాడి గుణం అది స్పతః అన్నా కూడా అడే అర్దం 
స్వతహాగా అని విసర్గకు బదులు హకారంతో వాడుక ఉంది స్వభావతః అని కూడా అనవచ్చు 

బహుశః అన్నమాటకు తెలుగులో వాడుక ఎక్కువ బహుశు అనీ బహుశా అనీ కూడా 
రాస్తాం చాలావరకు అని అర్దం ప్రాయశః అన్న మాట కూడా ఇటువంటిదే తరచుగా అని 
దీనికి అర్దం 

అన్యతః అంటే మరోవిధంగా అని అర్దం సద్యః అంటే వెంటనే అని అర్ధం సద్యః పర 
నిరృతి అంటే వెంటనే కలిగే నిరతిశయమయిన ఆనందం అని అర్దం కావ్యం చదవడం వల్ల 
సద్యః పరనిర్భతి కలుగుతుందట ప్రధమతః మొదటిగా అని అర్దం (క్రమశః అంటే వరుసగా 
అని అర్థం ఈ అర్ధంలోనే క్రమేణ అనీ, (కమెపి అని కూడా Sse 

జన్మతః అంటే పుట్టుక నుండీ అని అర్దం సర్వతః అంటే అన్ని విధాలా అని అర్థం 
సమాసంలో కొన్నిచోట్ల విసర్ద యధాతధంగా ఉంటుండి సాధారణంగా క, ఖు, ప, ఫల జకం 
విసర్గ మారడు ఇటువంటి సమాసాలు సంస్కృతంలో బాగానే ఉన్నాయి వాటిని తెలుగులో 
కూడా అట్లాగే వాడుతున్నాం తెలుగులో ఇటీవల విస్త్రృతంగా వాడుతున్న సమాసపదం వయః 
పరిమితి చాలా సందర్భాలలో వయోపరిమితి అని రాస్తున్నారు ఇక్కడ విసర్గకు బదులు 'ఓ' 
రాదు వయఃపరిమితి అనే అనాలి అట్లాగే వయఃపరిణతి కూడా వయఃపరిపాకం అనవచ్చు 

మనస్‌ అన్న మాట కూడా సమాసంలో క, ఖ, ప, పల ముండదు మనః అవుతుంది. మనః 
ప్రవృత్తి మనః పరిణతి, మనః కమలం, మనఃఖేదం, మనఃక్షోభ, మనఃఫలకం మొదలయినవస్నీ 
మనం సాధారణంగా వాడేవే 


మనబాషత 23 


అంతఃపురం అన్నమాట కూడా మనం ఎక్కువగా వాడేదే దీనిలాగే అంతఃకరణం కూడా 
అంతఃకరణం అన్న మాటను మనస్సు అనే అర్దంలో వాడుతున్నాం ఈ రెండూ పూర్తిగా సమా 
నార్దకాలు కాకపోయినా వాడి అంతఃకరణంలో ఏముందో!) 'వాడి అంతఃకరణాన్ని అడిగితే 
తెలుస్తుంది' వంటి వాక్యాలలో మనస్సు, అంతరాత్మ అనే అర్లాలే తోస్తాయి 

ప్రాతఃకాలం అంటే వేకువ సమయం, తెల్లవారుజాము పొద్దున లేవగానే స్మరించుకోవల 
సిన వ్యక్తిని ప్రాతస్మరణీయుడు అంటాం 

మెప్పుకోలుగా తల పంకించడం శిరకంపం చేయడం, మంత్రులందరిలో ముఖ్యుడు 
శిరః (ప్రధాని 

తపస్సు వల్ల కలిగిన ఫలం తపఃఫలం కన్నులకు ఆనందం చక్షుః ప్రీతి యశస్సు అనే 
శరీరం కలిగినవాడు యశఃకాయుడు కీర్తిశేషుడన్నమాట కీర్తికాయుడు అని కూడా అంటాం 
ఇనుపముద్ద అయఃపిండం కాశీబండం అయఃపిండం అని నానుడి శ్రీనాధుని కాశీబండం 
అయఃపిండం లాంటిదన్న మాట ఉషస్సమయంలోని కిరణాలు ఉషఃకిరణాలు 

పాలు తాగడం పయఃపానం సముద్రుజ్ణి యాదఃపతి అని కూడా అంటారు జలచరాలన్ని 
టికీ రాజని అర్దం ఛందస్సును (ప్రస్తరించడం ఛందఃప్రస్తారం 

కొన్ని మాటల్లో విసర్గతోనూ ప్రయోగం ఉంటుంది పైమాటతో కలిపి సంధి చేయడమూ 
ఉంటుంది మనఃశాంతి అనీ అనవచ్చు మనశ్శాంతి అనీ అనవచ్చు అదేవిధంగా దోఃశక్తి - 
దోశ్ళక్తి, భుజబలం అన్నమాట చతుఃషష్టి అనీ రాయవచ్చు, చతుష్షష్టి అనీ రాయవచ్చు నమ 
స్మారం, తిరస్కారం అన్నవాటిని నమఃకారం తిరః కారం అవీ అనవచ్చు కాని తెలుగులో నమ 
స్మారం, తిరస్మారం అన్నవే వాడుకలో ఉన్నాయి. అహఃపతి అంటే సూర్యుడు పగలుకు అధివతి 
అహర్బతి అని కూడా అనవచ్చు గీఖపతి అంటే బృహస్పతి గీర్పతి, గీష్పతి అని కూడా ప్రయో 
గించవచ్చు 

క, ఖ, ప, ఫల ముందు సకారాంత పదాల సకారం విసర్గ కావడం అన్ని చోట్లా జరగదు 
ఉదాహరణకు (శ్రేయస్‌+కాముడు శ్రేయస్మాముడు అవుతుంది (శ్రేయఃకాముడు కాదు అట్లాగే 
అయనస్మాంతం, బహిష్మారం, భాస్కరుడు, దివస్పతి, సుయశస్ముడు, ధనుష్టండం, నిష్కారణం, 
దుష్కృతి, దుష్మార్యం, ధనుష్కోటి, చతుప్పధం మొదలయిన మాటలిటువంటివి 

బ్‌ 


24 అమనబాష 


సున్నా ఎక్కడ 

గణితంలో లాగానే మన లిపిలోనూ బిందువుకు చాలా ప్రాముబ్బం ఉండి తెలుగులో బిందువు 
రెండు రకాలు అర్జబిందువు, పూర్ణబిందువు బిందువును అనుస్తారం అని కూడా అంటాం 
సువ్చ/సున్నా అనీ అంటాం మనలిపిలో పూర్వం అర్ద, పూర్ణ బిందువులకు ప్రత్యేకంగా లిపి చిహ్నా 
లుందేవికావు ముద్రణ వచ్చిం తర్వాతే అరసున్నాకి 6 అనే లిపి చిహ్నం ఏర్పడింది అంతకు 
ముందు నిండు సున్నానే రాసేవారు డాని తరువాత ఉన్న హల్లునుద్విరుక్తంగా రాస్తే అది 
పూర్ణబిందువు ఉదా కొండ్డ అద్విరుక్తంగా రాస్తె అది అర్హబిందువు ఉదా నాండు 

తెలుగు మాటల్లో బిందువు పరుష సరళాలకు ముండే ఉంటుంది అంటే కచటతప, 
గజదదబ అనే వర్ణాలకు ముందే ఉంటుంది వంక, కొంగ, కొంచెం, గుంజ, గంట, కొండ, 
కంత, కంద, కంప, చెంబు వంటి మాటలలోనే ఉంటుందన్న మాట ఇవి అయిదు వర్లాల 
హల్లులు ప్రతి వర్షంలోనూ ఒక అనునాసికం ఉంటుంది ఆ హల్లు ముండు ఆ వర్ల అను 
నాసికమే వస్తుందన్నమాట వంక అంటే వజ్బు గంట అంటే గర్భా, కొంచెం అంటే కొజ్సౌం, కంత 
అంటే కన్త, కంప అంటే కమ అని ఈ రెండు రకాలుగానూ రాయవచ్చు కాని ప్రాచీన 
కాలంలోనే ఈ అనునాసికాల స్థానంలో బిందువును రాసే సంప్రదాయం ఏర్పడింది వర్గహల్లుల 
ముందు ఆయా వర్గాల అనునాసికాల స్తానంలో బిందువును రాయడం ఇప్పుడు మన భాషలో 
సార్వత్రికం అయింది 

కచటతప, గజడదబలు తప్ప బిందువు తరువాత ఇతర హల్లులలో ఎది ఉన్నా ఆ మాట 
తెలుగుమాట కాదని చెప్పాలి తెలుగులో అనునాసికాలలో న, మ లు మాత్రమే ద్విత్వాలుగా 
వస్తాయి ఇటువంటి సందర్భాల్లో పూర్వం శాసనాలలో అంన్న, అంమ్మ వంటి లేబనం కని 
పిస్తుంది తక్కిన చోట్ల బిందువును రాసే సంప్రదాయం (ప్రభావం ఇది భాషరాయడం నేర్చుకునే 
దశలో చాలామంది పిల్లలు అంన అంమ అని రాయడం గమనించవచ్చు 

సంయమనం, సంయమి వంటి మాటలు సంస్కృతం సంవత్సరం, సంవాదం కూడా 
సంస్కృతం మాటలే సంరంభం కూడా సంస్కృతమే వంశం, హంసలు కూడా సంస్కృతాలే 
సంలబ్జి కూడా సంస్కృతమే సంహారమూ సంస్కృతమే 

మహాప్రాణవర్లాలు అంటే బ, ఘ వంటి ఒత్తక్షరాలు ఎలాగూ తెలుగులో లేవు కాబట్టి 
బిందువు తరువాత ఇవి వచ్చినప్పుడు తెలుగుమాటలు కావని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు 
శంఖం, సంఘం వంటి మాటలు సంస్కృతాలే 

మన భాషను అజంత భాష అనీ, సంగీతానికి చాలా అనుకూలమైన భాష అనీ, తీయని 
భాష అనీ చెప్పుకుంటూ ఉంటాం హలంతంగా ఉన్న మాట మీద అచ్చు చేర్చుకొని దాన్ని అజం 
తంగా మార్చుకుంటాం అందువల్లే అనేక సంస్కృత పదాలూ, అన్యభాషా పదాలూ ఆ భాషల్లో 
హలంతాలై ఉండీ తెలుగులోకి వచ్చినప్పుడు అజంతాలైపోతాయి ఫలమ్‌ - ఫలము అవుతుంది 
ధనమ్‌- ధనము అవుతుంది హృదయమ్‌- హృదయము అవుతుంది డాక్టర్‌ - డాక్టరు అవు 
తుంది జమీందార్‌, జమీందారు అవుతుంది అన్యదేశ్యాల మకారాంత శబ్దాలు కూడా అజంతా 
లవుతాయి. ఉదా ప్లాటినమ్‌ - ప్లాటినము, ఇస్లామ్‌ - ఇస్తాము, ముస్లిమ్‌ - ముస్లిము. 


మనబాషఆ 25 


జల మాత్రలను ముఖ్యంగా మకారాంతాలను మకారాంతాలుగా]ె 
a ఉచ్చారణలోనూ రాతలోనూ కూడా వీటిని హలంతాలుగానె వాడు 
తున్నాం పరం, పుష్పం పలం, ప్లాటినం, ఇనాం, ముస్లిం అని ఇతర హల్లుల విషయంలో 
హలంత అజంత రూపాలు రెండూ వాడుతున్నాం ఉదా స్మూల్‌ - స్కూలు, బెల్‌ - బెల్లు, పాన్‌ 
- పాను సుల్తాన్‌ - సుల్తాను 

పూర్వం మన పేర్లు హలంతాలుగా ఉందేవికావు ఇప్పుడు హలంతాలుగా పేర్లు పెట్టు 
కోవడం నాగదికం అయిపోయింది ప్రీల పేర్లు మాత్రం మనవా వాళ్ళవి ఇంకా హలంతాలు కాలేదు 
మగవాళ్ళ పేర్లు కొంత ఇంగ్లీషు వర్లక్రమం వల్లా, కొంత బెంగాలీ ప్రభావం వల్లా హలంతాలుగా 
మారుతున్నాయి 

సత్యము, రామ(బ్రహ్మము వంటి పేర్లు కూడా హలంతాలై సుబ్రహ్మణ్యం 
సత్యం, రామబ్రహ్మంగా మారిపోయాయి స్ర్తీల పేర్లలో ము' చివర ఉండేవి హలంతాలయ్యాయి 
సూర్శకాంతము - సూర్వకాంతం అయింది నాగరత్నము - నాగరత్నం అయింది 

సర్వనామాలలో కూడా మేము - మేం అయింది మనము - మనం అయింది క్రియలలో 
కూడా వచ్చాము- వచ్చాం అయింది ఉత్తమ పురుష (క్రియలన్నీ ఈ విదంగానే హలంతాల 
య్యాయి వస్తాం, వస్తున్నాం, రాం, తినం మొదలయినవి తనము, రికము వంటి (ప్రత్యాయా 
లలో కూడా చివరి అచ్చు లోపించి తనం, రికం అయ్యాయి 

పదమధ్యంలో ఉండే బిందువు వర్గానునాసికం అయితే పదాంతంలోని బిందువు మకారం 
మీద అచ్చులోపించడం వల్ల ఏర్పడ్డది పదాంతంలో అర్దబిందువు ఉండదు ఆధునికభాషలో 
అర్దబిందువుకు ప్రయోగం లేడు బిందువు అచ్చుకు తరువాతే వస్తుంది అందువల్ల సున్నాతో 
మొదలయ్యే మాటలుండవు కేవలం బిందువు అక్షరం కాదు దాని ముందున్న వర్ణంతో కలిసి 
అడి అక్షరం అవుతుంది అందుకే తెలుగువారి లేబన సంప్రదాయంలో వదంలో బిందువు దగ్గర 
విరిచి బిందువును తరువాత పంక్తిలో రాయడం కుదరదు పదాన్ని విరచవచ్చుకాని, అక్షరాన్ని 
విరవకూదడదు 


ఎ 


oo 


26 తఅమనబాష 


ద్పయాలా - తత్సమాలా 


J na Dh, అత ణన hb ‘pw 2 a2 ! 
by pio CEN: LTE స సప లి ల 3 
f oy 83 bse ల్‌ 12 క్‌ /; స న. గి 
4, Na D9 గ్‌ Ya Y3 |) fa ఛీ 3) లే ౧/౫౧ ళ్‌ a “అ త ¥3 ఇ 
1. (| yp Ye స ! con hp ల ట్లె గ్త్‌ ఈ గి 
Dd బిటి లి ¢3 2 3 0 4 ba Q fy 7; | 
సస ప తి సళ A 3 gia ¥ hg a 12 Ww ణే 9 
3 | న 3 Gg 1 ve 0 1౨ గ్గ 98 Jog fh G7 en Yd 
న... 
టంట టం ఉసిరి లేక్‌ థల 
: a గే a క శ్రే 4 re) s fb 0 స 5 3 pn 62 p x లం గ్‌ ofr 
టప తవ ల తి లి 4 Bw him 3h 3 
bh dag Dy Ad wD Huw mm Ii bw ఫి 
ర స ప శ గ y2 3 క. 6 
‘4g 0 4: ౧ 3 <p fn ¥ గల {2 నగి ఇ yg Ww 419 (3 
ర . ) ¥ a 7 8 ) ye { dr 2 0 శ ct 
Salas Riise So 
DD Do న A od ;3 G1 గ | 
la bh uw 6 1 { SG pb “న 0 Ph 6 ౪ 
య GW గం 939 స పంత టి 
0 dG క. doa a2 ౪9 Yd Q 
ఏరి 9 లిల్లి టిం సన ఏ భల ఫ్ర శ్ర ల fag 
9 ఈ. byw 9 గ Car Tegel m9 ya 
a) f ల్‌ స 
రవ సళ కిం శిళ ల లన Sw 
ep Oy, Bp oo 0 Wr ల న i ఫ్ర 
/ లిం తోత్‌ ఇతి కి ECR: bs సే 2 
BO రట nga? 2h ఏ ఉన్నం చితి కి. bg 
శ న Roba nS 
ఈవి యనం సప సిక » a 2 ; గ్ల టి (మ ర 
PETRELLI TIN 
naw Bagh} SR సహిత సిటి ఒ రచ్చ కిలా 
Ee Op జే భ్‌ he వ 8. స గ చితత ఎ కట్‌ ప్రి ® ఈ 
. by 4 క ) & yy Ye ల్‌ 4 6 © oO k 1 నీ 13 3 we 
og భో సిర సర్‌ చ క్షీ బశ Pe ఉష్‌ శ్రి 5 టి శింబ 
సయం తీ ఉత స ళ్యట ల్‌ ల పట 3 భీ చం gE 3? ఓ 
ఏంట పని aMPe ep ఉలి శల Bh సి! [ 
YO DS Mag Sb స 46h, 9 le 3 గై bh 
Warn ని చత tC చితి టీ hb టీ గ్రే ఇ 


Ca 


ల్‌ 


Cay 


ల్‌ 


క రచన 


ఇ 


యె 


ఖ్‌ 
క్ర 


కా 


దాలతో పాటు 


కవులు తమ అవసరాలకనుగుణంగా చేసిన మార్పులతో ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ 


a) 


భె 


చనల్లో ప్రామాణిక 


జనాత 
రూపమే, బహుళ ప్రచారంలో ఉన్న రూపమే వాడవచ్చు కొన్ని మాటలను మన భాషాధ్వని 


అంకార (ప్రయోగం 


లీ 


యు 


చారణ 
టూ 


గ 


అటాగి శబా 
, తకిన ర 


భా 


వ్యవహారంలో ఉ 


మార్పుకొనవాళ్ళు 


అందువల 
మనబాషఆి 27 


చ 


రతిలొ 


కూడా ఈ మార్పులు అవసరమయ్యేవి 


Fad 


అవకాశం కలిగింది ఇటువంటి సందర్భాలలో కొన్ని ప్రయోగాలు కవుల 


[a 


hrm 


(0 
త్రమే కనిపించడమూ సామాన్యుల వాడుకలో లేకపోవడమూ సహజ 


ఆధునిక వచన రచనలో ఇటువంటి మార్పుల అవసరం లేదు సృ 


జ్య 


“3 


Ca) 


భూమా 


వ్యవహారంలో ఉన్న ఉచ్చారణ భేదాలను చూపించవచ్చు కాని 


కలవడానికి పదాలను అవసరమెన 


రూపాలు ఏర 


రచన 


వృవస్టకు అనుగుణంగా మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి ఉదాహర 
ణకు బరము అనే మాటను తీసుకోవచ్చు ఖరము అంటే గాడిద తెలుగు ధ్వని వ్యవస్థలో 
ఖ లేదు కాబట్టి బరము, కరము కావచ్చు కరము అనే సంస్కృత పదానికి చేయి అని అర్దం 
కరము అనే తెలుగుమాటకు మిక్కిలి అని అర్దం ఖ-క కావడం వల్ల బరము-కరము అనే 
మాటల భేదం తొలగిపోతూ ఉంది కదా అందువల్ల ఇక్కడ బ-కగా మారడం నష్టమే 

పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విస్తృతంగా కనిపిస్తుంటాయి బహువచనంలో 
విలేకరులు - విలేబరులు విలేజరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు ఇక్కడ లిజ్‌ 
అన్నది ధాతువు అందువల్ల విలేబరి అనే రూపం ఏర్పడుతుంది దీనిలో బర శబ్దాన్ని విరిచి 
గాడిదలని  చమత్కరించడానికి వీలుంటుందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి 
అనేమాటకు (ప్రచారం కలిగించారు చం[దశేఖర, రాజశేబర, గుణశేఖర వంటి పేర్లలో కూడా 
ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు 
కదా ఈ భయం తప్పితే విలేబరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు ఖ-క అయి విలేకరి 
అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు కాని, ఆధునిక రచనా భాషలో మనం 
ఇటువంటి తద్భవ రూపాలను ఏర్పరచుకోవడం లేదు విబేబరి అని రాయడానికి సందేహించ 
వలసిన అవసరమేమీ లేదు 

వాడుకలో స్టిరపడిపోయిన తద్భవాలను వాడడం మాని వాటి తత్సమరూపాలను వాడ 
వలసిన అవసరం కూడా లేదు ఇటువంటి మాటల్లో తత్సమ, తద్భవ రూపాలు రెండింటినీ 
ఉపయోగించవచ్చు శృంబల తెలుగులో సంకెల అయింది శృంఖల అన్నమాట కంటే సంకెలకే 
ప్రచారం ఎక్కువ అట్లాగే వేత్ర - బెత్తెం సంధి - సందు కాష్ట - కట్టె, లాక్ష - లక్క 

ముఖం అనే మాటకు మొకం, మొగం అనే రూపాలు, సుఖానికి సుకం, శిఖకు సిక, 
ఇచ్చకు ఇచ్చ, కధకు కత, వ్యధకు వెత మొదలయిన తద్భవ రూపాలు వాడుకలో ఉన్నప్పటికీ 
తత్సమ రూపాలకే ప్రచారం ఎక్కువ 

ఆధునిక రచనాభాషలో తత్సమ శబ్దాలకు ప్రయోగం ఎక్కువ తద్భవాలకు ప్రయోగం 
తక్కువ అవుతున్నది పూర్వకవులు వాడిన అనేక తద్భవ రూపాలు వాడుకలో నుండి తొలగి 
పోయాయి 


ళ్‌ 


౫28 అమనబాష 


ఎక్కడ అల్పవ్రాణం - ఎక్కడ మహావ్రాణం 


సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న మాటల్లో మహాప్రాణాలు అంటే ఒత్తక్షరాలు ఉంటాయి 


వల్ల అటువంటి మార్పులేకుండా వాటిని ఉన్నదున్నట్లుగా వాడడం అలవాటయిపోయింది కాని 
చాలా మాటలలో మహాషప్రాణం ఉందో లేదో, ఉంటే మాటలోని ఏ అక్షరం మహాప్రాణమో అన్న 
విషయంలో సందేహం కలగవచ్చు ఈ సందేహంవల్ల పొరపాట్లు దొర్లడానికి అవకాశాలు 
న్నాయి ఉదాహరణకు బాధ భేదం అనే రెండు మాటలను తీసుకోవచ్చు కొంతమంది భాడ అని 
రాయడమూ, బేధం అని రాయడమూ కనిపిస్తుంది ఎవరయినా భాధ, భేధం అని రెండింటికీ 
ఒత్తులు పెట్టి రాసినా రాయవచ్చు మనం ఈనాడు రాస్తున్న భాషలో ఇటువంటి పడాలెన్నో 
ఉన్నాయి సంస్కృత భాషాజ్ఞానం బాగా ఉన్నవారికి ఇటువంటి మాటలను రాయడంలో సమస్య 
ఏమీ ఉండదు కాని శబ్దస్వరూపం తెలియకపోతే వర్షక్రమం విషయంలో అనుమానాలు వస్తూనే 
ఉంటాయి 

ఈ మాటలను రాయడంలో ప్రధానంగా మూడు రకాల పొరపాట్లు జరగవచ్చు వీటిలో 
మొదటిది ఒత్తు అవసరం లేనిచోట పెట్టడం దీనివల్ల అర్దభంగం కూడా కలగవచ్చు ఉదా 
హరణకు ప్రదానం అనేమాటను ప్రదానం అనిరాస్తే అర్దమే మారిపోతుంది ప్రధానం అంటే 
ముఖ్యం అని అద్దం అదే ప్రదానం అంటే ఇవ్వడం అని అర్ధం వీటిని ఒక డానికి బదులు ఒకటి 
వాడడంవల్ల అర్ధభంగం కలుగుతుంది బహుమతి ప్రదానం, పట్టప్రదానం మొదలయిన 
విధంగా ఈ ప్రదాన శబ్దానికి ప్రయోగం ఎక్కువ ప్రదాన శబ్దం దద ధాతువునుండి ఏర్పడితే 
ప్రధాన శబ్దం దధ ధాతువు నుండి ఏర్పడింది ప్ర - ఉపసర్గ ప్రకృష్ణమైనదని అర్దం ఈ రెండు 
మాటలకు అర్ధంలో ఇంతభేదం ఉంది 

[పబలడం అనేమాటకు తెలుగులో వాడుక ఎక్కువే “అవినీతి ప్రబలుతోంది), ప్రబలమైన 
శత్రువు, “కోరిక ప్రబలంగా ఉండి” వంటి ప్రయోగాలు చేస్తాం దిన్ని కియగా, విశేషణంగా, 
[క్రియావిశేషణంగా, నామవాచకంగా కూడా వాడతాం (ప్రబలం ప్రాబల్యం అన్నవి నామవాచక 
రూపాలు ఈ మాటను ప్రభలం ప్రాభల్యం అని మహాప్రాణంతో రాయకూడదు 

అవలంబించు అనే మాటలో కూడా మహాప్రాణంలేదు అవలంభించు అన్న ప్రయోగం 
సరయింది కాదు అవలంబన, ఆలంబన పదాలు కూడా ఇంతే 

విదితం అంటే అవగతం, తెలిసినది దిన్ని విధితం అని రాయకూడదు విధింపబడినది 
అని అనుకొనే ప్రమాదం ఉంది విధి అనే మాటనుండి విధ్యుక్త ధర్మం అనే పదబంధం ఏర్పడు 
తుంది విధి చెప్పినటువంటి ధర్మం, కర్తవ్యం అని దీనికి అర్ధం దీన్ని విద్యుక్త ధర్మం అనరాదు 

రోదన అంటే ఏడుపు, రోదించు అంటే ఏడ్చు దీన్ని రోధించు అనిరాస్తే అడ్డుపెట్టు అని 
ఆర్థం వస్తుంది నిరోధించు 'ని అనే ఉపసర్గ చేర్చడంవల్ల ఏర్పడింది 

వదాన్యుడు అంటే దాత దీన్ని వధాన్యుడు అని మహాప్రాణంతో రాయకూడదు 

శాకాహారం, శంకుస్థాపన అనే పదాలను చాలా మంది శాజబాహారం, శంఖుస్థాపన అని 


మనబాషతి 29 


రాస్తుంటారు శాకాజోంం మాంసాహారానికి వ టె 

కొమ్మ అనే అర్దం ఉంది కాబట్టి కొమ్మలనుండి అంటె చెట్ల నుండి వ 
వడం వల్లనేమో దిన్న శాబాహారం అనడం సర్వత్రా కనిపిస్తుంది మవ రాప్రంలోని ఏ వెజిటె 
యన్‌ హోటల్‌ బోరు చూసినా దానిమీద శాబాహార హోటల్‌ అన్న ప్రయోగం కనిపించకత 


ది అక 
యి 
అట్లాగే శంకునాపన కూడా ఎదైనా కట్టడాన్ని నిర్మించాలని తల పెట్టినప్పుడు శంకుస్తావన 


చేస్తారు ఇకడ శంబానికి కాని, శంబువుకుకాని స్తానంలేదు అయినా ఈ శంకు శబ్దమెమిటో 
తెలియకపోవడం వల్లా, శంజ శబ్దం బాగా పరిచితమై ఉండడంవల్లా ఈ పదబండంలో మొదకి 
పదం శంబ' అనుకోవడమె చాలా మండి శంబుస్తాపన అని రాయడానికి కారణం 

ఉచ్చారణలో కూడా మహాప్రాణం లెదు ఉచ్చారణ అని రాయడం సరికాదు అట్లా 
జటిలం, జాడ్యం సరయినవి జరిల, జాదృం సరికావు 

ఒక్కొక్కసారి సమాసంలో ఒక పదంలో మహాప్రాణం ఉంటే తరువాతి మాటలో మహా 
(ప్రాణం లేకపోయినా మొదటిపదం (ప్రభావంతో అందులో కూడా మహాప్రాణం రాస్తూ ఉంటాం 
ఉదాహరణకు ధూపదీప నైవేద్యాలు అన్న సమాసాన్ని తీసికోవచ్చు ఈ సమాసంలో మూడు 
మాటలున్నాయి దూపం, దీపం, నైవేద్యం ఈ దూవం ప్రభావంవల్ల దూపదీప అని రాసే 
ప్రమాదం ఉంటుంది నైవేద్యం కూడా నైవేద్యం అయినా కావచ్చు 

ఇదమిత్టం అనే పదబందంలో ఇదమ్‌, ఇత్లయ్‌ అనే రెండు మాటలున్నాయి ఇది ఇది అని 


అర్దం ఇదమిత్సంగా తేల్పిచెప్పడం లేదు అంటాం ఇదీ అని కచ్చితంగా తేల్పిచెప్పడం లేదు అని 
అరం 
౮ 


al, 


అస్తవ్యస్తం అంటే గందరగోళం, చిందరవందర, గట్టిగా చెప్పాలన్న ఉద్దేశమేమో అస 
వ్యస్టం అని రాస్తుంటారు ఇది సరికాడు 

దశాబ్ది అంటే పదేళ్ళు, శతాబ్ది అంటే నూరేళ్ళు, సహస్రాబ్ది అంటే వెయ్యేళ్ళు అబ్బశబ్దానికి 
సంవత్సరమనీ, మేఘమనీ అర్జాలు అప్‌ అంటే నీరు నీరు ఇస్తుంది కాబట్టి మేఘం అబ్బం 
దశాబ్ది మొదలయిన పదాలలో అబ్బ శబ్దానికి సంవత్సరమనే అరం దశాస్టికి బదులు దశాబ్ది అని 
రాస్తే అర్దం మారిపోతుంది అబ్బి అంటే సము([ద్రం అందువల్ల ఈ రెండింటినీ ఒకదాని బచులు 
ఒకటి వాడకూడదు 

మనస్తాపంలో మనస్‌, తాపం అనే రెండు మాటలున్నాయి కలిపితే మనస్తాపం 
అవుతుంది మహాప్రాణంతో మనస్థాపం అనిరాయడం సరికాదు 

మద్యం మద్యం వేరువేరు మాటలు మద్యం అంటే మదిర దీనికి సుర అనీ, ఇరా అన్‌, 
కాదంబరి అనీ ఇంకా చాలా పేర్లున్నాయి దీనివల్ల మదిస్తారు కాబట్టి ఇది మద్యం బాగా పుచ్చు 
కుంటారు కాబట్టి సుర దీనివల్ల తిరుగుతారు కాబట్టి ఇర గోమంత పర్వతంలో కదంబవృక్షం 
తొర్రలో పుట్టింది కాబట్టి కాదంబరి మదిరకూ మద్యానికీ ఒకటే వ్యుత్పత్తి మధ్యం అంటే 
నడిమిభాగం అని అర్దం 

ఇట్లా అల్బప్రాణాలు మహాప్రాణాలుగా రాయడం తెలుగు మాటలకూ, అన్యదేశ్యాలకూ 
కూడా వ్యాపించింది జాము రూము అయింది దిటు ధీటు అయింది దరఖాస్తు ధరఖాస్తు 
అయింది వీటిలో మహాష్రాణాలు లేవు బ్‌ 


3౩౮౦౮ ఆమనబాష 


'మహాప్రాణా'లు తారుమూరు చేయవద్దు 


సంస్కృత పదంలో ఏ వర్ణం మహాప్రాణమో సండెహం కలగెదిం వల్ల ఒకడానికి బడులు 


న 


క 
(UK 
ర్‌ 


రోడానికి ఒత్తు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి పొరపాటు మహాపాణాల విషయం 
ండోరకం ఇది రెండక్షరాల మాటల్లో కూడా జరగవచ్చు ఉదాహరణకు బాద అనే మాబ 
§ సుకోవచ్చు ఈ మాటలో ద మహా(ప్రాణం కాని కొందరి ఉచ్చారణలో యుడటి అక్షరం మహో 
ణమై బాద' ఏర్పడుతుంది ఇది బాధనుండి ఏర్పడ్డ మాటలన్నింటిలోనూ జరగవచు 


యూ 


OJ} 
{th 


4 
జ్‌ 


Gn 
జీ 


ep 


fy 


ధితుడు, బాదితురాలు క్రియగా బాదించు ఇది బాదా శబ్దం బాదృ డాతువు విలోడనం 
అంటే కలియబెట్టడం అని అర్దం డినివల్ల కలియబెట్టబడతారు కాబట్టి బాద బాద, మట వ్వ 
దుఃబం, ఆమనస్యం, ప్రసూతిజం అన్న ఆరూ మనఃపిడకూ, కష్టం కృ(త్రం, ఆభిలం అన్నవి 
శరీర పీడకూ పేర్లంటారు ఈ తొమ్మిదింటినీ దుఃజానికే పేర్లుగా వాడతారు బాధ్యం, బాధ్యత 
వంటి మాటలు కూడా ఇటువంటివే 

బాఢలాగే మహాప్రాణాన్ని తారుమారుచేసే మరోమాట బేదం భిదిర్‌ ధాతువు కలిసి 
ఉన్నవాటిని వేరుచేయడం భేదం సామ, దాన, బేద, దండొవాయాలన్న నాలుగు ఉపాయాలలో 
భేదం ఒకటి దీనికి ఉవసర్దలు చేరి విఖేదం, ప్రభేదం వంటి మాటలు ఏర్పడతాయి భేడించు అనే 
క్రియాపదం ఏర్పడుతుంది బేద్యం, అబేద్యం, దుర్భదృం, భదకం వంటి చాలా మాటలను 
ఉత్పన్నం చేసుకోవచ్చు 

మరాకమాట బోధన, బుధ ధాతువు తెలియడం దీనినుండే బుద్ది బోదకులు ఆంటే 
మేలుకొలిపేవాళ్ళు జోధన అంటె మేలుకొల్పడం, చదువుచెప్పుడం, పదేశం చెయడం ఆన్న 
అర్జంలో వాడుతున్నాం బోధకులు అంటే మతప్రచారకులు అనే అరం కూడా (ప్రచారంలో ఉంది 
బుధ ధాతువు నుండి వచ్చిన ఎన్నో మాటల్లో సంబోధన ప్రబోధం, విబుధులు, బుధులు, 
ఉద్బోధం, బోధి, బుద్దుడు, సంబుద్ది మొదలయినవి ముఖ్యమైనవి బోధించు, సంబోధించు, 
ప్రబోధించు, ఉద్బోధించు అని క్రియారూపాలు కూడా వాడుకలో ఉన్నాయి 

బంధం అన్నమాటకు కూడా పొరపాటుగా భందం అని రాయవచ్చు బంధ ధాతువు 
బంధం అంటే కట్టు బందనం అంటే కట్టివేయడం అనీ, కట్టె సాధనం అనీ అర్దం దిగ్భండం 
దిగ్భంధనం నాలుగుజైపుల నుండీ కట్టి వేయడం (పబంధం అంటె (ప్రకృషమైన బంధం మను 
చరిత్ర, వసుచరిత్ర లాంటివి నిర్హందం అంటే గట్టిగా బంధించడం, బలాత్నారం సంబంధం, 
అనుబంధం యొదలయిన మాటలెన్నో ఈ బంధం నుండి ఏర్పడతాయి బందితుడు బంధితు 
రాలు, నిర్భంధితుడు, నిర్భంధితురాలు, సంబంధితుడు లాంటి పదాలను ఏర్పరచుకోవచ్చు 
బంధించు, నిర్వంధించు, అనుబంధించు మొదలయిన విధంగా (క్రియాపదాలుగా వీటిని 
వాడవచ్చు బంధువు, బాంధవుడు అన్నమాటలు సగోత్రత్వాన్ని తెలుపుతాయి బాంధవ్యం దీని 
నుండి వచ్చిండి 

ఛేదనలో ఛీదిర్‌ ధాతువు ఛిదిర్‌ అంటే రెండుగా చేయడం, చీల్చడం, నరకడం దీనినుండే 
విచ్చేదన ఛేదించు అనే క్రియ కూడా ఏర్పడుతుంది 
దగ్గంలో మొదటి ద కారాన్ని మహాప్రాణంగా రాయకూడదు ఈ మాటలో దహ ధాతువు 


మనబాషత ౩1 


అందువల్ల మొదటి 'ద' అల్పప్రాణమే ఈ ధాతువుకు భస్మీకరణం, బూడిదగా చేయడం అవి 
అర్దం దగ్గం అంటే కాల్చబడినది 

బీభత్సం అన్నమాటను బీభత్సం అనీ థీబత్సం అనీ రాస్తుంటారు బీభత్సం శృంగారవీర 
కరుణ అద్భుతహాస్య భయానక బీభత్స రౌద్ర శాంత అనే తొమ్మిది రసాలలో ఒకటి బీభత్స అంటే 
నింద నిందకలిగినది బీభత్సం మనస్సును కష్టపెట్టేది జుగుప్స ఈ రసానికి స్థాయీిభావం 
జుగుప్స అంటే రోత, బీభత్స దృశ్యం అంటే రోత కలిగించే దృశ్యం అర్జునునికి బీభత్సుడు అని 
పేరు ఇది వికృతి అయి వివ్వచ్చుడు అయింది 

దృఢం అంటే బలమైనది దీనిలో ధాతువు ద్భహ దృహ అంటే వృద్ది దీని నుండే దార్హ్యం 
దారుధ్యం అనే మాటలు వచ్చాయి బాగా బలమైనది అనే అర్దంలో సుదృఢం అని వాడవచ్చు 

సందిగ్దలో దిహ ధాతువు సందిగ్గం అంటే అస్పష్టం, అనుమానం దీని వ్యతిరేకార్దక పదం 
అసందిగ్గం స్పష్టం, నిశ్చయాత్మకం అని అద్దం 

స్తంభం అంటే (మ్రాన్సాటు చేష్ట లేకుండా ఉండడం కంబం అని కూడా అర్దం కంబం 
అన్నమాట స్తంభానికి వికృతి స్తంభం అంటే స్టిరంగా ఉండేది చెట్టు వేళ్ళకూ కొమ్మలకూ మధ్య 
భాగాన్ని కూడా స్తంభం అంటారు దీన్ని ప్రకాండం అని కూడా అంటారు పూర్తిగా నిలిచిపోవ 
డాన్ని స్తంభించిపోయాయని వర్ణిస్తున్నాం స్తంభన అన్నమాట కూడా ఉంది 

స్తబ్దం అన్నా కదలికలేకుండా ఉండడమే స్తబ్దరోముడు అంటే నిక్కపొడుచుకున్న వెంట్రు 
కలు కలవాడని అర్థం 

స్వచ్చందం అనేమాటను తనకు తానుగా అన్న అర్ధంలో ఉపయోగిస్తున్నాం ఇతరుల 
ప్రోద్బలం లేకుండా, బలవంతం లేకుండా అన్న అర్ధంలో వాడుతున్నాం ఇటీవలి కాలంలో 
స్వచ్చంద సేవాసంస్టల సంఖ్య విస్త్రృతంగా పెరిగింది స్వచ్చందం అంటే స్వతం(త్రం, ఎటువంటి 
అడ్డుబాటూ లేకపోవడం, స్వకీయమయిన అభిప్రాయం కలిగి ఉండడం అస్వచ్చందుడు అన్న 
మాట కూడ ఉంది అస్వతం(త్రుడని అర్దం తెలుగులో ఈ మాటకు అంతగా ప్రయోగంలేదు 

మహాప్రాణాలున్న మాటలను రాయడంలో జరిగే మూడో రకమయిన పొరపాటు మహా 
(ప్రాణం బదులు అల్బప్రాణం రాయడం ఇటువంటి సందర్భాలలో వాటిని వికృతులని సరిపెట్టు 
కోవచ్చు కాని, పదం మొత్తం మారనప్పుడు అది సాధ్యంకాదు ఉదాహరణకు ఛిన్నాఖీన్నం 
అన్నమాటను తీసుకోవచ్చు చిన్నాబిన్నం అంటే తద్భవం అని సర్దుకోవచ్చు కాని, చిన్నాభిన్నం 
అనిగాని, ఛిన్నాబిన్నం అనికాని రాస్తే సమర్దించుకోవడం కష్టం ఈ పదబంధంలోని రెండు 
మాటలూ మహాప్రాణంతో ఉన్నవే ఇటువంటి మాటే సాధక బాధకాలు రెండు మాటల్లోనూ 
మహాప్రాణం ఉంది సాధకమూ, బాధకమూ అన్నమాట అభ్యర్ధిలో రెండు మహాప్రాణా 
లున్నాయి అభీ, అద్ది కలిసి అభ్యర్థి. విద్యార్దిలోని విద్యలో మహాప్రాణం లేదు కాబట్టి విద్యార్థి అని 
మాత్రమే అవుతుంది మధ్యాహ్నం, అధ్వాన్నం ఈ రెండింటిలోనూ ఒత్తక్షరాలే ఉన్నాయి లబ్ది, 
లబ్దం, లోభి, లుబ్బుడు మొదలయిన మాటల్లోనూ మహాప్రాణాలే ఉన్నాయి 

ఈ పొరపాట్లు మన పేర్లలోకి కూడా ఎక్కాయి జనార్దన శబ్దంలో మహాప్రాణం లేదు 


అట్లాగే మల్లికార్డునలోనూ మహాప్రాణం లేదు జనార్ధన, మల్లిఖార్జున అని రాయడం చాలా 
మందికి అలవాటయిపోయింది wr 


32 ఆమనబాష 


టకాదుఠత 

తేత్సమ పడాలలో ట, ర లతో ఉండే మాటలెన్నో ఉన్నాయి అయితే ఈ మాటలలో ట,రల 
వ్వత్యయం అర్దభేదానికి కారణమవుతుంది అందువల్ల వీటి భేదాన్ని పాటించవలసి ఉంటుంది 
ఉదాహరణకు మనం చాలా ఎక్కువగా వాడే షష్టి షష్టి అనే మాటలను తీసుకోవచ్చు షష్టి అంటె 
అరవై, షష్టి అంటే ఆరు షష్టి పూర్తి, షష్ట్యబ్దపూర్తి అని అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా 
వండుగ చేసికోవడం మనకు తెలిసిందే 

ఇటీవలి కాలంలో ఈ షష్టిపూర్తులు బాగా పెరిగాయి కొంతకాలం కిందటి వరకు కుటుం 
బం వరకు మాత్రమే పరిమితమై ఉండిన ఈ ఉత్సవం ఇప్పుడు జనంలో పడి చందాలు పోగు 
చేయడానికి ఒక సదవకాశం అయిపోయింది మహాప్రాణం ఉంటే అరజై అనుకొని షష్టి పూర్తి 
మహోతృవాహ్వానం అని ష(తికలు పంచడం కూడా కనిపిస్తుంది కాని షష్టి అంటే ఆరుమా[మే 

సంస్కృతపదాలలో ట, ర, ద, ధ లు సాధారణంగా సంధిప్రక్రియలో ఏర్పడతాయి 
పదంలో భాగంగా ఈ ధ్వనులున్నప్పుడు ఆ పదం సాధారణంగా అరువు తెచ్చుకున్నమాట అయి 
ఉంటుంది ఇటువంటి పదాలసంజ్య పరిమితంగానే ఉంటుంది 

కరినం అన్నా కరోరం అన్నా దృఢమైనదని అర్ధం కరినం అన్నమాటను గట్టి అనే అర్ధంతో 
పాటు క్రిష్టమన్న అద్దంలో కూడా వాడుతున్నాం జరరం అంటే ఉదరం ఇదీ దృఢమైందే ఇందు 
లో మృదువైన వస్తువులు అరుగుతాయి కంరం అంటే గళం, కుత్తుక, ధ్వనిస్తుంది కాబట్టి కంరం 
కణధాతువు కమరం అంటే తాబేలు కురారం అంటే గొడ్డలి కుంరితం అంటే మందగించినది 

కంటకం అంటే సూదిమొన అనీ, క్షుద్రుడైన శత్రువనీ, ముల్లు అనీ, రోమాంచం అని 
అర్జాలు కటకం అంటే పర్వత మధ్య(ప్రదేశం అనీ, కంకణం అనీ, రాష్రమనీ అర్ధాలు మనుచరిత్ర 
లోని కటక చరత్మరేణు కరకంపిత సాలము అన్న ప్రయోగంలో దీనికి పర్వత మధ్యప్రదేశమని 
అర్ధం 

పర ధాతువుకు చదవడం అని అర్ధం దీనినుండే పాఠం అనే మాట వచ్చింది పరించే 
వాడు పారకుడు స్రీ అయితే పారకురాలు పరించు అని క్రియగా కూడా వాడతాం మనకు 
ఘనాపారులున్నారు స్తోత్రం చేసేవారు స్తోత్రపారులు పూర్వం తాటాకు పుస్తకాలలో మన 
కవులు రాసిన పద్యాలలో కొన్నిచోట్ల ఒక్కొక్క (ప్రతిలో ఒక్కొక్మరూపం ఉండేది ప్రతి రాసుకునే 
వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల ఇటువంటి పర్యాయరూపాలు ఏర్పడతాయి వీటిని పారభేదాలు 
అంటాం వాచకం అనే అర్ధంలో పార్య(గంధం, పార్యపుస్తకం అంటున్నాం 

ఉత్మంర అంటే తహతహ కావాలని కోరుకున్నది లభించడంలో ఆలస్యమైనప్పుడు కలిగే 
తహతహ పారకులకు ఉత్కంర కలిగించే రచనలకోసం పత్రికలు పాట్లు పడుతున్నాయి వార్తలు 
కూడా అట్లా రాయాలనే ప్రయత్నమూ కనిపిస్తూ ఉంటుంది 

పీఠం అంటే ఆసనం, పీట, ఉన్నతస్థలం ఉన్నతస్టానం నుండి (గ్రంధాన్ని పరిచయం 
చేస్తారు కాబట్టే 'ముందుమాట'కు పీరిక అనిపేరు 

ఓష్టం అంటే పెదవి పెదవుల నుండి పుట్టే ధ్వనులు ఓష్టాలు ఉ, ఊ, ఒ ఓ లు వ, ఫ, 
బ, భ మలు ఓష్టాలు. 


మనబాషత 33 


అంగుష్టం అంటే బొటనవ్రేలు నిష్ణురం అంటే కదినం కరినుడు అన్న అర్దంలో నిషురుడు 
అనవచ్చు నిష్ణురం ఆడడం కరినమైన మాట అనడం 

తిష్ట వేసుకొని కూర్చున్నాడంటాం స్థిరంగా ఉన్నాడని అర్దం వదిలి వెళ్ళడం లేదని భావం 
తెలుగులో ఈ మాటకు నిందార్దమే ఉంది (ప్రతిష్ట అంటే గౌరవం అని అర్ధం స్థాపించడం అనీ 
శాశ్వతంగా నెలకొల్పడం అనీ కూడా అర్ధం ఇదే అర్దంలో ప్రతిష్టాపన అన్న మాటను వాడు 
తున్నాం ప్రతిష్టించు, ప్రతిష్టాపించు, ప్రతిష్ట చేయు అని క్రియగా కూడా దీన్ని వాడుతున్నాం 
మంచి కీర్తి అన్న అర్దంలో సు(ప్రతిష్ట అనీ, దృడంగా నెలకొల్పబడ్డవాడు అన్న అర్జంలో సుప్ర 
తిష్టితుడు అనీ వాడుకలో ఉంది 

కాష్ట శబ్దానికి కొయ్య అని అర్దం అగ్నితో కూడి ప్రకాశించేది ఈ మాటకు ఉత్పర్గ 
మర్యాద, దిక్కు అని కూడా అర్థాలున్నాయి మర్యాద అంటే హద్దు ఈ అద్దంలోనే పరాకాష్ట 
అన్నమాట ఏర్పడింది పరాకాష్ట అంటే తుదిహద్దు 

దుష్టు అంటే ఇది చెడ్డది అని అర్దం సుష్టు అంటే మంచిది దీనినుండే సౌష్టవం అన్నమాట 
ఏర్పడింది 

రోజూ పత్రికలలో కనిపించేమాట అధిష్టానం అదిష్టానం అంటే ఆక్రమించడం పైన 
కూర్చొని ఉండడం ఇవ్వాళ రాజకీయ పార్టీలలో అన్ని నిర్ణయాలు చేసే అధికారం చేతిలో ఉన్న 
వారు అధిష్టానవర్గం కోష్టం అంటే కడుపు, గాదె, లోపలి ఇల్లు ప్రకోష్టం అంటే ముంజేయి 
గోష్ట్రం అంటే కొట్టం, గోవులుండే చోటు గోష్టి అంటే సభ ప్రోష్ట్రం అంటే ఎద్దు ధనిష్ట, శ్రవిష్ట 
అన్నవి ధనిష్టా నక్షతం పేర్లు నిష్టూతి, నిష్టీవనమ్‌, నిష్టేవనమ్‌ అన్నవి ఉమ్మివేయడానికి పేర్లు 

పృష్టం అంటే వీపు పృష్టాస్టి అంటే వెన్నెముక మంజిష్ట అంటే మనోజ్ఞమైన రంగు 
పరమేష్టి ఉత్కృష్టమైన స్థానంలో ఉన్నవాడు, భగనంతుడు 

నిష్ట అంటే నియతమైన స్థితి 

కనిష్ట అంటే చిటికెన(టేలు. కనిష్టిక అని కూడా అంటాం అన్నిటికన్న చిన్న, తక్కువ అని 
అర్దం కనిప్టుడు అంటే తమ్ముడు గరిష్ట అంటే మిక్కిలి బరువైనది అన్నిటికన్నా ఎక్కువ అన్న 
అర్ధంలో కూడా వాడుతున్నాం వరిష్ట అంటే మిక్కిలి విరివి అయినది, శ్రేష్టమైనది (శ్రేష్టం అంటే 
అతిప్రశస్తమైనది, మిక్కిలి కొనియాడడగింది |ద్రాఘిష్ట అంటే మిక్కిలి పొడవైంది హ్రసిష్ట అంటే 
మిక్కిని పొట్టిది బలిష్ట అంటే మిక్కిలి బలమైంది భూయిష్టం అంటే మిక్కిలి బహుళమైనది 
విస్తృతం సాధిష్టం అంటే మిక్కిలి పదిలంపైంది. స్థవిష్టం అంటే మిక్కిలి బలిసినది ప్రేష్టం అంటే 
మిక్కిలి ప్రియమైనది క్షేపిష్టం అంటే అత్యంతవేగం కలది అని అర్ధం క్షోధిష్టం అంటే అత్యంత 
క్షుద్రమైనది బంహిష్టం అంటే మిక్కిలి తరవైనది నేదిష్టం అంటే మిక్కిలి సమీపమైనది 

కోపిష్టి మిక్కిలి కోపం కలిగినవాడు గర్విష్టి మిక్కిలి గర్వం కలిగినవాడు కర్యిష్టి అంటే 
క్రియాసామర్థ్వం కలిగినవాడు పాపిష్టి అంటే మిక్కిలి పాపంతో కూడుకొన్నవాడు బర్షిష్టం అంటే 
వృద్ధిపాందేది (ప్రష్ట అంటే అగ్రేసరుడు, ముందునడిచేవాడు 


లాపీ 
రక్త 


34 ఆమనబాష 


రఠికారం కాదు... 'టికారయే! 


మీది బుద్దునిది అష్జాంగమార్దం అంటే ఎవిమీది ప్రధాన అంశాలు కలిగిన 
సమ్యక్షృంకల్పం, సమ్మగ్వాక్షు సమృక్నర్మ, సమృషివనం, . 
సమ్యక్సమాధి బె బౌద్ద ధర్మ ౦లో ఈ ఎనిమిది అంగాలయితే 
betes యమ నియమాడి అష్టాంగాలు యోగశా 
లాక్యాదులు వైద్యశాస్త్ర సంబంధమైనవి ఇట్లాగె గాయత్రీ మంత్రా సంబం 


స 
ంచి, స సంబంధించి, ధర్యానికి సంబంధించి సైనాననికి సంబంధించి, వ. సంబం 
సె 


G 
[పైగ 
(| 
OC 
£9, 
జ 
29 


శ్న 


న 
అ 
ళ్‌ 
es 
క 
గో 
ppp 


Ff 
d 
గ్ర 
0 
eA 
OM 
(6 
@ 


op 
ణి 

0, 

గ్ర 

ED 

ర 

4 
Ge, 


» Es 
ah 
29 
ర ఈ 
త్‌ 


4 


ర్త 
ol 


రాజ్యానికి సంబండించి అష్టాంగాలున్నాయి ఎనిమిది శరీరావయవాలతో 
సారం సాష్టాంగనమస్మారం 

అష్టాగ్నులు, అ ప్రైెశ్వర్యాలు, అష్టకష్టాలు & అష్టకర్మలు, అష్టగణపతులు, అష్టలక్ష్ములు, అష్ట 
డికులు, అష్టదిక్పాలకులు, అష్టదిగ్గజాలు, ఆష్టనా యికలు, అష పః అషాభాషలు ఈ 
విధంగా అష్ట సంఖ్యతో ఉండే అంశాలెన్నో ఉన్నాయి రక లో బహుభాషా పండితులను 
ఆష్టదాషా పండితులనేవాళ్ళు సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని, మాగది, పైశాచి, చూళశీకా 
పైశాచి అపభ్రంశం, తెలుగు అన్నవి ఆ అష్టభాషలు ఓం నమో నారాయణాయ అన్నది అష్టా 
కరి వాణిని రచించిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ (గ్రంధం అవ్మాధ్యాయి ఇటీవలి కాలంలో 
అవధానాలు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చాయి వ వాటిలో ఒకరకం 

అష్టకం అంటే ఎనిమిది పద్యాల కావ బ్రబేదం నార్దనాష్టకం అనె సు కుసిద్ద అష్టకకావ్యం 
ఉంది 

ఇష్టం అంటే యజ్ఞంలో హోమదానాది [క్రియ ఇషు ధాతువు నుండి వచొండి ఇచ్చా కెరిక 
అని కూడా అర్దం తెలుగులో ఇప్పుడు ఈ అర్ధంలోనే వాడుతున్నాం మనకిష్టమైనవాడు ఇ 
ఇష్టి అంటే యజ్ఞం, కోరిక అభీష్టం అంటే వాంఛ, మనోరధం 

ఉప్రం అంటే ఒంటె ఎప్పుడూ ఎండలో తపిస్తుంది కాబట్లి చ్‌ ఉప్రం ఇదే కారణంవల్ల 
నిప్పుకోడి ఉప్రపక్షి తెలుగువాళ్ళు ఈ మాటను తిట్టుగా కూడా వాడుతున్నారు 

ఉచ్చిష్టం అంటే ఎంగిలి ఉచ్చిష్ట భోజనం అష్టకష్టాల్లో ఒకటి బాణోచ్చిష్టం జగత్సర్వం 
అని నానుడి సంస్క తంలో బాణకవి వాడని పదమేలేదట 

కృష్ణ శబ్దానికి దున్నిన భూమి అని అర్ధం ప్రకృష్ణం అంటె బాగుగా దున్నినభూమి (ప్రకృష్ణ 
శబ్బాన్ని శ్రేష్టమైన అన్న అద్దంలో తెలుగులో వాడుతున్నాం ఆకృష్ణం అంటే ఆకర్షింపబడినదని 
అర్ధం ఉత్కృష్టం అంటే గొప్పది నికృష్టం అంటే వీచమైంది 

క్షిష్ట శబ్దానికి పీడింపబడినదని అర్దం సంక్షిష్టం అంటే మిక్కిలి పీడింపబడినదని అర్దం 

శం, కష్టం అన్నఅర్హంలో వాడుతున్నాం కష్టం కూడా అంతే తర హింసించేది అ 


O 


రర? 


(్రి 
ses 


చతుష్టయం అంటే నలుగురి సమూహం దుష్టచతుష్టయం సుప్రసిద్దమే కదా 

త్వష్ట అంటే (బ్రహ్మ చెక్కేవాడు నిర్మించేవాడు 

విష్టపమ్‌ అంటే స్వర్ణం త్రివిష్టపమ్‌ అంటే మూడోస్వర్దం ఇప్పటి టిబెట్‌ అన్నమాట 
తుష్టి అంటే ఆనందం సంతుష్టి అంటే సంతోషం అసంతుష్టి అసంతోషం 


మనబాషతి 35 


దుష్టం అంటే దోషం కలిగింది విర్దుష్టం అంటే దోషం లేనిది నిర్దిష్ట నిర్దుష్ట అనె రెండు 
మాటలకూ భేదం ఉంది నిర్దిష్టం అంటే నిర్గీతమైన కచ్చితమైన అని అర్దం 
దృష్టం అంటే చూడబడినది అదృష్టం అంటే కనిపించనిది ఎవడి అదృష్టం వాడిది అంటె 
ఎవడి భాగ్యం వాడిది విధాతరాత అన్నమాట దృష్టి అంటే చూపు దృష్టాంతం అంటే ఉదా 
హరణ 
ధృష్టుడు అంటే దిట్టతనం కలిగినవాడు నలుగురు శృంగార నాయకులలో ఒకడు అధ్య 
ప్పుడు అంటే దిట్టతనం లేనివాడు, సిగ్గు కలిగినవాడు 
నష్టం అంటే కనపడకుండా పోయింది కానరానిది 
పుష్టం అంటే పోషింపబడినది దీనినుండే పుష్టి పౌష్టికాహారం పిష్టం అంటే పిండి 
ష్టకం అంటే పిండితో చేసినవంట పిష్టపేషణమనే ప్రయోగం ఉంది పిష్టం అంటే పిండి, 
షణం అంటే పిండికొట్టడం పిండిని పిండి కొట్టడం ఎమిటి? వృధా అన్నమాట చెప్పిందే 
ప్పడం 
ప్రతిష్టంభన అంటే (పతిబంధం, అడ్గుపడడం, కార్యవిఘాతం 
భ్రష్టం అంటే జారిపడినది (భ్రష్ట్ణుడు అంటే జారిపడినవాడు సామాజిక విలువల నుండి 
దిగజారినవాడు అన్న అర్ధంలో వాడుతున్నాం 
ముష్టి అంటే పిడికిలి పిడికిలితో బిచ్చం వేస్తాం కాబట్టి ముష్టికి బిచ్చం అనే అర్ధం కూడా 
తెలుగులో ఏర్పడింది ముష్టివాడు అంటే బిచ్చగాడు ముష్టిఘాతం అంటే పిడికిలిదెబ్బ ముష్టి 
యుద్ధం అంటే బాక్సింగ్‌ బాక్సరును ముష్టియోధుడనీ, బాక్సింగును ముష్టియుద్దమనీ మనం 
వాడుకోవచ్చు 
మృష్టం అంటే శోధింపబడినవస్తువు స్వచ్చమైంది శుభమైంది మృష్టాన్నం అంటే శుభ్ర 
మైన భోజనం సంమృష్టం అంటే బాగా శుద్ధిచేసింది 
యష్టి అంటే కోల, కర్ర. భారయష్టి అంటే కావడిబద్ద యష్ట అంటే యాగంచేసేవాడు 
ఆదేష్ట అంటే యజ్ఞవిషయం బోధించేవాడు 
విష్టి అంటే వెట్టి, వృష్టి అంటే వర్షం అతివృష్టి అంటే అవసరమైన దానికంటే ఎక్కువ 
వర్షం అనావృష్టి అంటే అవసరమైనదానికంటే తక్కువ వర్పం వేష్టితం అంటే చుట్టబడినది అని 
అర్ధం పర్యవేష్టితం, సమావేష్టితం దీనినుండే వచ్చాయి 
వ్యష్టి అంటే విడి సమష్టి అంటే యొత్తం రిష్టం అంటే శుభం, అశుభం అని రెండర్భాలూ 
ఉన్నాయి అరిష్టం అన్నా అంతే అరిష్టం అంటే పురుటిల్లు, కుంకుడు, వేప, వెల్లుల్లి, మజ్జిగ, 
ఆసన్నమరణం అన్న అర్థాలు కూడా ఉన్నాయి 
శిష్టం అంటే మిగిలింది తక్కిన వాటినుండి విడిగా ప్రత్యేకమైంది. విశిష్టం మిక్కిలి ప్రత్యే 
కత కలిగింది వైశిష్టం అంటే ప్రత్యేకత వరిశిష్టం అన్నా అవశిష్టం అన్నా మిగిలింది అనే 
అర్ధం 
సృష్టం అంటే నిశ్చయింపబడినది, బహుళమైనది సృష్టి సృజింపబదేది 
స్పష్టం అంటే వెల్లడి అయినది స్ఫుటయైనది దీనికి వ్యతిరేకం అస్పష్టం విస్పష్టం మిక్కిలి 
స్పష్టం హృష్టం అంటే సంతోషించినది హృష్టి అంటే సంతోషం 
ఈ మాటలన్నిటిలోనూ “'ట'కారమే ఉంది 'రికారం లేదు ళ్‌ 


[గ 


లో. 


ర్డీ 


36 ఆమనభాష 


అక్షరాలు తారుమారయితే 


సంస్కృతం నుండి మనం అరువు తెచ్చుకున్న మాటల్లో ధ, ధలతో ఉండే మాటలెన్నో ఉన్నాయి 
అయితే ఈ రెండింటి మధ్యా భేదాన్ని పాటించడంలో పొరపాట్లు దొర్లుతుంటాయి ఒకదాని 
బదులు ఒకటి రాయడమో, లేకపోతే అన్నిచోట్లా ఒకటే రాయడమో కూడా పరిపాటి కొన్నిచోట్ల 
వీటిని తారుమారు చేయడంవల్ల అర్ధభంగం వాటిల్లుతుంది తక్కినచోట్ల ఉచ్చారణలో భేదం 
పోతుంది 

ఉదాహరణకు అర్ద- అర్ద శబ్దాలను తీసికోవచ్చు అర్ద అంటే సగం, అర్ధ అంటే కోరబడేది, 

నం, వస్తువు, ప్రయోజనం- శబ్దానికి ఉండే అర్ధం అర్ధశాస్త్రం అన్నప్పుడు భూమి, బంగారం, 

ధనం సంపాదించే మార్గం తెలిపేది చాణక్యుని నీతిశాస్త్రం అర్ధశాస్త్రం పదార్ధం అన్నప్పుడు 
వస్తువు క్రీర్యర్థం అన్నప్పుడు కీర్తికోసం అని అర్ధం శబ్బార్ధాలు అన్నప్పుడు పదమూ అది బోధించే 
విషయమూ అర్దశాస్త్రం అన్న మాటను ఈనాడు ధన సంబంధమైన విషయాలకు సంబంధించిన 
శాస్త్రంగా వాడుతున్నారు అర్ధ సంబంధమైనది ఆర్థికం అర్ధించు అంటే కోరడం అద్ధి అంటే 
అడిగేవాడు అర్దన అంటే అడగడం అభ్యర్థి, విద్యార్ధి, ప్రత్యర్థి మొదలయిన పదాలన్నీ అంతే 
సార్ధకం అంటే ప్రయోజనవంతం నిరర్ధకం అంటే ప్రయోజన రహితం సగం అన్న అర్ధంలో 
తప్ప అర్ద అనే మాటకు ప్రయోగంలేదు కాబట్టి తక్కిన అన్ని సందర్భాలలోనూ అర్ధ అనే మాటనే 
వాడాలి 

అధి ఉపసర్గ అధిక, అధికార, అధిక్షేప, అధిప, అధిపతి, అధిరోహణ, అధిష్టాన, అధ్యక్ష 
అధ్యాత్మ మొదలయిన పదాలన్నీ ఈ ఉపసర్గతో వచ్చేవే ఈ పదాల నుండి ఆధిక్యం, ఆధిపత్యం, 
అధ్యాత్మికం వంటి మాటలు వచ్చాయి అధస్‌ అంటే కింద, అధోలోకం అంటే కింద ఉండేలోకం 
అధమ, అధర అనే మాటలు అధస్‌ నుండే వచ్చాయి అధముడు కిందివాడు. అధరం అంటే 
దిగువన ఉండేది కింది పెదవి 

ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అధ్యయనం చేయించే వాళ్ళు వేదం చదివించే వారని 
అప్పటి అర్ధం ఇప్పుడు గురువు, చదువు చెప్పేవాడు అన్న అర్ధంలో వాడుతున్నాం 

అధీనుడు అంటే స్వతంత్రం లేనివాడు, పరాధీనుడు స్వాధీనం అంటే తన అధీనంలోనే 
ఉన్నది స్వాధీనుడు అంటే స్వతంత్రుడు అధునా అంటే ఇప్పుడు అధునాతనం అంటే ఇప్పటిది 
దీనినుండే ఆధునికం ఏర్పడింది 

అగాధం అంటే మిక్కిలి లోతైనది 

అధ్వరం, అవధానం, అనురోధం, అంతర్థానం, అపరాధం, అభిధానం మొదలయిన 
మాటలన్నింటిలోనూ ధకారమే ఉంది అంధ శబ్దానికి చూపు లేకపోవడం అని అర్ధం అంధత్వం, 
ఆంధ్యం, అంధకారం దీనినుండే వచ్చాయి 

అవధి అంటే హద్దు ఆధి అంటే మానసిక వ్యధ 

ఆధార, ఆయుధ, ఆరాధన, ఇంధన, ఊర్థ్వ ఓషధి, బెషధ, కంధర, కబంధ, స్కంధ, 
స్కంధావార, బంధు, బాంధవ, క్రోధ, క్షుధ, గంధ, ప్రధాన, బంధ, ప్రబంధ, బంధన, యోధ, 
విధ, బాధ, బుధ, నిధి, ప్రతినిధి, ప్రాతినిధ్యం, సన్నిధి, నిధన, నిబంధ, నిబంధన, పరిధి, 


మనబాషఆ ౩37 


పుంత వ్యాప. వత తండ కుదర అంతుర; పువిడాన" పడె 
వవ మదుకర దుడ్డ మాడవ వంధ్య్వ బుధ, విబుధ, వడ వదూ మూ 
ఇ సాధు, సాది, సుదా, సుధీ, సౌద, సాధ్గ 
అయి 4 శబా ాలన్నింటిలో ధకారమే ఉంది 
పదాదిలో ధ కారము ఉంటుంది ధకారం కందకు అందువల్ల ధర దరణి, ధర్మ, ధూర్త, 
ధన, ధాన్య ధ్వజ, ధార, ధరిత్రి, ధవళ దాత డా, (ధ్రువ, ద్వని, ద్వంస, ధీ, దీర, ధూళి, దూసర 
మొదలయిన మాటలన్నీ స ద కారాడులే దర అంటే బూమి అని అర్దం దృష ధాతువు ధరించేది 
అని అర్ధం బూమిని గ చూధరం అట్లాగే ప యోధరం, మహీధరం గంగాదరుడు. 
చక్రధరుడు, గదాధరుడు విదా? ధరుడు మొదలయిన మాటలన్నీ ఇటువంటివే 
కధ అంటే రచింపబడేది. కధ అనేక రకాలు ఉపరి కధ, బండకధ ఉపకధ, బృహత్మధ 
చిన్న కధను కధానిక అంటున్నాం కూర్చబడినది గంధం (గధనం అంటే కూర్చడం (గదితం 
అంటే కూర్చబడింది (గ్రంది అంటే వెడురు కణుపు తిధిలో ధకారం ఉంటుంది తిది నుండే 
అతిధి, ఆతిధ్యం వచ్చాయి 
తధా అంటే ఆవిధంగా, అట్లా, యధా అంటే వవిధంగా, ఎట్లా, తద్యం అంటే సత్యం 
యధార్ధం అన్నా యధాతధం అన్నా సత్యమే యధాతధం అంటే ఉన్నదున్నట్లుగా అన్న అర్దంలో 
వాడుతున్నాం తధాగతుడంటే బుద్దుడు ఏ విధంగా మునులు మోక్షం పొందారో ఆవిధంగా 
మోక్షం పొందినవాడనీ, మంచిజ్ఞానం కలవాడనీ అర్ధం 
తీర్ధం అంటే బావిదగ్గర ఉండే నీళ్ళ తొట్టి, శాస్త్రం, బుషులు సేవించిన జలాశయం 
గురువు 'తరింపజేకే సేది కాబట్టి తీర్ధం పధం షై. తోవ పధికుడు అంటే తోవలో నడిచేవాడు 
త్రిపధగ అంటే గంగ మూడు తోవలలో నడచినది పంధ అన్నా మార్గమే పాంధుడు అంటే 
బాటసారి పధ్యం అంటే రోగం లేని మంచిమార్దం పృధు అంటే విపులం, విశాలం, పెద్దది 
పృధ్వి బహు ప్రయోజనాలను కలిగించేది పృధివి, పార్థివ శబ్దాలు దీనినుండే వచ్చాయి పృధక్‌ 
అంటే వేరుచేయడం (ప్రధమ అంటే తొలి దీనినుండే ప్రాధమిక, ప్రాధమ్యం వృధా అంటే 
వ్యర్ధం వ్యధ అంటే బాధ నిశీధం అంటే అర్ధరాత్రి నిశీధిని అంటే రాత్రి నేపధ్యం, నైపధ్యం 
అంటే నేత్రాలకు హితవైనది భూమిక అన్న అర్ధంలో వాడుతున్నాం సమర్ధ, శపధం, వీధి, 
మిధునం, మధనం, మంధనం, మిధ్యా, మన్మధ, రధ, సారధి, మనోరధ, భాగీరధి, భీమరధి 
మొదలయిన మాటల్లో ధ కారమే ఉంది కచటతపలకు ధ ఒత్తే ఉంటుంది గజడదబలకు ధ ఒత్తే 
ఉంటుంది అశ్వత్ట, ఉత్తాన, కపిత, సక్టిలలో ధ కారం, ఉద్దారణ, బద్ద, బుద్ద, వృద్ద, ప్రసిద్ధ, సిద్ద, 
శుద్ధ, సిద్ధాంత, సర్ధి, దగ్ధ, దుగ్ధలలో ధ కారం ఉంటాయి సకారంతో ధకారమే ఉంటుంది, ధ 
కారం ఉండదు అసి, స్తూల, స్థితి, స్థాన, అవస, స్టాలి, (ప్రస్థాన యొదలయినవి ఉదాహరణలు 
నాధ శబ్దానికి మాత్రం నాధ అన్న రూపాంతరం ఉంది 


గ్‌ 


pS 


లే 


38 ఉఅమనబాష 


శళలు తెలుగులో లేవు 


సంసాతంలొ శ, ష సలు మూడూ ఉన్నాయి తెలుగుమాటల్లో స మాత్రమే ఉంటుంది 
అందుకే శ, షలు ఉన్న సంస్కృత పదాలు తెలుగులోకి వస్తే స గా మారతాయి ఉదాహరణకు 
శ ఆస అవుతుంది “బాష బాస అవుతుంది తత్సమ శబ్బాలలో ఈ మూడు ధ్వనులకూ భేదం 
టిస్తున్నాం సంస్కృత పదాలలో వీటిని ఒకదాని బదులు ఒకటి వాడడానికి వీలులేదు ఉదా 
రణకు కొన్ని మాటలు చూడవచ్చు సకలం అంటే బాగాలతో కూడుకొన్నది, అబండతమ్రైనది 
అంతా సర్వం అని అరం శకలం అంటె ముక్క తునుక స, శల మార్చువల్ల పూర్తిగా భిన్నమైన 
ఆర్దం ఏర్పడింది సంకరం అంటే చీపురుతో ఊడ్చిన దుమ్ము విబిన్న వస్తువుల మిశ్రాన్ని సంకరం 
అని వాడుతున్నాం శంకర శబ్దానికి శివుడు, ఈశ్వరుడని అర్దం సమశబ్దానికి సమానం, తుల్య 
మని అర్దమైతే శమ శబ్దానికి శాంతి అనీ, కామక్రోధాదులు లేకపోవడమనీ అర్ధం 

సాల శబ్దానికి కోట అనీ చెట్టు అనీ అర్ధం మద్దిచెట్టును కూడా సాలవృక్షం అంటారు శాల 
అంటే జనం గుమికూడి ఉండేది, సభ పారశాల, వైద్వశాల, పాంధశాల, పానశాల, యాగశాల 
పాకశాల, పశుశాల ఈవిధంగా దీనికి విస్తృతమైన ప్రయోగం ఉంది స్తుతం అంటే కారినది 
శుతం అంటే వినబడినది ఈ విధంగా అర్దభేదాన్ని కలిగించే వర్ణాలు కాబట్టి వీటి భేదాన్ని పాటిం 


చాలి 


« 6 


ల్‌ ep 


ష కారంతో మొదలయ్యే మాటలు చాలా తక్కువ షండం అంటే సమూహం, ఆబోతు అనే 
అర్జాలున్నాయి షష్టి అంటే ఆరు, షష్టి అంటే అరవై షడ్డం అంటే ఆరుస్థానాలలో పుట్టేది 
మయూరధ్వని షట్పదం అంటే ఆరుకాళ్ళు కలిగినది, తుమ్మెద షట్పది అంటే ఆరు పాదాలుండే 
పద్యం షడాననుడు, షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామి షాణ్యాతురుడు 
అన్నా కుమారస్వామే ఆరుగురు తల్లులు కలిగినవాడు ష కారాది పదాలలో ఎక్కువభాగం షట్‌ 
(ఆరు) అనే పూర్వపదంతో కూడి ఉండడం గమనించవచ్చు 

స, శ లతో మొదలయ్యే మాటలలో కొన్నింటిని గుర్తించే అవకాశం ఉంది ఉదాహరణకు 
'శం' తర్వాత క, జ, గ, ఘ, చ, ఛ, జరు, ట, ర, డ, డ, త, ధ, ద, ధ, ప, ఫ, బ, భలలో ఏదో 
ఒకటే ఉంటుంది అంటే శకారం తర్వాత మనం సున్నారాసేచోట వర్ల్గానునాసికం మాత్రమే 
ఉంటుంది శంకను శజ్క అనీ, శంభును శమ్బు అనీ రాయవచ్చు "సం" తర్వాత ఏ హల్లయినా 
రావచ్చు ఉదాహరణకు సంశయం అనే మాటను తీసుకోవచ్చు శంశయం అని కానీ శంసయం 
అని కానీ ఉండదు సంయమనం అని ఉండవచ్చు శంయమనం అని ఉండదు సంవాదం అని 
ఉండవచ్చు శంవాదం అని ఉండదు సంరంభం అని ఉండవచ్చు కాని శంరంభం అని 
ఉండదు సంలాపం అని ఉంటుంది కాని శంలావం అని ఉండదు సంసిద్ది ఉండవచ్చు, శంసిద్ధి 
ఉండదు సంహారం ఉండవచ్చు కానీ శంహారం ఉండదు అంటే సం' తర్వాత య, ర, ల, వ, 
శ, షస, హ అనే హల్లులు కూడా వస్తాయి కాని, 'శం' తర్వాత అవి రావు తక్కిన సందర్భాలలో 
శబ్దస్వరూపాన్ని బట్టి తెలుసుకోవాలి అంసమంటే భుజం అంశమంటే భాగం 

ఆశంస అంటే కోరిక తనకు లేని వస్తువును కావాలని కోరుకోవడం, నృశంసుడు అంటే 
మనుష్యులను పీడించేవాడు ప్రశంస అంటే మెచ్చుకోలు ప్రశస్తం అంటే స్తోత్రం చేయబడేది, 


మనబాషతి 39 


శ్రేష్టమైనది ప్రశస్తి అంటే గొప్పడనం 

అశని అంటే పిడుగు అశనిపాతం అంటే పిడుగుపాటు ఆశు అంటే తొందర ఆశు 
కవిత్వం అంటే తొందరగా చెప్పే కవిత్వం అశనం అంటే ఆహారం నిరశనం అంటే నిరాహారం 
తినకుండా ఉండడం నిరసనం అంటే తిరస్మారం మన తిరస్మానాన్ని నిరాకృతిని తెలియ 
చెప్పడం నిరసనను తెలియజేయడం సిరశనదీక్ష అంటే నిరాహారదీక్ష 

కాస అంటే దగ్గు కాశ అంటే రెల్లుగడ్డి దాశుడు అంటే జాలరి దాసుడు అంటే సేవకుడు 
నాశం, నాశనం అంటే నశించడం, కనిపించకుండా పోవడం నాస, నాసిక అంటే ముక్కు నిశ 
అంటే రాత్రి నిశాటనం అంటే రాత్రిపూట తిరిగేది, గుడ్లగూబ నిశితం అంటే పదునైనది అరగ 
దీసి సన్నగా, వాడిగా చేయబడింది కాబట్టి నిశితం 

పశ్చాత్‌ అంటే పడమటి దిక్కు దీనినుండే పాశ్చాత్య ఏర్పడింది పడమటి దిక్కుకు 
సంబంధించిన అని అర్దం ప్రాచ్య అంటే తూర్పుదిక్కుకు సంబంధించిన అని అర్ధం రాశి అంటే 
పోగు ధాన్యరాశి అంటే ధాన్యపు కుప్ప విసర్జన అన్నమాటకు త్యాగం అని అర్ధం ఉత్సర్ణనం 
అన్నా త్యాగమే విసర్దనం, విసర్జించు అంటే విడిచిపెట్టడం అన్న అర్దం తెలుగులో బాగా వాడు 
కలో ఉంది రవీంద్రనాధ రాగూరు రచించిన ఒక నాటికను బెజవాడ గోపాలరెడ్డిగారు విసర్జన 
అన్న పేర అనువాదం చేశారు ఒకప్పుడిది డిగ్రీ తరగతికి పార్యాంశంగా ఉండేది తెలుగు 
అధ్యావకులకీమాట అంతగా నచ్చేదికాదు సృజన అంటే సృష్టించడం సదృశం అంటే సమాన 
మైనది, సాదృశ్యం అంటే పోలిక అసద్భశం అంటే అసమానమైనది కీద్భశం అంటే ఎటు 
వంటిది అని అర్థం. తాదృ్భశం అంటే అటువంటిది అని అర్ధం మాదృశులు అంటే మావంటి 
వారు, మాతో సమానమైన వారు అని అర్ధం 

శుచి, శుక్ర, శుక్ల, శిబిర, శిఖ, శుభ, శీతల, శ్వేత, శోధన, శాఖ శృంగ, శిఖర, శోభన, 
శిల, శూర, శీర్ష మొదలయిన మాటలలో 'శకారం ఉంది శశము అంటే కుందేలు శశి అంటే 
చంద్రుడు శిశువు, శిశిరం, శాశ్వతం, శ్మశానం మొదలయిన మాటల్లో రెండేసి 'శికారా 
లున్నాయి స కొరం ఇ, ఈ, ఎ, ఏ, ఐలతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శ్ర కారమేమోనన్న అను 
మానం రావచ్చు. సిత, సీత, సికతాతలం, సింహం, సింహాసనం, సింధు, స్వేద, సైంధవ, సైన్య, 
సైరిక, సేన, సేవక, సేవ వంటి మాటల్లో సకారమే ఉంది శ్వోతనం అంటే కారడం శ్మశానం 
అంటే శవాలు శయనించే ప్రదేశం శ్య్మశువు అంటే గడ్డం మీసాలు ఇటువంటి రెండు మూడు 
పదాలు విడిచిపెడితే, పదాదిలో శ కారంతో సంయుక్తాక్షరంలో రెండో హల్లుగా య, ర, ల, వలు 
మాత్రమే ఉంటాయి కాని స కారంతో ఇతర హల్లులు కూడా సంయుక్తమవుతాయి స్కంద, 
స్టలన, స్తుతి, స్థాన, న్నాన, స్పష్ట స్ఫుట, స్మర, స్రవంతి, స్వప్న స్యందన మొదలయిన మాటలను 
గమనించవచ్చు స కార ల కార సంయుక్తం ఉండదు 

vr 


40 తమనభాష 


మన పేర్లు 

సంస్కృ తం నుండి మాటలు తెలుగులోకి వచ్చినప్తుడు తల పొందుతాయి సంస్కృ 
తమే కాదు ఎ బాషనుండి మరే భాషలోకి పదాలు ఎళ్ళనా ఆ బా ఇ స్వబావానికి అనుగుణంగా 
కొన్ని మారులు పొందితీరుతాయి సంస్స స్థృతంలొ (ప్రతి పం ప్రత్యయాంతయు ఉంటుంది 
ంజే పదం చివర ప్రత్యయం ఉంటుంది ఉదాహరణకు ఏదైనా ఒక నామవాచకాన్ని తీసికొన్నా 
నుకోండి ఆ నామవాచకం (ప్రధమావిబక్తిలో ఉందా మరేదైనా విభక్తిలో ఉండా పుంలింగమా, 
కీలింగమా. నపుంసకలింగమా, ఏక వచనంలో ఉందా, ద్వివచనంలో ఉండా, బహువచనంలో 
ఉందా అన్నదాన్ని బట్టి దాని రూపం ఉంటుంది విబక్తి, లింగం, వచనం తెలిపే ప్రత్యయం పదం 
చివర ఉంటుందన్నమాట ఈ ప్రత్యయంతో ఉన్నపదాన్ని తెలుగులోకి యధాతధంగా తెచ్చు 
కోము కదా ఆ మాటను తెలుగువాక్యంలో తెలుగు మాటలాగా వాడుకోవాలి అందుకోసం ఆ 
మాటకు తెలుగు ప్రత్వయం చేర్చుకోవాలి లేకపోతే తెలుగుమాటల రూపం కల్పించుకోవాలి 

సంస్కృతంలో ఒక పదం పుంలింగమా, స్తీలింగమా, నపుంసక లింగమా అనేది పదం 
స్వరూపం మీద ఆధారపడి ఉంటుంది అర్దానికి సంబంధం లేదు దారా అంటే బార్య ఇది 
పుంలింగం భార్య అనేమాట స్తే స్త్రీలింగం కళత్రం అన్నా భార్యే ఇది నపుంసకలింగం వృక్ష శబ్బా 
నికి చెట్టు అని అర్ధం ఇది పుంలింగం. నాసిక అంటే ముక్కు ఇది గి స్తే లింగం విద్యా అంటే 
చదువు ఇది ప్రీ స్రీలింగ 0 మిత్ర శబ్దం నపుంసకలింగం 

తెలుగులో లింగం అర్దాన్ని బట్టి ఉంటుంది పురుషుజ్డి బోధించే వదాలను మహత్తులనీ, 
తక్కినవాటిని అమహత్తులనీ అంటాం సంస్కృతంలో పుంలింగం అయి ఉండీ పురుషుణ్ణి బోధిం 
చని మాట తెలుగులో అమహాత్తే అవుతుంది సంస్కృతంలో నపుంసక లింగమయినా పురుషుణ్ణి 
బోధించేదయితే తెలుగులో మహత్తు అవుతుంది ఈ కారణాలవల్ల సంస్కృత పదాలు తెలుగులో 
మార్పులను వొందుతాయి 

సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పురుషవాచకశబ్దాల చివర 'డు'ప్రత్యయం చేరు 
తుంది రాముడు, కృష్ణుడు, భీముడు మొదలయిన పేర్లెన్నయినా చూపవచ్చు ఇది అకారాంత 
శబ్దాలలో జరుగుతుంది 'రామ'కు 'డు” చేరి రామ లో మకారం మీది అత్వం ఉత్వం కావడం వల్ల 
రోముదు ఏర్పడుతుంది ప్రాచీనకాలపు శాసనాలలో రామండు, భీమండు వంటి రూపాలు 
కూడా కనిపిస్తాయి పదం చివరి “అ, 'ఉ'గా మారి 'డు చేరని రూపాలు కూడా కనిపిస్తాయి 
ఉదాహరణకు పండరంగు 

పూర్వం మనవాళ్ళ పేర్లు అయ/అయ్య, అన/అన్న్మ అప/అప్ప వంటి అనుబంధ పదాలతో 
కూడి ఉండేవి నన్నయ, తిక్కన, కేతన, మారన, ఎర్రన, సోమన వంటి మన కవుల పేర్లు 
ఇందుకు ఉదాహరణలు అధర్వణుడు, భాస్కరుడు, శ్రీనాధుడు, రామభద్రుడు, రామరాజభూష 
ణుడు వంటి పేర్లు తరువాతి కాలంలో ప్రచారంలోకి వచ్చినా ఇప్పటికీ అయ్య/అన్న/అప్పలతో 
అంతమయ్యే పేర్లే ఎక్కువ 

కందుకూరి వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరిత నవలలోని నాయకుడు రాజ 
శేఖరుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో డు ప్రత్యయాంతమయిన పేర్లు పెట్టుకుంటూనే ఉన్నారు 


G 


We 


మనభాష 41 


నె ఉంటాయి యనమల రామకృష్ణుడు 
పేరు ఇందుకు మంచి ఉదాహరణ రామకృష్ణయ్య, రామకృషప్ప ఫా రాకు 
కష్టమూ మూర్తి, రామకృష్ణనాగస్తి రామకృష్ణుడు మొదలయిన విదంగా పిర్లు పె గ్‌ ట్ల క్రో 
ప్తూడు రామకృష్ణ. రామచంద్ర, నారాయణ, కృష్ణ వంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తు 


గ 


రాముడు అక్ష్మయిదు, చక్రధరుడు వండి పేర్లు కనిపిస్తూనే 
లొ 
సుల 


3, వా? 
న్నాయి శ్రీనివాస్‌ శంకర్‌, లక్ష్మణ్‌, ప్రసాద్‌ వంటి హలంతమయిన పేర్లు కూడా ఎక్కువవు 


తున్నాయి ప్రసాద్‌ని అజంతం చేసి ప్రసాదు అంటున్నాం ప్రసాదం, ప్రసాదరావు, ప్రసాదుడు 
మొదలయిన వాటికి ముందు సామాన్యంగా 'వర' అనేమాట ఉంటుంది వరప్రసాదం, వర 
ప్రసాదరావు, వరప్రసాడుడులాగా ఎవరి వరం? అని ప్రశ్నించుకుంటే సత్యనారాయణ వర 
ప్రసాద్‌, కృష్ణవరప్రసాద్‌, వీరవేంకటసత్య వరప్రసాద్‌ వంటి పేర్లలో సమాధానం కనిపిస్తుంది 
వర లేకుండా కేవలం కృష్ణప్రసాద్‌, రాంప్రసాద్‌, శివప్రసాద్‌, దుర్తాప్రసాద్‌ అని కూడా 
ఉంటాయి ప్రసాదు అన్న మాటను సంక్షిప్తలేబనంగా కొంతకాలం కిందట చమత్మరించిన 
వాళ్ళూ లేకపోలేదు 

ఏది ఏమయినా అయ్య/ అన్న/ అప్ప/ రావు/ రెడ్డి/ నాయుడు/ శర్మ/ శాగస్తి/ మూర్తి/ చౌదరి/ 
బాబు/ ఆచార్యులు వంటి అనుబంధ పదాలు కాని డు ప్రత్యయం కాని లేని ఇటువంటి పేర్లు 
మన భాషకు సహజమయినవి కావమో 

'డు ప్రత్యయం లేకుండా గౌరవారకంగా బహువచన ప్రత్యయం లు" చేర్చి పేరు పెట్టు 
కొనే పద్దతి కూడా ఉంది శ్రీరాములు, వేంకటేశ్వర్లు, ర్లు, ఆంజనేయులు, శ్రీనివాసులు వంటి పేర్లు 
ఇటు వంటివి 

పై మాటలన్నీ పేర్లకు సంబంధించినవి ఇవి కాకుండా 'డు (ప్రత్యయం చేరేమాటలెన్నో 

ఉన్నాయి నాయకుడు, భక్తుడు, వీరుడు, దీరుడు, బుద్దిమంతుడు, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, 
సాహసికుడు, బ్రాహ్మణుడు, క్షతియుడు, వైశ్యుడు, శూడ్రుడు, వైద్యుడు, ఉపాధ్యాయుడు, అధ్యా 
పకుడు, ఆచార్యుడు మొదలైనవన్నీ డు'ప్రత్యయం చేరి తత్సమాలయిన శబ్లాలే 

మంచినడవడి కలవాడు సచ్చరి(త్రుడు, చెడు నడవడి కలవాడు దుశ్చరి(త్రుడు. విమర్శ 
చేసేవాడు విమర్శకుడు సమీక్ష చేసేవాడు సమీక్షకుడు సభలో పాల్గొనేవాడు సభ్యుడు ఇప్పుడు 
చాలామంది ఈ అర్థంలో వాడుతూ ఉన్న 'సభికుడు' అన్న మాటకు జూదగాడు అని అర్దం 
సభ్యుడు, సదస్యుడు, సభాసదుడు అన్నమాటలు వాడవచ్చు నటించేవాడు నటుడు దర్శనం 
తెలిసినవాడు దార్శనికుడు ఇట్లా అసంజ్యాకంగా పదాలు ఏర్పరచుకోవచ్చు 


x 
హు 


42 అ మనబాష 


తత్సమాలు ఏర్పడే పద్దతి 


సం తంలో ఇ కారాంత శబ్దాలు తెలుగులొ ఇ కారాంతాలుగాచే ఉంటాయి సంస్కృత 
ళో జ 
పా 


న్‌ 
గ్ర 
OP 
Us 
లు 


యిం లోపిస్తుండంతే హరి గిరి, అక్షి వంటి మాటలు దీనికి ఉదాహరణ కి వర్తి 
తి క్షితి, జాతి, చితి, బుద్ది, సిద్ది, మతి, తిధి, వ్యాధి త్రుటి, శ్రుతి, దృష్టి ముక్తి సమాది వ్యక్తి 
మొదలయిన శబ్దాలన్నీ ఇటువంటివే 

సంస్కృతంలో దిర్దాంత శబ్దాలు తెలుగులో హ్రన్వాంతాలవుతాయి రమా రమ ఆవు 
పండి వనితా వనిత అవుతుంది లక్షి లక్షి అవుతుంది శిఖ, జాల, కద వదా అ 
ర్య, అసూయ, ఓషధి, కస్తూరి, కుమారి, కృప (క్రియ, గంగ, చికిత్స, జిహ్వ జ్యొత్న్వు చీక, 
తార, త్రయి, దశ ధార, నది, నటి, నిశ, నాస, నాసిక, పటిక, పద్య, పృధ్వి, (ప్రజ, ప్రద, దేవత, 
మిధ్య, మేదిని, యాచన, యాతన శాఖ, శోబ, సబ సంస్థ, సీత, సేవ, సే 
వంటి మాటలన్నీ పదాంతంలో దీర్భం హ్రస్వం కాగా ఏర్ప 

సంస్కృతంలో ఏకాక్షర పదాలు దీర్హాంతాలయినా తెలుగులో పహ్రస్వాంతాలుగా మారవు 
క్‌ి మా శ్రీ, స్త్రీ, హీ, దీ వంటివి దీర్దాంతాలుగానే ఉంటాయ 

ఉ కారాంత పడాల చివర తెలుగులో వు చేరుతుంది అంబువు అంటే నీరు అంశువు 
అంటే కిరణం అణువు, అసువు, అ(శువు, ఆయువు, ఆశువు ఈర్వ్యాళువు, ఇక్షువు, ఊరువు, 
బుజువు, కటువు, కాకువు, క్రతువు, గురువు చక్షువు, జంతువు, జన్యువు, తంతువు, తనువు, 
తాలువు, దారువు, దేనువు, తరువు, పటువు బందువు, బిండువు బీరువు పశువు వ్రచువు 
మనువు, మదువు మృదువు, వటువు, వధువు, వస్తువు లమువు, శంకువు, శత్రువు, సింధువు 
సేతువు, హేతువు మొదలయిన మాటలు వుప్రత్వృయం చేరగా ఏర్పడినవి పురుష 
వాచకాలయినప్పూడు వీటిలో కొన్ని మాటలపై 'డు ప్రత్యయం కూడా చేరుతుంది 'వు' చేరిన 
రూపమూ, డు" చేరిన రూపమూ రెండూ ఉంటాయన్నమాట గురువు - గురుడు, బంధువు - 
బంధుడు, భీరువు - భీరుడు, ప్రభువు - ప్రభుడు, శత్రువు - శత్రుడు, విష్ణువు - విష్ణుడు, 
శంభువు - శంభుడు, వసువు - వసుడు అని రెండు రకాల రూపాలూ వాడుకలో ఉన్నాయి 
ఆధునిక భాషలో 'వుతో ఉన్న రూపాలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి 

గో శబ్దం గోవు అవుతుంది 

సంస్కృతంలో నపుంసకలింగ శబ్ధాలు సాధారణంగా మకారాంతాలుగా ఉంటాయి ఈ 
మకారం లోపించి తెలుగులో 'ము' ప్రత్యయం చేరుతుంది మిత్రమ్‌ - మిత్రము, దైవయ్‌ - 
దైవము, అపత్యయ్‌ - అపత్యము లోచనం, నయనం, నేత్రం, వ(క్తం, కాయం, కారణం, ధర్మం, 
వదనం, చిబుకం, ఓష్టం మొదలయినవన్నీ ఇంతే ఆధునికభాషలో పదాంతంలోని 'ము'లో 
అచ్చు లోపింపచేయడం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి సంస్కృతంలో నపుంసక లింగశబ్దాలు కాక 
పోయినా తెలుగులో అమహత్తును అంటే పురుషేతరమైన వాటిని బోధించే శబ్దాల చివర ము 
(ప్రత్యయం చేరుతుంది ఖద్దః అన్నమాట సంస్కృతంలో పుంలింగం కాని తెలుగులో అమహత్తు 
తెలుగులోకి వచ్చినప్పుడు ఈ మాట ఖడ్గం అవుతుంది అట్లాగే ఇదే అర్థాన్ని ఇచ్చేమాటలు 
చంద్రహాసం, కరవాలం, కృపాణం మొదలయినవి 

పణః పుంలింగం తెలుగులో పణం అంటే పందెం మయూఖ శబ్దం కూడా 


ర్జు ర్ట 


ప్ర 


గో 
— కం స అ ఆస 
రెం ని, eer: er 


NIA వర 
౧ 
& 


| 


మనబాషజ 43 


పుంలింగమే తెలుగులో మయూజం అంటే కిరణం మేష శబ్దానికి మేక అని అర్దం సంస్కృ 
తంలో ఇది పుంలింగం తెలుగులోకి వచ్చి మేషం అయింది లోక శబ్దం పుంలింగం తెలుగులో 
లోకం అయింది అట్లాగే శోకం కూడా 

వ్యాజశబ్దం కూడా పుంలింగమే తెలుగులో వ్యాజం ఈ విధంగా సంస్కృతంలో పుంలిం 
గంలో ఉన్నమాటలు తెలుగులోకి అమహత్తులుగా వస్తాయి వస్తువులు, జంతువులు, భావాలు 
తెలిపే మాటలనేకం ఇటువంటివే తెలుగులో లింగబోధకు అర్ధం (పధానం కాబట్టి ఒక పదాన్ని 
చూసి ఇది ఏ లింగంలో ఉంది అని సందేహించవలసిన అవసరం లేదు అర్దం తలిస్తే చాలు 
(క్రియతో అన్వయిస్తుంది కాబట్టి కర్తగా ఉన్న నామవాచకాన్ని గుర్తించడం తెలుగులో కష్టంకాదు 

కొన్నిమాటలు ము ప్రత్యయం చేరీ, చేరకా కూడా వాడుకలో ఉన్నాయి చరిత్ర - 
చరిత్రం, చరిత - చరితం, అభిలాష - అభిలాషం, అక్షత - అక్షతం, ఘోష - ఘోషం, [భ్రమ 
- (భమం, విజృంభణ - విజృంభణం, వధ- వధం, స్ఫురణ- స్ఫురణం, హంస- హంసం, అన్వే 
షణ - అన్వేషణం, ప్రార్దన - ప్రార్దనం, ప్రవర్తన - ప్రవర్తనం మొదలయినవి కాని ఆధునిక 
భాషలో ఈ మాటలను 'మూ ప్రత్యయం లేకుండానే ఎక్కువగా వాడుతున్నారు 

వాక్‌, దృక్‌, త్వక్‌, బుక్‌ శబ్దాలు తెలుగులో వాక్కు దృక్కు త్వక్కు బుక్కు అవుతాయి 
అవాక్‌ అవాక్కు అవుతుంది 

రాట్‌, విరాట్‌, స్వరాట్‌, సమ్రాట్‌ శబ్దాలు రాట్టు, విరాట్టు, స్వరాట్టు, సమ్రాట్టు అవుతాయి 

ఆపత్‌ ఆపత్తు అవుతుంది ఆపద కూడా అవుతుంది ఈషత్‌ ఈషత్తు అవుతుంది కదాచిత్‌ 
కదాచిత్తు అవుతుంది క్షుత్‌- క్షుత్తు అవుతుంది పరిషద్‌ పరిషత్తు అవుతుంది శరద్‌ శరత్తు 
అవుతుంది మృత్‌, యావత్‌, సత్‌, అసత్‌, సరిత్‌, హరిత్‌లు మృత్తు, యావత్తు, సత్తు, అసత్తు, 
సరిత్తు, హరిత్తులవుతాయి భిషజ్‌ భిషక్కు అవుతుంది గిడుగు రామమూర్తిగారి “ఆంధ్రపండిత 
భిషక్కుల భాషాభేషజం' సుప్రసిద్దం సకృత్‌ సకృత్తు అవుతుంది సుహృద్‌ - సుహృత్తు అవు 
తుంది జగత్‌ జగత్తు అవుతుంది జగం అనే రూపం కూడా ఉంది. 

ఉషస్‌, ఓజస్‌, (స్రోతస్‌, వచస్‌, వర్చస్‌, హవిస్‌, పయస్‌, వయస్‌, సరస్‌ శబ్దాలు ఉషస్సు, 
ఓజస్సు, ప్రోతస్సు, వచస్సు, వర్చస్సు, హవిస్సు, పయస్సు, వయస్సు, సరస్సు అవుతాయి 

మనస్‌, శిరస్‌, సదస్‌ శబ్దాలు మనము/ మనసు/ మనస్సు, శిరము/ శిరసు/ శిరస్సు, 
సదసు/ సదస్సు అవుతాయి 

ఉరస్‌, వక్షస్‌, తపస్‌, తమస్‌, ఛందస్‌, తేజస్‌, నభస్‌, నమస్‌, రజస్‌ శబ్దాలు ఉరము/ 
ఉరస్సు, వక్షము/ వక్షస్సు, తపము/ తపస్సు, తమము/ తమస్సు, ఛందము/ ఛందస్సు, తేజము/ 
తేజస్సు, నభము/ నభస్సు, నమము/ నమస్సు, రజము/ రజస్సు అవుతాయి ధనుస్‌, ఆయుస్‌లు 
ధనువు/ ధనుస్సు, ఆయువు/ ఆయుస్సు అవుతాయి. 

భూ భువి అవుతుంది. ద్యు దివి అవుతుంది నౌ నావ అవుతుంది. 

కర్తృ, జనయితృ్ళ స్రీవాచకాలయినప్పుడు కర్రి. జనయిత్రి అవుతాయి వనజముఖి, 
వనజముఖ, చంద్రముఖి, చంద్రముఖ అని రెండు రూపాలు ఉండవచ్చు. మీననేత్ర పద్మనేత్ర 
అన్నవి సరయిన రూపాలు. మీననేత్రి, పద్మనేత్రి సరయినవి కావు ఇక్కడ చేపల వంటి కన్నులు 
కలిగినది, పద్మము వంటి కన్నులు కలిగినది అని అర్థం. నేత్ర శబ్దం నేతృ శబ్దానికి నాయ 
కత్వమని అర్ధం నేత్రి అంటే నాయకురాలు అభినేత్రి, అధినేత్రి మొదలయిన వాటిలో అర్థం ఇదే! 


44 ఆమనభాష 


పేరులోనే ఉంది పెన్నిధి 

పేడలో ఏముంది పెన్నిది అని కొందరంటే పేరులోనే ఉంది పెన్నిది అంటారు మరికొందరు 
రవీంద్రనాధ టాగూరు 'సూక్ష్మ విచారణ' అన్న ఒక హాస్య వ్యంగ్య నాటికలో పేరు గురించి పెద్ద 
చర్చ చేశాడు అసలు 'పేరంటే ఏమిటి? అని ప్రశ్న వేసి సాగలాగి 'భాష ద్వారా ఒక స్వతంత్ర 
పదార్దపు అస్తిత్వాన్ని నిర్దేశించడానికి పనికివచ్చే కృత్రిమ సాధనాన్ని నామకరణం అంటారు' అని 
నిర్వచించి ఈ నిర్వచనంలోని ఒక్కొక్క అంశం గురించీ అనేకతర్చాలు చేయవచ్చునంటాడు 
అవతలి మనిషి ఈ తర్మం బాధపడలేక పారిపోయేంత వరకూ వస్తుంది 

మనం పెట్టుకునే కే పేర్లలో ఎక్కువబాగం దేవతల పేర్లు కొన్ని వస్తువుల బరు య. 
భావాల పేర్లు తెలుగు వాళ్ళం ఏ పేరునైనా అమ్మ, అయ్య వంటి అనుబంధ పదం చేర్సి ప్రేవాచ 
కంగానైనా, పురుష వాచకంగానైనా మం రమణయ్య - రమణమ్మ, ఎల్లయ్య - 
ఎల్లమ్మ నరసయ్య - నరసమ్మ ఈవిధంగా పేర్లు పెట్టుకుంటాం అక్క - అన్న చేర్చీ కూడా పేర్లు 
పెట్టుకోవచ్చు నేటికాలంలో కుమార్‌ - కుమారి అన్న అనుబంధాలను చేర్చి కూడా పేర్లు పెట్టు 
కుంటున్నాం 

ఒకే ప్రత్యయంతో స్తీ స్త, పురుష బోధకంగా పేర్లు ప్రాచీనకాలంలో కనిపిస్తాయి తాతమ్మ 
పురుషుడి పేరయితే కు[ర్రమ్మ స్త్రీ స్తే పేరు అమ్మ, ఆండి, ఆలు, పోరి వంటివి శాసనాలలో ఉన్నాయి 
ఆధునిక కాలంలో కూడా బాలకృష్ణమ్మ, నాయుడమ్మ వంటి పేర్లు పురుషనామాలుగా ఉన్నాయి 

రెడ్డి, రావు, నాయుడు, మూర్తి, శాస్త్రి, చౌదరి ప అనుబంధ పడాలతో కూడా సీ స్తే పురుష 

నామాలు "వష కోో ఉన్నాయి. స్త్రీ పురుష బోధక ప్రత్యయాలు కాని, అనుబంధ పదాలు కాని 
చేరని పేర్లు కూడా విస్త సృృతంగానే ఉన్నాయి ఇటువంటి పేర్లవల్ల పేరును బట్టి ప్రే స్ట్‌ స్రీయో, పురుషుడో 
తెలుసుకోవడం కష్టమవుతుంది నారాయణ, వెంకటరమణ వంటి పేర్లు సర్వసామాన్యమే 

సంస్కృతంలో నపుంసక లింగ శబ్దాలను పేర్లుగా పెట్టుకున్నప్పుడు వాటి చివర 'ము' 
చేరుతుంది. 'రత్నః శబ్దం తీసుకుంటే 'రత్నము అవుతుంది ఇప్పుడు దీన్ని హలంతం చేసి రత్నం 
అంటున్నాం రాజరత్నం, వెంకటరత్నం, మణిరత్నం, ఏసురత్నం మొదలయిన పేర్లన్నీ ఇటు 
వంటివే “కాంతి శబ్దం కూడా ఇటువంటిదే సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చందకాంతం వగ 
యిరా సత్యం, శివం, సుందరం మొదలయిన శబ్దాలు కూడా అంతే శివుడు అని 'డు' ప్రత్య 
యంతో కూడా పేరు వాడుకలో ఉంది వెంకటరత్నం, లక్ష్మీకాంతం వంటి పేర్లు స్త్రీలకూ, 
పురుషులకూ కూడా వర్తిస్తాయి మాణిక్యం అన్న పేరు కూడా ఇటువంటిదే 

చంద్రశేఖర, రాజశేఖర, బాలేందు శేఖర, శేబర శబ్దాలు పుంలింగ శబ్దాలు అయినా 
చం[ద్రశేఖరం, రాజశేఖరం, బాలేందుశేఖరం, శేఖరం అని పేర్లు పెట్టుకుంటున్నాం 

రామ శబ్దం పుంలింగం రామం అని పేరు పెట్టుకుంటున్నాం శంకర శబ్దం వుంలింగం 
శంకరం అని పేరు పెట్టుకుంటున్నాం వేంకటేశ, రాజేశ, రామేశ శబ్దాలు కూడా పుంలింగ 
శబ్దాలే వెంకటేశం, రాజేశం, రామేశం అని పేర్లు పెట్టుకుంటున్నాం 

రామానుజ, సుబ్రహ్మణ్య, సుదర్శన శబ్దాలు కూడా పుంలింగ శబ్బాలే రామానుజం, సుబ 
హ్మణ్యం, సుదర్శనం అని పేర్లు పెట్టుకుంటున్నాం నరసింహా శబ్దం జ ఇంతే నరసింహం 


మనబాషతి 45 


bh 


రు పెట్టుకుంబున్నాం ఈ పేర్లన్నీ మకారాంతంగా ఎందుకు పెట్టుకుంటున్నాం? ౪ 


నే 


tJ 


ంచెం ఆలోచించవలసిన విషయమే నమశ్చివాయి అనే పేరు కూడా ఉండి శివుని కొర 
నమస్నారం అ౨ అర్దం ఈ పేరు పిలవడం వల్ల శివునికి నమస్కారం Se శ 
రుపెట్లే వారి ఆశయం కావచ్చు ) ఇంట్లో పిల్లవాణ్డి ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు భగవంతు! 
నమస్మరించినట్లే అన్న ఆశాజావం దీనికి కారణం 'కావచ్చు 

శే రం, శంకరం, రామం వేంకటేశం, రామానుజం, సుదర్శనం, సుబ్రహ్మృ రాం నర 
సింహం మొదలయినవి డొతీయావిబక్ష్యంత రూపాలు వీటితో నమామి వందే వంటి క్రియా 
శబ్బాలుంటాయి. నమస్కరిస్తున్నాను అన్నమాట క్రియతో కూడా కలిపితే నమశ్శివాయ వంటి 
వాక్వాలవుతాయివి వాక్యాన్ని ముక్కలు చేసి ప్రధమా రూపం కాకుండా ద్వితీయాది విబక్తంత 
రూపాన్ని పేరుగా పెట్టుకుంటున్నామన్నమాట 

రాజ్యం, రంజనం నపుంసక లింగ శబ్దాలు రాజ్యం సాధారణంగా స్త్రీల పెట్టుకొనే పేరు 
రంజనం పురుషులు పెట్టుకొనే పేరు 

అవతారం అమహత్తు కాబట్టి రామావతారం, శేషావతారం అని పేర్లు పెట్టుకుంటున్నాం 

రామరాజభూషణుడు సు(వ్రసిద్ద తెలుగుకవి ఈయన అసలుపేరు భట్టుమూర్తి రామరాజ 
భూషణుడు అన్నది బిరుదు అళలియరామరాయలకు ఈయన అలంకారం వంటివాడు కాబట్టి 
రామరాజభూషణుడు అన్న బిరుదం వచ్చింది ఆ కాలంలో ఇటువంటి బిరుదులున్నాయి 
వేంకటరాయ భూషణుడనే కవి కూడా ఉన్నాడు నాగభూషణం అని పేరు పెట్టుకుంటున్నాం 
పాము అనే అలంకారమని అర్దం నాగభూషణుడు అంటే పాము అలంకారంగా కలిగినవాడు 

కృష్ణంరాజు వంటి పేర్లలో పూర్వశబ్దం కృష్ణమ్మ, ఇదే కృష్ణమ అయి తర్వాత కృష్ణం 
అయింది 

బహువచన (పత్వయంతో స్తే పురుష నామాలు రెండూ ఉంటాయి సీతారాములు, 
రాములు, సుబ్బులు వంటి పేర్లు ఇద్దరికీ ఉంటాయి 


ch ౮] 
py 


fh 
ర 


x 
హ్‌ 


46 ఇఅమనబాష 


రుదాబది సుంయుక్తాలు 


ఇతో = ag be 


అగా లాలన సో వ 9 వ రాం నె ర వె 
అలానా ~~ నన ఇ ~ Sw షె Wr న ఇ సా అ అలో ల 
అతః అకట చం ధయనులుంటాయి తకు ఉన, బాషలు ఈ ధమలకు లికి సంకతాలటుంటాయి 
క 


ర్ట ౬ 
(లో 
C 
AN 
eA 
°A 
Gr (5 
౮9 
cf 

@ 
ల్తో 
ర్ట 
(| 
| 
ర 

0? 
fs 
గ్ర 
గ్ర ట్‌ 
ch 

0 

t] 
fr 
స్ట 
th 

ef 
£9 

0M 
CA 
ల 


స 
గ 
es 


దాలతో వచ్చినవి ఆ పదాలు రాయడానికి అవి కావాలి 
ఈ వర్గాలన్నీ పదంలో అన్ని పరిసరాలలోనూ రావు కొన్ని పడాడిలో రాకపోవచ్చు కొన్ని 
కొన్పిటితోనే సంయుక్తాలు కావచ్చు తక్కిన వాటితో కలవకపోవచ్చు తెలుగులో వర్ణాలు ఏయే 


యా 


వ్‌ 0 
౮) 


సరాలలో ఎలా వస్తాయో పరిశీలిద్దాం 
తెలుగుమాటల్లో ఇ, ళ, య పదం మొదట ఉండవు వు, వూ, వొ, వో కూడా పదం 

మొదట ఉండవు అంటే పదం మొదట ఉ, ఊ, ఒ, ఓ అని అచ్చుతోనే ఇవి ఉంటాయన్నమాట 

ఒకేమాటలో రెండచ్చులు వరుసగా ఉండవు అంటే అఇతే (అయితే), ఆజ (ఆవు), ఏఓ 
(ఏవో) వంటి రూపాలు ఉండవు రాఇ (రాయి), రేఉ (రేవు) వంటి రూపాలు ఉండవు 

మాట మొదట ద్విరుక్తం ఉండదు అంటేక్క గ్గ, చ్చ వంటి వాటితో పదం మొదలుకాదు 

పడాడిలో సంయుక్త వర్ణాలు తక్కువ సంయుక్త వర్ణం అంటే రెండు కాని అంతకంటే 
ఎక్కువగాని హల్లులు కలిసిన వర్ణం అయితే తెలుగులో పదం మొదట రెండు హల్లుల సంయు 
కాలు మాత్రమే ఉంటాయి అంతకంటే ఎక్కువవి ఉండవు ఆ రెండు హల్లుల్లోనూ రెండో హల్లు 
ర కారమే అయి ఉంటుంది ఇతర హల్లులుండవు ర కారం రెండో హల్లుగా ఉండే పదాది 
సంయుక్తాలలో మొదటి హల్లు క గ త,ద,ప,బ మ,వ లలో ఒకటి అయి ఉంటుంది ఈ 
ఎనిమిది హల్లులు తప్ప ఈ సంయుక్తంలో మొదటి హల్లుగా మరే హల్లూ రాదు దీనినిబట్టి స్తుతి, 
స్పెతి, స్నేహం, క్లేశం, స్యందనం న్యస్తం, వ్యవసాయం, స్వేదం, స్యరణ, త్వర వంటి మాటలు 
తెలుగు మాటలు కావని గుర్తించవచ్చు 

తెలుగులో పదాదిలో ఉన్న సంయుక్తాలు కూడా ఒక అచ్చు లోపించడం వల్ల ఏర్పడ్డవే 
యగు - మొరగు వంటి మాటలను చూస్తే ఇది అర్దమవుతుంది (గ్రుడ్డి - కురుడు, మ్రాను - 
మరయ్‌ వంటివి మరికొన్ని ఉదాహరణలు ఆధునిక భాషలో ఈ సంయుక్తాలలో ఒక హల్లు 
లోపిస్తున్నది సాధారణంగా ఈ హల్లు ర కారమే 

కొన్ని మాటలలో ఆధునికభాషలో ర కారం లోపించిన రూపాలనె ఎక్కువగా వాడు 
తున్నాం క్రంప-కంవప, (కక్కు-కక్కు క్రమ్ము-కమ్ము, క్రయ్య-కయ్య, కాక-కాక, |కింద-కింద, 
(క్రీక్కిరియు -కిక్కిరియు, (క్రుంకు-కుంకు, (క్రుంగు-కుంగు, క్రుక్కు-కుక్కు క్రుమ్యరించు - 
కుమ్మరించు, (క్రుమ్ము-కుమ్ము, క్రుళ్ళు-కుళ్ళు, క్రొంకి-కొంకి, (క్రొత్త-కొత్త, (కొవ్వు-కొవ్వు, 
క్రోతి-కోతి, గచ్చకాయ-గచ్చకాయ, గ్రుంత-గుంత, గుక్కాగుక్క, గుచ్చు-గుచ్చు గ్రుడ్జి-గుడ్డి, 


మనబాషతి 47 


గ్రుద్దు-గుడ్దు, గ్రుద్దు-గుడ్డ్దు, (గువ్వా-గువ్వ, త్రంపి-తంపి, (త్రట్టు-తట్టు, త్రవ్వు-తవ్వు, త్రాచు- 
తాచు త్రాగు-తాగు, త్రాడు -తాడు, త్రిప్పుబ-తిప్పుట, త్రిప్పు -తిప్పు, త్రుక్కు-తుక్కు (త్రుప్తు- 
తుప్పు, త్రుట్ట-తుట్టె, తుళ్ళు-తుళ్ళు (తైగు -తెగు, (తెళ్ళు -తెళ్ళు, తేన్సు-తేన్సు, తొక్కు-తొకు, 
త్రోయు-తోయు, త్రోలు -తోలు (తోలడం), (త్రోవ-తోవ, ద్రబ్బ-దబ్బ, ద్రెండు -దిండు, ద్రొబ్బు- 
దొబ్బు, ప్రక్క-పక్క ప్రగ్గం-పగ్గం, ప్రత్తి-పత్తి, ప్రాకు-వాకు, ప్రాచి-పాచి, ప్రాత-పాత, ప్రాతు- 
పాతు, ప్రాక-పాక ప్రాము-పాము (రుద్దు), ప్రచ్చు-పుచ్చు, డ్రేగు-పేగు, ప్రేము-పేము, 
(పేలు-పేలు, (పేలాలు -పేలాలు, పేలిక-పేలిక, (పొద్దు మాద (ప్రాయ్యి-పొయ్యి, (పోగు-పోగు 
(కుప్ప, కమ్ము, (బతుకు-బతుకు, (మగ్గు- మగ్గు, (మబ్బు-మబ్బు, మాకు, మాను - మాకు 
మాను, మ్రాగన్ను-మాగన్ను మ్రాగు-మాగు, (మింగు -మింగు, ముక్క-ముక్క ముక్కు-ముకు 
(సారహీనం ముక్కబియ్యంలాగా), యుగ్గు-ముగ్గు, ముచ్చు -ముచ్చు, యొక్కుమొక్కు, (మొగ్గు- 
మొగ్గు, యైోగు-మోగు, యోడు-మోడు, వ్రంత-వంత, (వేకటి-వేకటి, (వేగు-వేగు, వ్రేటు- 
వేటు, [ట్రేలు -వేలు (వేలాడడం, చేతివేలు) 

పదాది సంయుక్తాలుగా ఉండే కొన్ని మాటలకు వాడుక తగ్గింది అవి పద్యరచనలో 
మాత్రమే కనిపిస్తాయి వీటిలో రకార లోపం కనిపించదు క్రంత అంటే తోవ (క్రమ్మర అంటే 
మళ్ళీ అని అర్దం (క్రమ్యరించు అంటే మరల్చడం, వెనక్కు తిప్పడం క్రియ్యు అంటే కృశించడం, 
(కోలు అంటే తాగడం, క్రోవి అంటే గొట్టం పిల్లంగోవి అని ర కారం లోపించిన రూపంతో వాడు 
తున్నాం గుచ్చు అంటే తవ్వడం త్రుంగు అంటె ముక్కలు కావడం, ముగియడం, చావడం 
(ప్రన్న అంటే అందం (ప్రబ్బు అంటే వ్యాపించడం, (ప్రమ్ము అంటే చుట్టుకోవడం, (పవ్వ అంటే 
కుండ, మంగు అంటే క్రుంగు (ప్రావ అంటే దోషం (పిదులు అంటే తొలగిపోవు, తగ్గు, సడలు 
అని అర్ధం (బ్రాతి అంటే (పేమ (బందు అంటే లేని నిందను మోపడం (బిందు అంటే ఇరుకు 
చోటు (బుంగు అంటే మునగడం, (బుయ్యు అంటే నశించడం యొంగు అంటే ఎగసిపడడం 
వీలు అంటే బద్దలు కావడం (వేత అంటే గొల్ల స్తీ వ్రేల్చు అంటే హోమం చేయడం, ట్రేల్మి, 
(వేలిమి అంటే హోమం 


లే 


రర 


46 తమనబాష 


ర కారానికి లోపం ఎక్కడ 


మాటలు సమాసంలో మారు పొందకుండానే ఉంటాయి ముడ్భుంగా విశెషణాలుగా 


ల 
లో 


నప్పుడు విడిగా మార్పు ఉన్నా సమాసంలో మార్చులేకుండానే ఉంటాయి క్రింద అన్నమాట 
గా కింద అయిండి ఇడి సమాసంలో విశేషణంగా క్రి అని క్రీ అనీ ఉంటుంది ఉదాహరణకు 
వ. అంటే క్రింది ఊట (కీ గడుపు అంటే క్రింది కడుపు, పొత్తి కడుపు శ్రీ గోరు, క్రి నీడ, 
కి దొడవంటి మాటలన్నీ అటువంటివే వీటిలో పడాది సం యుకంలో రకారం లోషిం 
గాల అంటే తూర్పుగాలి 
క్రీ గన్ను అంటే కటాక్షం, కంటి తుద, క్రీగయి అంటే హస్తాగం కయి అంటే చేయి క్రీ 
అంటే కొన ఈ మాటల్లోనూ రకానికి లోపం లేదు 
క్రొత్త కొత్త అవుతుంది సమాసంలో విశేషణంగా వచ్చినప్పుడు క్రొ లో మార్పు ఉండదు 
క్రొంజాయ, క్రొంజిగురు, క్రొంజిలుగు (కొంజీకబి, క్రొండమ్మి, క్రొందావి, క్రాంబట్టు, క్రొం 
బెరుగు (క్రొంబొగ, క్రొత్తమ్మి, (కొత్తావి |కొన్నన, క్రొన్నుదురు. ,కొన్నెత్తురు క్రొన్నెల, క్రొమ్మా వి, 
క్రొమ్మించు, (క్రొమ్ముడి, క్రొమ్మెరుగు క్రొవ్వాడి, క్రొవ్విరి ఈవిదంగా ఎన్ని సమాసాలయినా 
నిర్మించుకోవచ్చు ఈ సమాసాలన్నిటినీ యదాతధంగా వాడుకోవచ్చు కాని వీటి స్థానంలో కొత్త 
అన్న విశేషణాన్నే వాడి సమాస నిర్మాణం చేస్తున్నాం కొత్త నెత్తురులాగా 
(ప్రాత పాత అవుతుంది ప్రాయిల్లు, ప్రాగెంపు, ప్రాబలుకు మొదలయిన వాటిలో ప్రాలోని 
ర కారానికి లోపం లేదు ఇక్కడ కూడా పాత నే విశేషణంగా వాడుతున్నాం 
ప్రాయి అంటే బియ్యం బహువచన ప్రత్యయం లు' చేరితే ప్రాలు అవుతుంది సమా 
సంలో రెండోపదంగా వచ్చినప్పుడు ఈ మాటలో ర కారానికి లోపం లేదు తలంబ్రాలు, 
సేసబ్రాలు 
క్రాలు అంటే కదలడం దీనితో కన్ను చేరి క్రాల్లన్ను అవుతుంది అంటే కడిలే కన్ను 
క్రాల్టంటి అంటే చంచలాక్షి 
ప్రోలు అంటే పట్టణం ఇది మన ఊళ్ళ పేర్లలో కనిపిస్తుంది కొన్ని చోట్ల ర కారం లోపించీ 
ఉంటుంది కొన్ని చోట్ల లోపించకుండానూ ఉంటుంది నిడదవోలు, ఒంగోలు, బిక్కవోలు, 
చందోలు, అయినవోలు, అందోలు మొదలయినవి రకార లోపం వచ్చినవి చేబోలు, జటట్రోలు, 
నిడుబ్రోలు మొదలయినవి ర కార లోపం రానివి రాయప్రోలు సుబ్బారావు గారి ఇంటిపేరు 
రాయప్రోలు కూడా అంతే 
(కంచర, క్రన్న క్రన్నన, క్రమ్మన, క్రచ్చర వీటికి త్వరగా, వేగంగా అని అర్ధం ఇవి 
వాడుకలో లేవు (కుందు అంటే మోగడం, విలపించడం, ఉపద్రవం, ఎక్కువ అని అర్దాలు దీనికీ 
వాడుకలేదు క్రించు - కించు అంటే అల్పుడు, నీచుడు అని అర్దం ఇది వాడుకలో లేదు కాని, 
కించపరుచు అని వాడుతున్నాం తక్కువచేయు అవమానించు అని అర్దం క్రిక్కఅంటే భట్రాజు 
ఈ మాటా ఇప్పుడు వాడుకలో లేదు 
(కుచ్చు అంటే కూర్చడం పూలు గుచ్చడం వాడుకలో ఉంది ఇక్కడ (క్రుచ్చడమే, గుచ్చడం 
కాదు 


( ti tf 
21 వై స [తి [్య 


శ ణ్‌ (jo 


p 


(ఇ 


కైపు అంటె డూడ ఇక క్కడర కార లోపం లేడు (కేవ అం ట వారం, వక ఈ మాటతో 


పం ౪ 
గ్రక్కున అంటే వెంటనే త్రచ్చు అంబే చిలకడం 

ప్రగడ అంటే మంత్రి దీనికి (పెగడ, (పైగ్లడ అని కూడా రూపాంతరాలున్నాయి ప్రబలదం 
అంటే వ్యాపించడం ఈ మాటల్లోనూ రకారలోపం లెదు 

(ప్రమిద - పమిద రెండు రూపాలూ వాడుకలో ఉన్నాయి ప్రోది, ప్రోచులకు పెంమ 
పోషించు అని అర్దం వీటిలోనూ రకారలోవం లేదు (యోల అంటే ముందు, ఎదుట అని అర్దం 
ఇక్కడా రకారలోపం లెడు పల్లె అంటే గొల్లపల్లి 

(కాలు అంటే కదలు తిరుగు, కమ్ము, విజ్బంబించు, ఒప్పు అని అర్జాలు డినిలో రకారం 
లోపిస్తే కాలు అవుతుంది [క్రియాపదంగా కాలు అంటే దగ్గమగు అని అర్దం ఈ రెండిం 
భేదం ఉండదు ప్రతి అంటే వస్తువు, సదృశ వస్తువు అని అర్ధం ఇక్కడ రకారలోప ౦ లేదు 
లేదు అంటే ఈడు లేదని అర్దం (ప్రతి అంటే నకలు, కాపీ అని కూడా అర్ధం 

(వ్రాయులో రకారం లోపించదు వకారం లోపిస్తుంది రాయు అవుతుంది వ్రాయి అంటె 
రాత వ్రాలు అన్నారాజే ఇక్కడ వ కారం లోపించి. రాయి రాలు కాలేదు వ్రాత మాత్రం రాత 
అయింది ర కారం లోపిస్తే వాత అవుతుంది వ్రాయి, వ్రాతలలో వ కారం లోపిస్తే రాయి 
రాతలతో భేదం పోతుంది (వాలులో రకారం పోతే వాలుతో భేదం పోతుంది (వ్రాయిలో ర కారం 
లోపిస్తే వాయి అవుతుంది వాయి అంటే నోరు అప్పుడూ భేదం పోతుంది బహుశా ఈ కారణం 
వల్లనేనేమో కొందరు వ్రాయు ధాతు రూపాలన్నింటినీ సంయుక్తాక్షరంతోనే రాస్తున్నారు 

ఆధునిక భాష రాసేవాళ్ళలో కూడా కొందరు క్రిందలో | రకారలోపం చేయడంలేదు 
అట్లాగే క్రితం 

(ప్రాచీన భాషలో వాడుకలో ఉండి, ఆధునిక భాషలో అంతగా వాడుకలోదేని మాటల్లో 
సంయుక్తం నిలిచింది అట్లాగే అరువు తెచ్చుకున్న 1) మాటల్లోనూ సంయుక్తం నిలిచింది 

తెలుగులో పదమథ ధ్యంలో కాని, తం కాని సంయుక్తాక్షరాలు తక్కువ దృత్వాలు 
ఎక్కువ అక్క అన్న అమ్మ, పట్ట, వల్ల, గడ్డ, వద్ద మొదలయినవి సంయుక్తాలు అచ్చులోపి 
చడం వల్ల ఏర్పడతాయి పాల్గొను (పాలుగొను) కల్గిన (కలిగిన), పల్కు (పలుకు), అల్య 
(అలుక), చిల్ల (చిలుకు, చెర్వు (చెరువు) అనునాసి క ద్విత్వం ఉంటుంది రెండు అనునాసికాల 
సంయుక్తం ద చిన్న క కమ్మ జన్మ, ఆమ్నాయం వంటివి సంస్కృత పదాలు (క్రియలలో 
సకార తకార సంయుక్తం ఉంటుంది, వస్తే న 

క్రియా పదాలలో వదాంతంలోని అచ్చు లోపించడం వల్ల చెయ్‌, కొయ్‌ వెయ్‌ వంటి 
యకారాంత రూపాలు కనిపిస్తాయి కాని చేయి/ చెయ్యి, కోయి/ కొయ్యి, బేయి/ వెయ్యి, 
ఉంటాయి వంటి అజంత రూపాలే వాడవచ్చు 

ము వ్రత్యయాంత రూపాలను హలంతాలుగా వాడుతున్నాం ఇది నామవాచకాలలోనూ 
[క్రియలలోనూ కూడా వాడుకలో ఉంది 

తెలుగుమాటలలో పదాంశంలో ఇతర హల్లులుండవు తెలుగుమాటల్లో వదాంతంలో 
దీర్జాచ్చు ఉండదు పదంలో సున్న తర్వాత కచటతప గజడదబలే ఉంటాయి ఇతర హల్లు 
తం oC 


రిం 


ర్న 
అ 


గరా 
HE 


fp 


50 ఆననబాష 


న 
నా 


పపం చంలో ఏ భాప అయినా మర 
సమాజాల మద్య సంబంధాలున్నంతవరకూ ఈ ఇచ్చిపుచ్చుకొన వ్వ 

ఉంటుంది ప్రాచీన సమాజంలో అనేక బాషలు తెలిసిన వ్యక్తుల సంబ్య పరిమితంగా oes 
ప్రస్తుతం రెండు భాషలు మాట్లాడగలిగిన లెడా కనీసం అర్దం ప వ్యక్తుల సంజ్వ 
చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మన వశంలో అనుసరిస్తున్న విద్వావిడానం 
వల్ల మూడు భాషలు నెర్చుకుంబున్నారు హైదరాబాదు వంటి నగరాల్లో నాలుగు బాషలు 


బాష నుండి పదజాలాన్ని య. త త మానవ 
Dy కై 


వచ్చిన వాళ్ళ స సంజ్య కూడా ఎక్కువె అందువల్ల తెలుగు బాషలో బహుజాషల పదజాలం వచ్చి 
చేరడానికి అవకాశం ఉంది 

చారిత్రకంగా చూసినప్పుడు ప్రాచీనకాలంలో సంస్కృత (ప్రాకృతాల ప్రబావం విసృతంగా 
ఉందేది. మధ్యయుగాలలో తమిళం, కన్నడం వంటి ఇరుగు పొరుగు జాషల నుండి వడాలు 
అరువు తెచ్చుకోవడం జరిగింది పదమూడో శతాబ్దం నుండి ఆరబిక్‌ పర్షియన్‌ పదాలు, ఉరూ 
పడాలు పదహారో శతాబ్దం నుండి ఇంగ్లీషు పోర్చుగేసు, డచ్చి, పైంది పదాలు తెలుగు భాషలో 
చరాయి 

[పాచీన కాలంలో సంస్కృత (ప్రాకృత పదాలు ఎక్కువగా చేరడానికి సాంస్కృతిక కారణాలు 
ప్రధానం ఆర్య (దావిడ జాతుల సమె శనం ఆర్య (ద్రావిడ భాషల పరస్పర (ప్రభావానికి కారణ 
మయింది సంస్కృతంలోనూ ఎన్నో ద్రావిడ భాషా పదాలూ, వ్యాకరణ నిర్మాణాలూ చేరాయి 
(ద్రావిడ భాషల్లో మాత్రం సంస్కృత భాషా పదాలు విస్త్రృతంగా వచ్చి చేరాయి మతపరమైన 
సాహిత్యమంతా సంస్కృతంలోనే. ఉండడమూ సంస్కృతం విద్యా మాద్యమం కావడమూ దీనికి 
ప్రధానమయిన కారణం అయితే ఆధునిక కాలంలో కూడా తెలుగులో సంస్కృత భాషాపదాలు 
విస్తృతంగా చేరుతూనే ఉన్నాయి. పరిఖాషను కల్పించుకోవడంలో సంస్కృత పదాలను బాగా 
వాడుకుంటున్నాం 

రెండు మూడు శతాబ్దాల కిందట యూరోపియన్‌ భాషల పడాలు వస్తువులకు సంబం 
ధించినవి మన భాషలో చేరాయి పూర్వం సంస్కృతం లాగా ఇవ్వుడు ఇంగ్లీషు మనకు విద్యా 
మాధ్యమం అయింది ఇది ముఖ్యంగా ఉన్నతవిద్యా రంగంలో జరిగింది శాస్త్ర రంగంలో పరి 
భాష చాలావరకు ఇంగ్లీషే కేవలం శాస్ర సాంకేతిక రంగాలలోనేకాక పరిపాలనా రంగంలోనూ 
ఇంగ్లీషు మాటలను ఎక్కువగా వాడక తప్పడంలేదు ఇంగ్లీషు భాష ప్రపంచంలోని భాషలన్నింటి 
నుండీ పడజాలాన్ని కొల్లగొట్టంది ఇంగ్లీషు ద్వారా ఆ పదజాలం మన భాషలోకీ ప్రవే” వింది 

ఒక భాష నుండి మరో భాషలోకి పదాలను అరువు తెచ్చుకొనేటప్పుడు పదాలు కొన్ని 
మార్పులు పొందుతాయి మూలభాషతో మనకున్న పరిచయాన్ని బట్టి ఈ మార్పులుంటాయి 
అట్లాగే మూలభాషా ధృ్వనులకూ, మన భాషాధ్వనులకూ ఉన్న తారతమ్యాలను బట్టి కూడా ఈ 
మార్పులుంటాయి మూల భాషలో ఉన్న ధ్వనులు మన భాషలో లేకపొతే వాటికి మన భాషలో 
దగ్గరగా ఉన్న ధ్వనులను ఉపయోగిస్తాం ఉంటే వాటినే ఉపయోగిస్తాం ఒకవేళ ఆ భాషతో 
విస్త ౧తమయిన పరిచయం ఉంటే ఆ ద్వని మన భాషలో లేకపోయినా అదేవిధంగా ఉచ్చరిస్తాం. 


మనబాషత 51 


అటువంటి ధూనులున్న కొన్ని మాటలు విస్తృత (ప్రచారంలో ఉంటే ఆ మాటలతోపాటు ఆ 
కనులు కూడా మన బాషలో ప్రవేశిస్తాయి దీనికి తెలుగులో మంచి ఉదాహరణలు కాపీ, పీజు 
వంటి మాటలు తెలుగులో సంస్కృతం నుండి ఫ వచ్చింది పలం, ఫాలం వంటి మాటల్లో ఇది 
ఉంది దిని ఉచ్చారణను '1'తో సూచించవచ్చు కాపీలో ఉన్న ఫ ఉచ్చారణను 'f[ 'తో సూచించ 
వచ్చు ఈ రెండూ వేరువేరు అయినా ఒకే లిపి సంకేతం ఉపయోగిస్తున్నాం కాని ఉచ్చారణలో 
మాత్రం భేదం పాటిస్తున్నాం 

వదంలో మార్పు ఉన్నచోట అంటే వర్ణలోపం వర్ణాగమం, వర్ణ వ్యత్యయం వంటి మార్పు 
లున్నవ్వుడు మనవాళ్ళు ఆ పదాన్ని తద్భవం అన్నారు వర్గలోపం అంటే ఏదైనా ఒక వర్ణం లోపిం 
చడం, వర్ణాగమం అంటే ఒక వర్లం ఎక్కువగా వచ్చి చేరడం, వర్ణ వ్యత్యయం అంటే రెండు 
వర్ణాలు తారుమారు కావడం, ఇటువంటి మార్పులేనప్పుడు కూడా సాధారణంగా పదాంతంలో 
మార్చు ఉంటుంది అంటే హలంతమైన పదం అజంతం కావడమో, దీర్షం హస్వం కావడమో, 
(హస్వం దీర్షం కావడమో వంటివి ఆ భాషలో పదాంతంలో ఏదైనా ప్రత్యయం ఉంటే సాదా 
రణంగా ఆ (పత్వయం లోపించి, అవసరమయితే మన భాషా ప్రత్యయం చేరుతుంది 

సంస్కృత ప్రాకృత భాషా పదాల విషయంలో ఈ రెండు రకాల మాటలనూ మన వాళ్ళు 
విశ్లేషించారు పదంలో గణనీయమయిన మార్పు ఉన్నప్పుడు దాన్ని తద్భవమనీ, పదం చివర 
ప్రత్యయం వంటివి మాత్రమే మారినప్పుడు దాన్ని తత్సమమనీ అన్నారు ఇతర భాషా పడాల 
విషయంలో ఇటువంటి విశ్లేషణ చేయలేదు ఇదే పద్దతిని అనుసరించి ఇతర భాషల పడాలను 
కూడా మనం విశ్లేషించవచ్చు ఉదాహరణకు హాస్పిటల్‌ అన్న మాటను తీసుకుంటే ఆసుపత్రి 
అన్నది తద్భవం, హాస్పిటలు అన్నది తత్సమం 

ఇంగ్లీషు నుండి మనం అరువు తెచ్చుకున్న మూటల్లో ఏకాక్షర పదాలన్నీ దీర్ణాంతాలో, ఐ, 
జౌలతో ముగిసేవో అయి ఉంటాయి టీ కీ, బ్లూ, (గే, షో, షూ, మే లాంటివి సంస్కృతంలోని 
ఏకాక్షర పదాలలాగానే తెలుగులో డీర్ణాంతాలుగానే ఉంటాయి హై, (ఫై, డై లాంటి వాటిలో 


మార్పేమీ ఉండదు ఫ్రీ, ట్రే, టూ, త్రీ. రో, స్లో మొదలయినవన్నీ దీరాంతాలే సాధారణంగా 
అజంతంగా ఉందే మాటలు తెలుగులోకి దిర్హాంతాలుగానే వస్తాయి కాఫీ, పార్టీ, బ్యూరో, రౌడీ, 
గూండా, కూలీ, లోగో, కౌంటీ, కంట్రీ ఎల్లో, టాబూ, సినిమా, రేడియో, పియానో, బ్రాందీ, విస్కీ 
టాక్సీ, ఆటో, రిక్షా, లాదీ, సారీ, బేబీ, పిల్లో, డేటా వంటి మాటలన్నీ దీర్భాంతాలే 


జనవరి, పిబ్రవరి మాత్రం (హసాంతాలు 


శ్ర 


\ 
= 


౨52 ఉమనబాష 


ఇంగీషు మాటలు - కొన్ని సంగతులు 
ఇంగ్లీషు నుండీ, ఇంగ్లీషు ద్వారా వచ్చిన మాటల్లో అనేక రకాలున్నాయి అచ్చుతో అంతమయ్యే 
న 


మాటలను చాలావరకు దీర్మాంతాలుగానే వాడుతున్నాం ధీరీ, స్టూడియో, అంటైెల్లా, మాస్టరీ, 
అరోమా, పనోరమా, ఫార్మసీ, మినిస్ట్రీ, ట్రీటీ, (టాఫీ, గ్లోరీ, విక్టరీ, మాండేటరీ, కేఫ్టీరియా, 
పోబియా, పార్యులా, అలెర్జీ, అటాప్పీ, ఇండస్ట్రీ, మార్చురీ, ఆర్టిలరీ, ఇమేజరీ, బాటరీ, సర్జరీ, 
రెవిన్యూ, లిబర్లీ, ఏరియా, యూరియా వంటి మాటల్లో కొన్నింటిని కొంతమంది (హ్రస్వాంతా 
లుగా రాస్తున్నారు ధీరీని దియరి అనీ, ధియరీ అని కూడా రాస్తున్నారు స్టూడియొ, (ట్రాఫి, 
ఆర్టిలరి అని రాసే వాళ్ళూ ఉన్నారు ప్రస్తుతం వీటిని దీర్షాంతాలుగా రాయడమే ఎక్కువ ప్రచా 
రంలో ఉంది 

అట్లా, యాంటీ, మానెటరీ, శానిటరీ వంటి మాటలను విశేషణాలుగా ఉపయోగిస్తున్నాం 
వీటిని కూడా దీర్షాంతాలుగానే వాడుతున్నాం 

ముఖ్యంగా వివిధ శాస్త్రాల పేర్లకు సంబంధించిన మాటలెన్న తెలుగులో వాడుకలోకి 
వచ్చాయి హిస్టరీ జా(గఫీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, 
అనాటమీ, ఫిజియాలజీ, పధాలజీ, అ(స్తాలజీ, ఆస్థానమీ, జియాలజీ, సైటాలజీ, డెంటిస్ట్రీ, 
పార్శకాలజీ, డెర్మటాలజీ, కార్దియాలజీ, ఆప్రల్మాలజీ, సైకియాట్రి, జ్యామెట్రీ, (ట్రిగనామెట్రీ, 
ఆల్‌జీబ్రాల వంటివి కూడా దీర్హాంతాలుగానే వాడుకలో ఉన్నాయి 

అనేక ఆధునిక శా(స్తాలకు సంబంధించిన పరిభాష ముఖ్యంగా (గ్రీకు, లాటిన్‌ భాషల 
నుండి ఇంగ్లీషు భాషలోకి వచ్చింది ఇంగ్లీషు నుండి తెలుగులోకి కూడా వచ్చింది ప్లాజ్మా, 
ఫిస్టులా, కార్నియా, హెర్నియా కిడ్నీ ఆల్డే, వెర్చెబ్రా, వీనకావా, స్పాచ్యులా, రెటీనా, షాటినా, 
కరోనా వంటి మాటలెన్నో ఆవిధంగా వచ్చినవే వీటన్నిటినీ దీర్హాంతాలుగానే వాడుతున్నాం 

డెమోక్రసీ, మాబో(క్రసీ వంటి మాటల్నీ దీర్దాంతాలుగానే రాస్తున్నాం 

ఇంగ్లీషు పరిపాలన వల్లనైతేనేం, ఆంగ్లసాహిత్యం ద్వారానైతేనేం, నేటి అంతర్జాతీయత 
వల్లనైతేనేం ఎన్నో ఇంగ్రీషు పేర్లు మనవాడుకలోకి వచ్చాయి క్రైస్తవమతం స్వీకరించిన తెలుగు 
వారిలో కొందరు ఇంగ్లీషు పేర్లు పెట్టుకుంటున్నారు ఈ పేర్లలో కొన్ని ఇంగ్రీషు అయితే మరికొన్ని 
హీబ్రూ, లాటిన్‌ ఇతర యూరోపియన్‌ భాషలకు చెందినవి వీటిలో కొన్ని అచ్చుతో అంత 
మయ్యేవి 

ఆల్లో అనేది జర్మానిక్‌ పదం ఆల్లో అంటే ధనిక +వృద్ధ, అలోన్లో, ఆల్ఫాన్లో రూపాంతరాలు 
కులిన +సన్నద్ధం అని అద్ధం ఆంద్ర, ఆండ్రూ రూపాంతరాలు, ఆండీ వీటికి సంక్షిప్తరూపం 
పురుషత్వం గల అని అర్ధం ఆంటోనీ, ఆంధోనీ రూపాంతరాలు ఇది రోమన్‌ కుటుంబనామం 
ఆర్చీ అన్నది ఆర్చిబాల్డ్‌కు సంక్షిప్రరూపం ఆర్చిబాల్లు అంటే పేరుగల+ఢైర్యం అని అర్ధం 

ఆట్రే అన్నపేరు జర్యానిక్‌, ఒక విధమైన మంత్రశక్తి గల దివ్యవ్యక్తి+రాజు అని అర్ధం బారీ 
అన్నది ఐరిష్‌ పదం ఈటె అని అర్ధం బర్‌తలోమియో హీబ్రూ పేరు బీవర్లీ అంటే బీవర్‌ బీళ్ళలో 
ఉండేవాడు బిల్లీ అనేది విలియంకు సంక్షిప్తరూపం బాబీ అన్నది రాబర్ట్‌కు సంక్షిప్తరూపం 
(బూనో అంటే గోధుమరంగు 


మనబాషణ 53 


ఏ ఒక కుటుంబనామం కాసీ అంటే దైర్యవంతుడు కాస్మో గ్రీకువదం నగ అని అర్దం 
డెనీ దేనియల్‌కు సంక్షిప్త్రరూవం డేనియల్‌ హీబ్రూ పదం డేవీ డేవిడ్‌కు సంక్షిప్త రూవం డానీ 
డోనాలుకు సంక్షిప్త రూపం, ప్రపంచం + శక్తి అని అర్దం (డ్రూ జర్మానిక్‌ పదం, నమ్మకస్తుడు అని 
అరం డక్ల్షీ అంటే మెట్ట పొలం ఎలిహూ, ఎలిజా పర్యాయపదాలు, హీబ్రూ మాటలు ఎలిషా 
కూడా హీబ్రూయే ఎమరీ జర్మానిక్‌ పదం, శ్రమించే పాలకుడు అని అర్దం ఎన్రికో హెన్రీకి 
రు- - ంతరం హెనీ జర్మానిక్‌ పదం దినికి ఇల్లు+రాజ్యం అని అర్దం గారీ అంటే శూలధారి 
అని అర్దం 
జెఫ్రీ అంటే దివ్వశాంతి జెరీ జెరాల్డ్‌కు సంక్షిప్తరూపం గాడ్‌గ్రే అంటే దేవుడు +శాంతి 
గ్రెగరీ గ్రీకుమాట జాగరూకత అని అర్దం గే అంటే అడవి 
హారీ హె(స్రీ, హెరాల్లులకు సంక్షిప్రరూపం హార్వే అంటే సైన్యం+యుద్దం హిలరీ అంటే 
ఆనందంగా ఉండడం లాటిన్‌ నుండి వచ్చింది హౌరేషియో వొరేస్‌కు పర్యాయరూపం రోమన్‌ 
కుటుంబ నామం హ్యూగో హ్యూగ్‌కి పర్యాయరూపం హంఫ్రీ జర్మానిక్‌ పదం, ఉన్నతం +శాంతి 
అని అర్దం ఇరా ఈసయ్యా హీబ్రూ పదాలు జెడదియ్యా హీబ్రూ వదం జరమయ్యా కూడా 
ఆంతే దీని రూపాంతరమే జెరమీ జోనా జెహూ, జెస్సే జోషువా, జోజయ్యా, జూడా హీబ్రూ 
మాటలు జో జోసెఫ్‌కు సంక్షిప్తరూపం ..మ్యు జేయ్స్‌కు సంకిప్రరూపం లారీ లారెన్సుకు సంక్షిప్త 
పం 
లియో గ్రీకు నుండి వచ్చింది సింహం అని అర్ధం లేవీ హీబూ పదం లూ లూయిస్‌కి 
సంక్షిప్త రూపం మాత్యూ హీబ్రూ మాట మీకా మైకేల్‌కు సంక్షిప్తరూపం మికే కూడా అంతే 
మనో కుటుంబనామం మాంట్‌గోమరీ కూడా అంతే ముర్రే కూడా కుటుంబ నామమే. నీరో 
రోమన్‌ కుటుంబ నామం నోవా హీబ్రూ 
ఒబాదియా హీబ్రూ పదం ఒర్లాండో రోలాండ్‌కు పర్యాయరూపం ఓటో జర్మానిక్‌ పదం, 
ధనికుడని అర్దం పెర్సీ, ఫెరీ కుటుంబనామాలు క్విన్సీ లాటిన్‌పదం ఐదవ అని అర్దం రామ్సే 
స్కాండినేవియన్‌ పదం అటవీ ద్వీపం అని అర్ధం రాండీ రాండోల్భుకు సంక్షిప్తరూవం రే 
రేమాండ్‌కు సంక్షిప్తం రాడ్నీ కుటుంబనామం శాండీ అలెగ్జాండర్‌ నుండి వచ్చింది సిద్నీ 
కుటుంబనామం స్టాన్లీ కూడా అంతే టెరీ టెరెన్స్‌కు సంక్షిప్తరూపం. టిమోతీ గ్రీకు పదం, 
సమ్మానం+ దేవుడు అని అర్ధం యూరయా హీబ్రూ పదం వాళ్లో జర్మానిక్‌ పదం వెస్లీ కుటుంబ 
నామం 
హీబ్రూ మాటలన్నీ దాదాపుగా దైవసంబంధమైనవి కుటుంబ నామాలు చాలావరకు 
అనామాలు 
ఇటీవలి కాలంలో భారతీయుల పేర్లలో కూడా ఇంగ్లీషు పేర్ల సంక్షిప్తనామాల వంటివి చేరు 
తున్నాయి సునీల్‌ గవాస్కర్‌, సన్నీగవాస్కర్‌ అయ్యాడు. మొహిందర్‌ అమర్‌నాథ్‌ జిమ్మీ అమర్‌ 
నాథ్‌ అయ్యాడు అట్లాగే కృష్ణ, క్రిస్టాఫర్‌ రెండూ కిట్టూ అయ్యాయి 


గ్గ 


చిర 


wr 


54 అ మనబాష 


ఇంరగ్రీషు పేర్తేనా 
ల పేర్లు ఎక్కువగా అజంతంగా ఉంటాయి ఈ అజంతమయిన పేర్లన్నీ 
౩లుగులో దీర్తాంతాలగా రాయడం పరిపాటి అయిపోయింది ఇంగ్లీషు పేర్లలో హీబ్రూ, గ్రీకు, 
లాజిను జాషల నుండి వచ్చిన పిర్లు (పెంచి, జర్వన ను, ఇటాలియను, దేనిషు మొదలయిన 

యూరోషియను బాషల నుండి వచ్చిన పేర్లు ఎక్కువ 
ఆబీ అన్నమాట అబిగేల్‌ అనే హీబ్రూ పదం నుండి వచ్చిన సంక్షిప్త నామం ఆడా జర్మను 

శుండి వచ్చింది దీనికి కులిన అని అర్దం హీబ్రూనుండి వచ్చిన ఆడా అన్న పేరు కూడా ఉంది 
డివికి ఆభరణం అని అర్ధం ఈ రెండు మాటలకు వర్ణక్రమంలో బేదం ఉండి అడీనా హీబ్రూ 
మాట అగాదా గీకుపదం మంచిది అని అర్దం అగీ అన్న పేరు అగ్నెస్‌ అగాధా అన్న మాట 
లకు సంక్షిప్తం అగ్నెస్‌ అంటే స్వచ్చమైన, పవిత్రమైన అని అర్దం ఇది గ్రీకు పదం 

అల్బర్టీ అన్నమాట ఆల్బర్థుకు స్త్రీ వాచకం అల్బినా అల్చినుకు స్రీవాచకం అలదియా 
గ్రీకుమాట సత్యమని అర్దం అలెగ్జాంద్రా అలెగ్గాండరుకు స్రీ వాచకం అ(్లీడా ఆక్రైడుకు స్త్రీ 
వాచకం 

అలిషా ఇటాలియను పేరు, అలీస్‌కు పర్యాయరూపం అలీసా హీబ్రూ పదం, ఆనందం 
అని అర్దం అల్మా లాటిను నుండి వచ్చిన మాట కరుణ అని అర్దం అల్ట్రా కూడా లాటిను పదమే 
దీనికి ఎతైన అని అర్దం అల్టియా గ్రీకుపదం ఆరోగ్యవంతమయిన అని అర్దం అతణా ఎత్వరా 
షరాయ పదాలు 

అమండా లాటిను పదం, ప్రియురాలు అని అర్దం అమీల్యా జర్మానిక్‌ పదం ఆమీ అన్నా 
ప్రియురాలే ఇది లాటిను పదం. 

అనస్తాషా అన్నది గ్రీకుపదం, పునరుత్లానం అని అర్దం 

ఆండ్రియా ఆండ్రూకు స్తీ వాచకరూపం ఏంజెలా, ఏంజెలికా, ఏంజెలినా రూపాంత 
రాలు అనితా అనాకు రూపాంతరం అనా హీబ్రూ హన్నా నుండి వచ్చింది అనబెలా స్కాటిషు 
పడం అనమరీ ఆన్‌, మరీ అనే రెండు పదాల సమాహారం అనీ కూడా అనా రూపాంతరమే 
అంధియా గ్రీకుపదం ఆంతోన్యా ఆంతోనీకి స్తీ వాచకం ఆడ్రే ఇంగ్లీషు మాట కులీన + శక్తి అని 
అర్దం అగస్తా అగస్తస్‌కు స్త్రీ వాచకం ఒరోరా లాటిన్‌ పదం, ఉషస్సు అని అర్దం అవీవా హీబ్రూ 
మాట, వసంతమని అర్దం 

బార్బరా (గ్రీకుపదం, విదేశీయమని అర్ధం బాత్‌షీబా హీబ్రూపదం బీ బీట్రిసుకు సంక్షిప్త 
రూపం ఆనందాన్నిచ్చెదని అర్దం బెకీ రెబాకాకు సంక్షిప్తరూపం ఇది హీబ్రూ మాట బెలిండా 
అంటే సుందరి బెలా ఇజ బెలాకు సంక్షిప్త్రరూపం ఇది ఎలిజబెత్‌కు పర్యాయరూపం బెటీ, బెట్సీ 
కూడా అంతే బెర్హా అంటే కాంతివంతమైన అని అర్దం, ఇది జర్మానిక్‌ పదం దీని సంక్షిప్త 
రూపమే బెర్టీ బ్యూలా హీబ్రూ మాట, వివాహిత అని అద్దం బియాంకా ఇటాలియను వదం, 
తెల్లని అని అర్థం బిడి, బ్రిడీలు టిడ్డెటుకు సంక్షిప్త రూపాలు బాబీ బార్బరా, రాబెర్ట్బాలకు సంక్షిప్త 
రూపం బోనీ లాటిన్‌ పదం, మంచి అని అర్దం (బెండా జర్యానిక్‌ మాట ఖడ్దజ్వాల అని అర్దం 
బన్‌ బర్నిసుకు సంక్షిప్తం 


3 
Te ల 


శ్‌ 


మనబాషఆ 55 


టిను పదాలు కాండీ కాండేసుకు సంక్రిప్తరూపం కారా 
ఆటాలియను పదం కారా కార్ట్‌కు స్రేవాచక రూపం కార్లోటా కార్లట్‌కు పరాయ రూపం ఆడి 
చార్లెస్‌కు స్తే వాచకం కార్తెలా కార్మెలిటీ వర్వాయ పదాలు కారోలా కరోలుకు పర్యాయం కాకి 
కరోలిన్‌కు సంక్షిపం కసాంద్రా గ్రీకువదం కాదీ కాధరిన్‌కు సంక్షిప్తరూపం సిసీలియా సిసిల్‌క్షు 
b= 


(fx 
. 
ఆలే 
UK 
ర్తి 
(| 
(| 
౦ 
fj 
a 
గ్‌ 


సీల్యా సిసీలియాకు సంక్షిప్తం చెరీ చారిటీకి సంక్రిప్తరూవం చికీతా స్పానిష్‌ పదం చిన్న 
౦ క్లోయీ గ్రీకువదం వికసిత అని అర్దం క్రిస్టియానా క్రిస్టియన్‌కు ప్రీ వాచకం 
౦డీ సింధియాకు పర్వాయ పదం క్లారా అంటే కాంతివంతమైన అని అర్ధం క్లారిండా 
కారాకు రూపాంతరం క్లారిసా కూడా అంతే క్లాడియా క్లాడ్‌కు స్తే వాచకం క్తెమీ క్లెమింటీన్‌కు 
సంక్షిప్తం క్షీయో క్షియోపాత్రాకు సంక్షిప్రరూవం క్షియోపాత్రా అంటే కీర్తి + తండ్రి క్షీయో 
గ్రీకులో చరిత్రకు అధిష్టాన దేవత క్లోటిల్ట్డా జర్మానిక్‌ పదం, ప్రసిద్ద + యుద్దం అని అర్ధం కచీతా 
స్పానిష్‌ చేరు కంకార్దియా లాటిను పదం కానీ కాన్‌స్టన్స్‌కు సంక్షిప్తరూపం కొన్వ్వావా స్పానిష్‌ 
పదం కోరా గ్రీకుపదం కార్నీలియా కార్నీలియసుకు ప్రీ వాచకం కోరీ దీనికి రూపాంతరం 
సింధియా (గీకుపదం 

డెయిజీ ఒక పుష్పం పేరు 

స్త్రీల పేర్లూ పురుషుల పేర్లూ ఒకే పదం నుండి వచ్చినవి చాలా ఉంటాయి డేనియల్‌, 
డేవిడ్‌, ఎడ్విన్‌, ఎల్బర్ట్‌, ఫెర్టినాండ్‌, ఫ్రాన్సిస్‌, జార్డ్‌, గిల్బర్ట్‌, జాన్‌, క్లాడ్‌ హెన్రీ, హిలరీ, జస్తిన్‌ 
జూలియస్‌, మార్మ్శస్‌, పాట్రిక్‌, పాల్‌, ఫిలిప్‌, ప్రిస్మస్‌, రేమాండ్‌, రోములస్‌ పురుషుల పేర్లయితే 
దేనియలా, డవిడా, ఎడ్వినా, ఎల్బర్బ్టా, ఫెద్దినాండా, (వ్రాన్సిస్కా జార్దియా, గిల్బర్జా, జొవానా, 
గ్లాడ్యా, హెన్రియటీ, హిలరీ, జస్తినా, జూలియా, మార్ఫెలా, పాట్రీసియా, పోలా, ఫిలిపా, ప్రిసిలా 
రమోనా, రమోలా స్త్రీల పేర్లు 

డయానా, ఫాస్టినా, ఫ్లోరా, వర్జీనియా, వయోలా, విక్టోరియా, వెరోనికా, మరీనా, నటాలీ, 
సబీనా, సిల్వియా, స్టైలా, ఉర్సులా మొదలయినవి లాటిన్‌ నుండి వచ్చాయి దెల్యా, డీడో, డోరా, 
డొరొతీ, మెలిసా, ఫిలోమెనా, సోఫియా, జెనియా మొదలయినవి గ్రీకు నుండి వచ్చాయి డెబోరా, 
దెలిలా, దీనా, ఎడ్నాా హెస్టిబా, వైలా, మేరీ, సమంతా, సారా, సుసానా, తమారా వంటి పేర్లు 
హీబ్రూ నుండి వచ్చాయి 

డొనా, ఎలెనా, లియొనారా, సాంద్రా, ధెరిసా వంటి పేర్లు ఇటాలియన్‌ నుండి వచ్చాయి 
నీనా, ఓల్లా, దెరా వంటి పేర్లు రప్వ్యన్‌ నుండి వచ్చాయి లిండా, ఎస్యరాల్లా, ఎవిటా, ఫెర్నాండా, 
ఎల్బర్టా, జానిటా, లోలిటా, మీరాండా వంటివి స్పానిష్‌ పేర్లు హిల్లా; మెటిల్లా వంటివి జర్మన్‌ 
పేర్లు మార్తా, తబితా వంటివి ఆరమాయిక్‌ పరిష్స్‌ స్కాటిష్‌ పేర్లు కూడా ఉన్నాయి ఇంగ్లీషులో 
చాలాపేర్లకు సంక్షిప్త రూపాలుంటాయి 

మిలీ మిట్టెడ్‌కు, మాగ్జా మాగ్దలీనాకు, లెనా హెలెన్‌కు, జెనీ జెనిపర్‌కు, జాకీ జాక్విలిన్‌కు, 
లిజా ఎలిజబెత్‌కు, (గ్రెటా మార్గరెటాకు సంక్షిప్త రూపాలు ఒక్కొక్క పేరుకు ఒకటికంటే ఎక్కువ 
సంక్షిప్త నామాలు కూడా ఉంటాయి 

(గీకు, లాటిను. పర్షియను, సంస్కృతం ఒకే మూల భాష నుండి ఉద్భవించిన భాషలు 
కాబట్టి ఈ భాషల్లో స్త్రీ వాచక శబ్దాల నిర్మాణంలో సామ్యం కనిపిస్తుంది vr 


56 ఇ మనబాష 


3 

లుర్గు - కథా కమామిషూ 
మెరు సంకేతం మాత్రమే ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుండి వతి ఊరుకూ ఒక పేరు 
ఉంటుంది ఆ మనిషినీ, ఆ ఊరునూ గుర్తించడానికి, తక్నినవా 
పేరు తోడ్పడుతుంది ప్రపంచంలో ఉన్న వృక్తులందరికీ కరుకు కుర 
ఏ జాషకూ అంత బైపుల్వం క చైనాలో ఒకె పేరు గలవారు కోటిమండికి పెగా 


గా 
ననా 


earl డ్‌ 1 ne 

— యా 
అవముదేం చేయాలి” తండ్రి పేరో, తల్లి పేరో, ఇంటిపేరో ఊరు పేరో ఏదో ఒకటో రెండో ఈ 
ప. ప్రమాణాలవుతాయి అయినా కొన్ని సండర్భాః లలో పొరపాట్లు జరుగుతూనే 


ఉంటాయి 

ఒక మనిషికి ఒక పేరు ఉంటే గుర్తించడం తేలికే కాని చాలా సమాజాలలో ఒకటికంటే 
ఎక్కువ పేర్లు కూడా ఉంటాయి లోక వ్యవహారాలకోసం ఒకటి దైవవరంగా ఒకటి ప్రత్యేకమైన 
పేర్లు ఉండే సమాజాలూ ఉన్నాయి చాలామందికి అంట్లో ఒక పేరు బయట మరో పేరూ 
ఉంటుంది కొందరికి ముద్దపేర్లు ఉంటాయి మరికొందరికి బిరుదులుంటాయి కొందరు 
అసలు పేర్లతో కంటే తరువాత పెట్టుకున్న ఏర్పడ్డ పేర్లతోనే ప్రసిద్దమవుతారు రచయితలు 
చాలామంది కలంపేర్లతో ప్రసిద్దులు మన చలనచిత్ర నటీనటులలో కొంతమంది పేర్లు చలన 
చిత్ర రంగంలోకి ప్రవేశించిన తర్వాత పెట్టుకున్న పేర్లు ఎప్పుడయినా చమత్మారానికి వీరి అసలు 
పేరు ఉపయో గిస్తే ఎవరూ గుర్తించలేరు కూడా 

సంస్కృతంలో వేదాలు, ఉపనిషత్తులు పురాణాలు, ఇతిహాసాలు ప్రధానమయిన ప్రాచీన 
సాహిత్యం తరువాతి కాలంలో వచ్చిన కావ్య ప్రపంచానికంతా ఈ సాహిత్యం నుండే వస్తువు 
లభించింది అందువల్ల ఆ కావ్వా లన్నిటిలో నూ పురాణనామాలే ఉంటాయి మన సాహిత్యంలో 
ఎక్కువభాగం ఛందో బద్దం, ఛందోబద్ద రచనలో ఛందో నియమాలకు అనుగుణంగా ఒక్కొక్కసారి 
పేర్లూ మార్చుకోవలసి రావచ్చు ఒకే పేరును మాటిమాటికీ వాడడం కంటే దానిక్కూడా పర్యాయ 
రూపాలు ఏర్పరుచుకుంటే కొంత వైవిధ్యం ఉంటుంది కదా అట్లాగే ఆ వ్యక్తి నిర్వహించిన 
కార్యాలను వర్ణించే విధంగానూ కొత్త పేర్లు కల్పించుకోవచ్చు మన దేవతలకు ఎన్నో పేర్లు 

విషుసహస్రనామాలు అందరికీ తెలిసినవే గదా అట్లాగే శివుడికీ, దేవికీ కూడా ఉన్నాయి ఇవి 

మాత్రమే కాదు, ఈ దేవతలకు మరెన్నో పేర్లుంటాయి ఈ దేవతల రూప సౌందర్యాలు, వారు 
చేసిన ఘనకార్వాలు, భక్తులకు వారు ప్రసాదించే వరాలు, ఆధ్యాత్మికంగా వారిని గురించి భక్తుల 
కున్న భావాలు ఇవన్నీ ఈ పేర్లలో వ్యక్తమవుతాయి ఈ పేర్లలో చాలా పేర్లను మనం పెట్టు 
కుంటున్నాం 

పురాణనామాలలో వ్యక్తుల పేర్లు కొన్నిసార్లు గోత్ర సంబంధమయినవిగా ఉంటాయి 
గౌతముడు అంటే గౌతమ గోత్రానికి చెందినవాడు పురాణాలలో ఎందరో గౌతములున్నారు 
అట్లాగే భార్గవులు, భారద్వాజులు, వాసిష్పులు మొదలయిన వారు వివిధ పురాణాలలోనూ, 
కావ్యాలలోనూ వచ్చే పాత్రలలో సమానంగా కనిపించే పేర్లు అనేక సందేహాలకు తావిస్తాయి 
పురాణేతిహాసాలను బట్టి ఆయా రాజవంశాలను పునర్చిర్శ్మించే ప్రయత్నంలో ఆధునికులు ఎన్నో 
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 


మనబాషళి 57 


గ్‌ 


ఇండ్రునవెది ఒక వదవి అంటారు, వివిధ కాలాలలో వేరువేరు ఇంద్రులుండాలి అయితె 
ఎ అంగు” “లో గుర్తించడం సాధ్యంకాదు అందరు ఇంద్రులు చేసిన పనులూ ఇంద్రుదికె 
ఇంద్రుడూ అహల్య కధలోని ఇంథడ్రుడూ, పారిజాతాపహరణ కధలోని ఇండ్రుడూ హిర 
కశిపుని కథలోని అందుడూ ఒకరు కాకపోయినా మన కధల్లో కలగాపులగంగా కలిసిపోయారు 
అట్లాగే వ్యాసుడొక్కదేనా అన్న (ప్రశ్న కూడా ఉంది 

గోత్రం పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, వంశం పేరుతో (ప్రసిద్దులైన వ్యక్తులు పురాణాల 
ఏండా ఉన్నారు బారతంలో ద్రౌపది అంటే తెలియనివారుండరు (ద్రుపదుని కూతురు ద్రౌపది 
కృష్ణ అన్న పేరు కంటే దౌపదే (ప్రసిద్దం పాందివులు తండ్రి పేర పాందవులుగా (వ్రసిద్దులయితే, 
తల్లుల పేర కౌంతేయులు, మాద్రేయులు అవుతున్నారు కౌరవులన్న పేరు ధృతరా(్తుడి కొడుకు 
లకే ఎందుకు ప్రసిద్దమో పాండవులూ కౌరవులే కదా అంటే కురువంశం వాళ్ళు ధార్తరాష్ష్తులు 
అన్నది తండ్రి పేరుతో ఏర్పడితే కౌరవులు అన్నది వంశం పేరుతో ఏర్పడింది అర్హునుడు 
కౌంతేయుడూ, పాండవుడూ, ఇండ్రసుతుడూ కూడా అవుతున్నాడు కుంతి అసలు పేరు పృద, 
కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అయింది పృద కొడుకు కాబట్టి అర్జునుడు పార్చు 
డయ్యాడు ధర్మరాజు, భీముడూ కూడా పార్చలే అవుతారు కదా కాని ఈ పేరు అర్జునునికే 
ప్రసిద్ధం ఈ అర్జ్హునుడు మరో జన్మలో నరుడు కృష్ణుడు నారాయణుడు అందువల్ల అర్జునుడికి 
నరుడని కూడా పేరు 

పురాణాలలో ప్రసిద్ద వ్యక్తులందరి విషయంలోనూ ఈ విధంగా ఎన్నో పేర్తుండటం గమ 
నించవచ్చు 


ఆశాయిసాయి అంటి ఇంద్రులంతా ఒకే వ్వక్తిగా రూపుదిద్దుకున్నారన్నమాట వృతుడ్ల్డి చంపి" 


గ 


3 


0 


=e 


58 అమనభాష 


సుర్రకు అనువాదాలా 


లగు పాహిత్మం మధ్వయుగాలలో ఇతివృత్తాలను సంస్కృత సాహిత్యం నుండే తెచ్చు 
౨డువల్ల మన సాహిత్యంలో పదకొండో శతాబ్దం నుండీ గత శతాబ్దం డాకా భారత రామా 
జాలు పురాణాలు ఆదారంగానే రచనలు ఎక్తువగా వచ్చాయి దశకుమార చరిత్ర, కేయూర 
హుచరిత్ర విక్రమార్క చరిత్ర, బోజరాజీయం, పంచతంత్రం శుకసప్రతి హంసవింశతి, 
“వాస డార్షతింశిక వంటివి కధా (వ్రధానత్తున రచనలు బసవ పురాణం, పండితారాద్న 
ఎకిత పల్నాటి విరచరిత్ర వంటి రచనలు పురాణేతిహాస సంబందమైనవి కావు ఇటువంటి 
౫ందాలలో పౌరాబీక పాత్రలు అరుదు ఇటువంటి రచనలను వదిలివేస్తే తక్కిన రచనలన్నింటికీ 
ఎంతోకొంత పురాణేతిహాసాల సంబంధం ఉంటుంది అందువల్ల ఈ రచనల్లో పురాణ పురుషుల 
పిర్లు ఉండక తప్పుదు కళాపూర్ణోదయం వంటి కల్పిత కధాకావ్యంలో కూడా పౌరాణిక పాత్రలు 
ప్రవేశించాయి 

పౌరాణిక పాత్రలకు ఒకటి కంటే ఎక్కువ పేర్లు సాహిత్యంలో కనిపిస్తూ ఉంటాయి వారికి 
పభిక పేరు, వంశంవల్ల వచ్చిన పేరు, తల్లివల్ల వచ్చిన పేరు, తండ్రి వల్ల వచ్చిన పేరు, వారు 


మం 


కుంది 


Gal 


4, 


fy 


ఫ్‌ 


ఇను 
జా 
జో 


గ్‌ 


ల! 


చెపిన కృత్యాలను వర్ణించే పేర్లు ఉండవచ్చు ఆకారాన్ని బట్టి, గుణగణాలను బట్టి పేర్లు ఏర్పడ 
వచ్చు అన్నదమ్ముల వల్ల, భార్భవల్ల, భర్తవల్ల, అక్కాచెల్లెళ్ళ వల్ల కూడా పేర్లు ఏర్పడవచ్చు వివిధ 
ఆవతారాలలో చేసిన కృత్యాలవల్ల వచ్చిన పేర్లు ఉండవచ్చు ఒక్పొక్షసారి తరువాతి అవతారా 
లలో చేసిన పనులవల్ల వచ్చిన పేర్లు ముందు అవతారాలను వర్ణించెటప్పుడు కూడా దొర్లుతూ 
ఉంటాయి పేర్షను ఈ విధంగా ఉపయోగించడం వల్ల పద్య రచనలో ఎంతో సౌలభ్యం చేకూరు 
తుంది అర్హునుడు ఇంద్రుని కొడుకు ఇంద్రతనూజుడు, ఆబండలనందనుడు, ఇంద్రసూనుడు, 
పురందర సూనుడు, మహేంద్రసూతి, సురేంద్ర కుమారుడు, జంబారి తనూజుండు ఇట్లా 
ఇంద్రుడికి ఉన్న పేర్తన్నీ ఉపయోగించి కుమారుడు, పుత్రుడు, సూనుడు, తనూజుడు నందనుడు 
వగైరాలతో మనకు అవసరమైన విధంగా వాడుకోవచ్చు ఛందోనియమాలను పాటించడంలో 
ఇది చాలా తోడ్పడుతుంది వ్యక్తుల పేర్తేకాదు ఊళ్ళ పేర్తలోనూ పర్యాయ పదాల ప్రయోగం 
ఉంది ఉదాహరణకు హస్తినాపురాన్ని కరిపురం అని కూడా (ప్రయోగించారు 

సంస్కృతంలోని పేర్లను తెలుగులోకి తెచ్చుకొనేటప్పుడు వీటన్నింటినీ ఉపయోగించు 
కోవచ్చు తెలుగు కవులు చేసిన మరోవని పేర్లను కూడా తద్భవీకరించుకోవడం ఉదాహరణకు 
ద్రౌపది అన్న పేరును తీసుకోవచ్చు దీనిని [ద్రోవదిగా కూడా ప్రయోగించారు కుంతిని గొంతి 
చేశారు శ్రీ సిరి అవుతుంది విష్ణువు వెన్నుడు అవుతాడు లక్ష్మి లచ్చి అవుతుంది 

తత్సమాలుగా, తడ్భవాలుగా తెలుగులో పౌరాణిక పాత్రల పేర్లను వాడడం ఒక ఎత్తు 
వాటిని అనువాదం చేసుకోవడం మరో ఎత్తు పేర్లు అనువాదం చేసుకోడం ఏమిటి? ఎట్లా 
సాధ్యం? అనిపించవచ్చు గుణాన్ని తెలిపేవి, వ్యుత్పత్తి అనువాదానుకూలంగా ఉన్నవి అను 
వాదం చేసుకున్నారు కృష్ణ శబ్దానికి నలుపు అని అర్ధం అందువల్ల కృష్ణుడు అంటే కణివేల్పు 
అని కట్టి అని, నల్లని దొర అనీ అనువాదం చేసుకున్నారు అర్జునుడు కూడా నల్లనివాడే అందుకే 
అతన్నీ కళ్ళి అంటారు "కట్టీ విక్రమంబు కాల్బనే' అని భారత ప్రయోగం అయితే ఇటువంటి 


మనబాషతి 59 


fh 


గ 1 
mo 6 
న్‌ 
న 


(| 


ద నామాలు అంత ప్రచురం కాదు కాని, తెలుగులో అచ్చ తెలుగు కావాలే ఇ 
ంది ఈ వక తతృమ శబ్దాలకు ప్రయోగం ఉండదు రామాయణ బారత ౪ 


tr 


EN 


వాటిలో రాముడు సీత, కృష్ణుడు, అర్హునుడు అని పేరు hapa c 
మ. పేర్లు తత్సమాలుగా వాడుకోవచ్చుననే సడలింపు ఒకటి చేసుకున్నారు 
పేరును I వాడుకోవచ్చు కాని సమాస రూపంలో ఏర్పడ్డ (ప్రత్యేకమైన పేర్ల విషయం 
ఎమిటి? వాటిని యదాతధంగా తత్సమ రూపంలో ప్రయోగించకూడదు అందువ వల్ల మన 
కవులు వాటిని అనువదించుకున్నారు సవ్యసాచిని కవ్వడి అని అనువదించారు 

త అంటే హిమవంతుని కూతురు హిమవంతుడు పర్వతం కాబట్టి ఆమె పర్వత 
పుత్రి దీన్ని అనువదించుకొని గట్టు దొరపట్టి, కొండకూతురు చలిరాయి కన్నట్టికన్నె వలిగట్పు 
దొరవట్టి అని వాడుకున్నారు - 

బ్రహ్మకు నాలుగు ముజబాలుంటాయి. చతుర్ముబుడని నామాంతరం తెలుగులో ఇది 
నలువ అయింది నలు అంటే నాలుగు వాయి అంటే నోరు నాలుగు వాయిలు అంటే నాలుగు 
నోళ్ళు కలిగిన వాడని అర్దం నాల్మొగంబుల దిట్ట, నలునోళ్ళ దిట్ట నల్తలయ్య, నాలుగు మొగము 
లతడు అని అనువదించుకున్నారు (బ్రహ్మ భార్య సరస్వతి ఆప వాగ్దేవి అందువల్ల పలు 
ముద్దియ, నుడిచాన, కూతనాతి అని య కఖ్ఫీత్ర అంటే నాగేటిచాలు అందువల్ల 
ఆమె చాలు పేరింటి ననబోడి చాలు అనే పేరుగల స్తీ వాల్మీకి అంటే పుట్టబుట్టిన దిట్ట అచ్చ 
తెలుగు కావ్యాలలో ఇటువంటి పేర్ల అనువాదాలు కొల్లలుగా కనిపిస్తాయి అటుల ప సమా 
న్యంలో ఈ అనువాద నామాలకు ప్రచారం తక్కువ సాహిత్య రచనలకు మాత్రమే పరిమితం 

దేశ్య నిఘంటువులలో కూడా ఇటువంటి కృ్యత్రిమమయిన దేవతా నామాలెన్నో కనిపి 
స్తాయి 

వియమ బాహుళ్యం ఉన్న రచనలలో ఇటువంటి కృతకత్వం చోటు చేసుకుంటుంది 
ఉదాహరణకు రామాయణాన్ని నిరోష్ట్రంగా రాయదలచుకుంటే కష్టమైన ధ్వనులు రాని పదా 
లతో రాయాలి. రాముడులో మకారం ఉంది ఇది ఓష్ట్రం అందువల్ల రాముడనే మాట లేకుండా 
రామాయణం రాయాలి రామాయణ కావ్యం దశరధ రాజనందన చరిత్ర అయింది పేరు 
కేవలం సంకేతం సంకేతాన్ని అనువదించడం వల్ల ఉద్దిష్టమయిన అర్దం తేలికగా గోచరించదు 
పేర్లను అనువదించడం ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియలో అవసరంకోసం చేయడమే తప్ప 
సహజయైన (ప్రక్రియ కాదు 


ఇచా 


కాదు కా 


J 


ae) 


౮ 


Pe 


60 అ మనబాష 


థె జా నా జవ ఇద షు వష శబ ఆల్‌ ణా ర యి చీ లు అక్ష = 
ము nd కాజాూలల cond? 0 ౬ షో కార ఆహర చాలును ఇటు అరు rw చారుడు 
ఆ ప ya) మ —— yy 
న 4 ల్‌ శ డో వఇవపర్నా ఇరా మై అయ్యల ఆయ అరల ఆదం ఇష _ వ చన అజా నో 
అటా వాలా తమిళ కన యై నసాయిో౭౬ం ఆరూ, వగురుంుగరాయిై. లం ఆడికవ EE Tr 0 తరుగు 
అ సం ? ఠా స వాడ మెం 
లో ఇ - 
జ్‌ “చ నై ఉచ Tn ఇషం 0% రాం = దా ఉంటా నచ ఇ శ నావు న 
కాదంటారు మంచి అన్న ఆర్దంలొ నన్ని ఆన్నమాట తెలుగులొ ఆడని అందువల్ల నశ్చయగారు 
Ua 


సక్తి ఉంటుండి Wes గంగా 


కాశం లేడు పీరికలో అంకితం ne ఈ పేర్లకు స్తానం ఉంది “తపతీ సం కా 
పాబ్యానం ఇబహీం కుతుబాకు అంకితం యయాతి చరిత్ర అతన సేనాని అమీనుజబానుకు 
అంకితం కృతి భర్త వంశాన్ని వరించడం సంప్రదాయం కాబట్టి పీరికలో వారి పేర్లు వస్తాయి 
ఇబపి హం కుతుబ్బా న్యాయ కం హోతన గురించి, ధార్మికతను గుదించీ కధలున్నాయి చాటు 
పదాలు కూడా ఉన్నాయి ఇభరాము శాహువు మలికిభరాముడు, మల్మిభరాము, ఇభరాము 
శాహి అని తెలుగు కవులు ఈయనను పేర్కొన్నారు ఇది ఒక విధమయిన తద్భవీకరణం అయితే 
ఇండులో రామ శబ్దాన్ని తోపింపజేయడం ఒక విశేషం ఆదిల్‌షా ఏదులశాహి, ఏదుల శాహువు 
అయ్యాడు ఆదిల్‌బాన్‌ ఏదులఖానుడు అయ్యాడు అమీన్‌బాన్‌ అమీనుజానుడు అయ్యాడు 
ఫాజిల్‌బాన్‌ ఫాజీలుబానుడు, ఉలూఖ్‌బాన్‌ ఉల్లాబు బానుడు, సిద్దిబ్‌ఖాను సిద్దిబుజబానుడు, 
మలేఖాన్‌ మలేజానుడు, షితాబ్‌బాన్‌ చిత్తాపుబానుడు అయ్యారు 
షేక్‌ ఇబ్రహీం షేకీభరాముడు అయ్యాడు కుతుబ్బా కుతుపన మలక అయ్యాడు 
హలంతాలను ఆజంతాలుగా చేసుకోవడం డు ప్రత్యయం చేర్చడం నాటి కవుల సంప్ర 
దాయంగా గుర్తించవచ్చు ఇటీవలి వరకూ “డు” (ప్రత్యయం చేర్చే సంప్రదాయం కొనసాగక 
పోయినప్పటికీ ఆజంతంగా రాయడమనే సంప్రడాయం కొనసాగింది అక్బరు, బాబరు, 
హుమయూను, జహంగీరు, షాజహాను, జెరంగజేబు అనె మన చరిత్ర పుస్తకాలలో ఉంటుంది 
ఈ శతాబ్దం తాలి సగంలో యూరోపియన్ల పేర్ల విషయంలోనూ ఈ సంప్రదాయం ఉంది 
ss నాటకాల అనువాదాల తొలిదశలో మూడు రకాల పద్దతులు అవలంబించారు మన 
వాళ్ళు ఒక పద్దతి ఏమిటంటే అసలు పేరునే మార్చిచేయిడం ఉదాహరణకు ఒధెల్లో జయద్రధు 
స గ ఒకరి అనువాదంలో మరొకరి జ జయదెవుడు అవుతాడు మరో అను 
వాదంలో వీరసేనుడయ్యాడు కింగ్‌లియర్‌ చతవా జ కద హామ్లెటు (ప్రతాప సింహు 
డవుతాడు సింబలీన్‌ రత్నావళి అవుతుంది నాలుగవ హెన్రీ నరసభూపాలుడైతే, ఐదవ హెన్రీ 
కృష్ణదేవరాయలవుతాడు 


న్స్‌ 
౮ 


8 


మనబాషతి 61 


జూలియస్‌ సీజర్‌ జూలియసు సీజరుడు అవుతాడు (బూటసును బూ 
సుడు అని అనువదించారు సామాన్యనామం అయిన రోమన్‌ రోమనుడు అయింది ౪ 
మయిన పేర్లలో 'డు' ప్రత్వయం చేర్చడం ఉండదు ఆంటోనీ ఆంతోనీగానే ఉంటాడు 
మూడో వద్దతిలో హలంత నామాలు అజంతాలుగా మారతాయి సీజర్‌ ఫీజరు, ena 
కా 


జం 


39) 


ఆ 


బ్రూటసు, కాసియస్‌ కాసియసు అవుతారు ఈ పద్దతి ఇటీవలి వరకూ ఉంది కొన్ని సందూ 
లలో ఇప్పుడూ కొనసాగుతూనే ఉంది సంస్కృతం, గ్రీకు, లాబిన్‌, పర్షియన్‌ భాషలు ఒక 
మూలభాష అంటే ఇండో యూరపియను నుండి ఉద్భవించాయి కాబట్టి పేర్లలో సామృం ఉం 
వచ్చు కొంచెం మార్లు కుంటే (గీకు పేరు సంస్కృతం అయిపోవచ్చు అలెగ్గాండర్‌ ఈ శల్రా 
తొలిరచనల్లో అలక సుందరుడు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు అట్లాగే జర్మనీ తత్త్వ 
మాక్సుముల్లరును మనవారు మోక్షమూలరు అన్నారు 

తెలుగువారిలో కైస్తవుల పేర్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెలుగుపేరే పెట 
కోవడం రెండు యూరోపియన్‌ పేరో బైబిల్‌ సం ఎ౦ధమయిన పేరో పెట్టుకోవడం ఈ రెండ 
రకం పేరు పెట్టకున్నప్పుడు తెలుగు క్రైస్తవులు సాధారణంగా పురుషులయితే అయ్య, స్రేలయికె 
అమ్మ అనే అనుబంధ వదం చేర్చుకుంటారు 

ధామస్‌ తామసయ్య, తోమాసయ్య అవుతుంది మైకేల్‌ మికేలయ్య అవుతుండి 
ఇగ్నేషియస్‌ జేవియర్‌ ఇన్యాసి శౌరయ్య అయింది ఇగ్నేషియస్‌ ఇన్నయ్య అయింది ఆంటోకీ 
అంతయ్య అయింది జోసెఫ్‌ జోజయ్య అయింది అగస్టీన్‌ అగస్తేనయ్య అయింది అయి. 
చేరకుండా ధామస్‌, మైకేల్‌, జార్ట్‌, ఆక్సైడ్‌ మొదలయిన విధంగా కూడా ఉంటాయి 

మేరీ పేరుతో మరియమ్మ, మరమ్మ ఏర్పడ్డాయి మరయ్య అని పురుషనామం కూడా మెకి 
శబ్దంతో ఏర్పడింది తెరిసా తేరేజమ్మ అయింది మేరీరోజ్‌ మరోజమ్మ అయింది అగస్తీన్‌ 
అగస్తేనమ్మ అయింది రెజీనా రుజేనమ్మ అయింది లూర్ధమ్మ, మత్తేనమ్మ, రోజమ్మ, జుస్తేనమ్య, 
తామాసమ్మ వంటి పేర్లతోపాటు అమ్మ చేరకుండా మేరీ, ఫాతిమా, ఫిలోమెనా, అన్నమేరీ 
మాద్దలినా, ఏంజెలా, బ్యూలా, దోరోతీ మొదలయిన పేర్లూ ఉన్నాయి 

(ప్రస్తుతం హలంతనామాలను చాలా వరకు హలంతాలుగానే రాసే సంప్రదాయం ఏర డు 
తున్నది బిల్‌ క్లింటన్‌, టోనీ జ్లెయిర్‌ అనే రాస్తున్నారు కాని క్షింటను, బ్లెయిరు అని రాయిడం 
లేదు 


62 అఆ మనబాష 


బులు షన "3 నాం 4 
రురభాకషుల పై మోజు మాతృభాశకు చేటు 
య కప్తూదు కన్నడ రచయితలు తమ సమావేశాలలో ఇంగ్రీపు మాటలు కాకుండా మోటా దడాల 


వ a గ్‌ ప్ర ఆజం షె 2 న 


సంస్కృతం మాటో ఒక ఇంగ్లీషు మాటో ఉర్దూ మాటో మరో జాషా వడమో దొర్లకుండా వసం 
ంచడం అసాడద్యమయి పోయిందీరోజు తెలుగే మాట్లాడుతున్నాం కాని అవసరమ -మునవ్వండు 
డుకలో నలిగిన అన్యభాషాపదం వాడితే తప్పేమీలేదు అవసరం లేనపుడు కూడా వాటిని 
డడం వల్ల మన భాష అభివృద్ది కుంటుపడుతుందనడంలో సందేవాం టేదు 

ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే ఇంగ్లీషులో మాట్లాడుకుంటారని హాస్యోక్తి ఇదివరకు 
హైదరాబాదు నగరంలో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉర్పూలో మాట్లాడు కోవడం ఉర్పూలోనే తి D 
కోవడం వింత విషయమేమీ వే ఇటీవలి కాలంలో కొంత మార్చు వచ్చినా ఉర్దూలో మాట్లాడు 
కునే తెలుగువాళ్ళు ఇప్పటికీ ఉన్నారు దీనికి ఇంగ్లీషు జోడయిండివ్వూడు ప్రయివేటు వైద్య 
శాలలు, (ప్రయోగశాలలు, పవ హోటళ్ళు, విద్యాసంస్థలు, ఇతర వ్యావార సంస్థలు బాగా పెరిగి 
పోయింతర్వాత ఇంగ్లీషు మరీ పేట్రేగిపోయింది మనం లోపల అడుగుపెట్టగానే ఒక రిసెప్పనిస్టు 
తయారు మీకేంకావాలని ఇంగ్లీషులో చాలా మర్యాదగా అడుగుతారు, మన వేషం ఇంగ్లీషు 
వచ్చిన ముబుంలా కనిపిస్తే మనం తెలుగులో మాట్లాడినా ఇంగ్లీషులోనే జవాబు చెపారు తెలుగు 
లోనే మాట్లాడవలసిన అవసరం వస్తే ఇంగ్లీషులో చూపించినంత మర్యాద కనిపించదు వచ్చిన 
పెద్ద మనిషి రిసెప్పనిస్టు ముందు న్యూనతా భావం పొందక తప్పదు ఇకలోపలికి వెళ్ళి కలవ 
వలసిన వ్యక్తి ముందు ఏం మాట్లాడతాడు రిసెప్పనిస్టు బాధ్యత కూడా అదేనేమో 

ఈమధ్య ఒక డయాగ్నస్టిక్‌ సెంటరుకు పోవలసి వచ్చింది వరండాలో కూర్చుని మావంతు 
కోసం ఎదురు చూస్తున్నాం ఒకామె గదిలోనుండి బయటకు వచ్చి ఏంచేయాలో పాలుపోక 
తడబడుతూ అటూఇటూ చూసింది కాపా కూర్చున్న మా ఆవిడ దగ్గరకు వచ్చి సందేహిస్తూ 
యూరిన్‌ పాస్‌చేసి రమ్మన్నారండి, అంటే ఏం చెయ్యాలండి' అని అడిగింది ఆమె చెప్పింది 
వెళ్ళిపోయింది లోపలకు ఆమెకు ఈమాట చెప్పిన వ్యక్తి పురుషుడు తెలుగులో చెప్పడానికి సండే 
హించాడేమో స్తీ అయినా తెలుగులో చెప్పి ఉండకపోవచ నుకోండి చెప్పింతర్వాత పేషంటు 
ముఖంవైపు చూస్తే ఆమెకు అర్దమయిండీ కే౨దీ తెలిసేది కానీ అంత తీరికెక్కడ? ఆమె మళ్ళీ 
అడగడానికి అవకాశమివ్వకుండా మరో పేషంటు కొన్ని విషయాలు అర్దంకాక పొరపాట్లు 
కూడా జరగవచు | 
మనభాషలో ఒక మాట వాడితే బూతు అదేమాటకు సంస్త శబ్రత పదమో, ఇంగ్లీషు మాటో, 

ఉర్దూ మాటో వాడితే పరవాలేదు వస్తువడే, భావమదే మన భాషలో అది ఎండుకు బూతు, 
మరోభాషలో ఎందుకు కాదు? మనకు అటువంటి నమ్యకాలు బాగా నాటుకుపోయి ఉన్నాయి 
పూర్వకవులు 'సహసానఖంపచస్తన దత్త పరిరంభ * అంటూ సమాస భూయిష్టంగా రతివర్లన 


వ 


(1 గ 


వ 


మనబాషతి 63 


స్తే పామాన్కులకు అర్జ్దంకాదుగదా పండితులకు మాత్రమే అర్దమవుతుంది వర 
ండితులకు బూతుకాదేయో ఇంగ్షీము వ వాళ్ళు రాధికా నాంత్వనంలాంటి —_— వై 
> 


ట్ర 
| 
fp 
9 
ణ్‌ 


ండితులకోసం (పచురణలుగా అచ్చువేసుకోనిచ్చారు పరిణత బుద్దులయి్యిి 
ండితులు వాణిని చదివి చెడిబోరుగడా పండితులు కానివ వాళ్ళు వాటిని చదివి అర 
కోలేరుకదా మరి నిషేధం ఎందుకు? ఎవరి తృప్తి వారిది / 

౦స్ఫృతం విషయంలో చెప్పవలసిందేమీ లేదు ఏ కొత్త మాట కల్పించుకోవా ఇనా 
తం మీదే ఆధారపడుతున్నాం అప్పుడు ఇంగ్లీషూ అంతే అనివా వార్యమ 


th రైళ్ళ ౧ 


బ్రో 


0% 


మనం సంస్కృ యి 

(పభుత్స వ్యవహారాలూ, కార్యకలాపాలలోనూ శాస్ర్ర రచనల్లొ _ వార్వావసార వ్రచార 
సాధనాల్లోనూ ఇంగ్లీషు రోజురోజుకూ విస్తరిస్తోంది కంప్యూటర్లూ, ఆధునిక సాంకేరిక వరి 
కరాలూ విస్తరిం ంచే కొద్దీ ఇది మరీ ఎక్కువవుతుంది ఇంగ్లీషు భాష విస్తరించడానికి నేటి అంతర్జా 
తియ అవసరాలు ఒక ముబ్యమైన కారణం సాహిత్యం, సంస్కృతి, కళలు, అసలు జీవితమే 
అంతర్జా సీయమయి పోతూ ఉన్నవ్రుడు భాషలు ఈ (వ్రబావాల నుండి ఎలా బయటపడతాయి 

అందువల్ల మన పత్రికల భాషలో కూడా ఇంగ్లీషు మాటలు ఎక్కువయ్యాయి వివిధ 
రంగాలకు సంబంధించిన విషయాలతో నిండి ఉండే పత్రికలలో ఇంగీమ మాటల అవసరం 
తప్పుడు మరి ఈనాడు పత్రికలలో వాడే ఇంగ్లీషు మాటలను అర్దం చేసుకోవడానికి ప్రత్యేకంగా 
నిఘంటువులు అవసరమవుతున్నాయంటేనే ఇంగ్లీషు మాటల వాడుక ఏంత పెరిగిందో అరం 
చేసుకోవచ్చు ఏవో కొన్ని పదాబే అయితే వాటికోసం ప్రత్యేకంగా నిఘంటువు అవసరంలేదు 
వేల సంఖ్యలో పదాలు వచ్చి డరనవప ప్పుదే నిఘంటువు అవసరం ఏర్పడుతుంది ఒక సామాన్య 
పారకుడు తేలికగా అర్దం చేసుకోవడానికి తగినట్లుగా ఉండవలసిన దినపత్రికలో వాడే మాట 
లకు నిఘంటువును చూసుకొని అర్జాలు తెలుసుకోవలసిన అవసరం ఏర్పడడం కూడా వింతే 
ఆ పదాలు వాడే వారికీ నిఘంటువు కావాలి, చదివే వారికీ నిఘంటువు కావాలి 

పత్రికలోని ప్రతి అక్షరమూ సామాన్య పారకుడి కోసమే అనడం సమంజసంకాదేమో 
పత్రికలోని అనేక అంశాలు ఆయా రంగాలకు సంబంధించిన విశిష్ట పాఠకులకు ఉద్దేశించినవి 
కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడిందెమో 


64 ఉమనబాష 


ట్‌ 


క 

ను బాషావడాలశు అరువు తెచ్చు కొనేటషుడు అవలంబించే 
ద్దతులేమిటి? ఇది ముఖ్యంగా పదం చివర ఎట్లా ఉండాలి అన్నదాన్ని బట్టి ఉంటుండి ఈ 
కాటలు అజంతమయిన మాటలయితే అజంతాలుగానే తెచ్చుకుంటాం హలంతమయిన 
మాటల విషయంలోనే వాటిని అజంతాలుగా చేసుకోవాలా? హలంతాలుగానే వ్రయోగించాలా? 
అన్న సమస్య వస్తుంది వాటిని యదాతధంగా హలంతాలుగానే వాదే సంప్రదాయం ఇటీవల 
కొంత పెరుగుతూ ఉన్నప్పటికీ అజంతాలుగా మార్చుకొనే సంప్రదాయమే కొంత బలంగా ఉంది 
విడిమాటను వాడడంలో ఒక పడ్డతి, ప్రత్యయం చేర్చినప్పుడు వాడడంలో మరొక పద్దతీ కూడా 
వాడుతున్నారు 

ఇంగ్లీషు మాటలను అజంతాలుగా మార్చుకొంటే అవి పొందే మార్పులేమిటి? 

కొన్ని మాటలు క్‌, గ్‌, వ్‌, ర్‌, చ్‌, జ్‌ మొదలయిన విధంగా అసంయుక్తంగా, అద్విరుక్తంగా 
అంతమవుతాయి ఈ మాటల చివర ఒత్తులేని హల్లు ఉంటుందన్నమాట ఉదాహరణకు చెక్‌, 
బుక్‌ అనే మాటలను తీసుకోవచ్చు ఇవి చెక్కు బుక్కు అవుతాయి పిక్నిక్‌ పిక్నిక్కు అవుతుంది 
ఈ మాటలలో చివర ఉన్న హల్లుకు ముందు హస్వమయిన అచ్చు ఉంది ఇటువంటి సందర్భా 
లలో ఈ హల్లు ద్విరుక్తమవుతుంది అంటే క-క్క అవుతుంది తక్కిన హల్లులు కూడా అంతే రగ్‌ 
రగ్గు అవుతుంది రిగ్‌ రిగ్గు అవుతుంది మగ్‌ మగ్గు, లెగ్‌ లెగ్గు అవుతాయి సామాన్యంగా లెగ్‌ 
వంటి మాటలను వాడవలసిన అవసరం రాదుకాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాడవలసి 
వస్తుంది రెండు, మూడు భాగాలుగా ఉండే (క్రీడల్లో సెకండ్‌ లెగ్‌, ధర్డ్‌ లెగ్‌ అని వాడుతుంటారు 
రెండో భాగం, మూడో భాగం అనో రెండో పాదం, మూడోపాదం అనో కూడా వాడవచ్చు. సెట్‌ 
సెట్టు అవుతుంది బెట్‌ బెట్టు, మార్కెట్‌ మార్కెట్టు, కైడిట్‌కెడిట్టు, బ్రాకెట్‌ బ్రాకెట్టు, సీక్రెట్‌ సీక్రెట్టు 
అవుతాయి క్రికెట్‌, రాకెట్‌, లాకెట్‌, కిట్‌, జెట్‌ జాకెట్‌ మొదలయిన పదాలన్నీ ఇంతే బెడ్‌ బెడ్డు 
అవుతుంది త్రెడ్‌ (తైద్దు అవుతుంది లెడ్‌ లెడ్తు అవుతుంది మిత్‌ మిత్తు అవుతుంది 
తకారాంతమయిన పేర్లు కూడా ఇంతే మాక్‌బెత్‌ మాక్‌బెత్తు అవుతుంది 

మేకప్‌, మేకప్పు అవుతుంది కప్‌ కప్పు, లాకప్‌ లాకప్పు అవుతాయి టబ్‌ టబ్బు అవు 
తుంది క్షబ్‌ క్షబ్బు అవుతుంది పిన్‌ పిన్ను అవుతుంది బన్‌ బన్ను గన్‌ గన్ను జిన్‌ జిన్ను అవు 
తాయి బిల్‌ బిల్లు అవుతుంది మిల్‌ మిల్లు అవుతుంది బెల్‌ బెల్లు అవుతుంది లవ్‌ లవ్వు అవు 
తుంది పర్‌ ఫర్రు అవుతుంది సెస్‌ సెస్సు అవుతుంది ప్రెస్‌ ప్రెస్సు అవుతుంది డ్రెస్‌ డ్రెస్సు అవు 
తుంది 

ఈ హలంత పదాలలో చివరి హల్లుకు ముందు దీర్గం కాని, బిందువు (సున్నా) కాని 


ఉన్నట్లయితే ఆ హల్లు డ్విరుక్తం కాదు ఉదాహరణకు లాక్‌ లాకు అవుతుంది కాని లాక్కుకాడు 
గీక్‌ గ్రీకు అవుతుంది షాక్‌ షాకు అవుతుంది అట్లాగే లింక్‌ లింకు, బాంక్‌ బాంకు టాంక్‌ 
టాంకు, రాంక్‌ రాంకు, జింక్‌ జింకు అవుతాయి అదేవిధంగా కింగ్‌ కింగు, స్లాంగ్‌ సాంగు 
రింగ్‌ రింగు, సాంగ్‌ సాంగు, బ్లీచింగ్‌ బ్లీచింగు, కౌంటింగ్‌ కౌంటింగు అవుతాయి బ్యాగ్‌ బ్యాగు 
అవుతుంది సీట్‌ సీటు, ఓట్‌ ఓటు, సెంట్‌ సెంటు అవుతాయి పాంట్‌ పాంటు అవుతుంది షాట్‌ 
షాటు అవుతుంది బ్లేడ్‌ బ్లేడు, రాడ్‌ రాడు, లోడ్‌ లోడు, కోడ్‌ కోడు అవుతాయి రోడ్‌ రోడు 
కావాలి కొందరు రోడు అని వాడినా ఎక్కువమంది రోడ్డు అనే వాడుతున్నారు దీన్ని ఒక ప్రత్వేక 
రూపంగా గుర్తించవచ్చు 

(బాండ్‌ బ్రాండు అవుతుంది లాండ్‌ లాండు అవుతుంది సీల్‌ సీలు అవుతుంది రీల్‌ రీలు 
అవుతుంది ప్రిన్సిపాల్‌ పిన్సిపాలు అవుతుంది క్రేన్‌ క్రేను, వాన్‌ వాను అవుతాయి కార్‌ కారు 
అవుతుంది బార్‌ బారు అవుతుంది 

హలంత పదంలో చివరి హల్లుకు ముందు ఐ, జెలు ఉన్నా హల్లుకు ద్విత్వం రాదు అంటే 
లైన్‌ లైను అవుతుందే తప్ప లైన్ను కాదు లైట్‌ లైటు, వైట్‌ వైటు, రైట్‌ రైటు, మైల్‌ మైలు, జైల్‌ జైలు, 
చైర్‌ చైరు, సైడ్‌ సైడు అవుతాయి జెట్‌ బెటు అవుతుంది (బ్రౌన్‌ బ్రౌను, క్రౌన్‌ క్రౌను, బ్లౌజ్‌ బ్లౌజు, 
బౌల్‌ బౌలు, పాన్‌ పౌను అవుతాయి 

ఇంగ్లీషులో పడాంతంలో ద్విరుక్త వర్ణాలుండవు పదమధ్యంలో కూడా కొన్నిచోట్ల వర్లక్ర 
మంలో ద్విరుక్తత ఉన్నా ఉచ్చారణలో అది తొలగిపోతుంది తెలుగు వర్ణక్రమంలో రాసేటప్పుడు 
వాటిని అద్విరుక్తంగానే రాస్తాం 

లిటిల్‌ అనే ఇంగ్లీషు మాటలో రెండు 'టి'లు ఉంటాయి కాని ఉచ్చారణలో ఒకటే టి 
తెలుగులో రాసినప్పుడు కూడా అద్విరుక్తంగానే రాస్తాం కెటిల్‌, బాటిల్‌, సెటిల్‌ వంటివి దీనికి 
ఉదాహరణలు పదాంతంలో కూడా ఇంగ్లీషులో ద్విరుక్త హల్లులుంటాయి కాని వాటి ఉచ్చారణ 
అద్విరుక్తంగానే ఉంటుంది మిల్‌లో రెండు 'ఎలొలు ఉన్నాయి తెలుగులో మిల్లు అని రాస్తాం 
అయితే తెలుగులో 'ల్లు రాయడానికి కారణం ఇంగ్లీషులో రెండు 'ఎలొలు ఉండడం కాదు ఒకే 
'ఎల్‌ ఉన్నా తెలుగులో ద్విరుక్తంగానే రాస్తాం దీర్ణాచ్చు తర్వాత రెండు 'ఎలొలు ఉన్నా తెలుగులో 
అది అద్విరుక్తంగానే ఉంటుంది ఉదాహరణకు వాల్‌ని తీసుకోవచ్చు తెలుగులో వాలు 
అవుతుంది బాల్‌ బాలు అవుతుంది ఈ పదాలన్నింటిలోన )వర వచ్చి చేరిన అచ్చు ఉ' 
కావడం గమనార్హం 


లాటీ 


ఎక 


66 ఆమనబాష 


శులు 


యా 


రు 


me 
Con) 


ఇంగే 


మరికొన్ని 


Wad 0 Wi 13 o 2 12 uO 6) Gg గి 
౪] 4, nda న! ra సరీ ఇగ 8 గై] B bh pb 410 
ఫ్ర ఖి yf} 3 6G 3 2 గే u2 స ధన oy 

0 f, 3 స T92 = Ne 0 ళల b న 0౮ Ug 0 
gq Hh G39 BoB Ey శ 89 3 30 
ERE qe a bb cA bp gE ot 8 స్తీ ng, టై 
న న. 3 8a We gt Re 5 Bg bh 3 ష్‌ # i: 
nba hb ba wh J తి WH ౩ J గ్‌ ఫ్‌ 
2 9 ఏ mw 2 fy SA mo gf ౧ ఈ క్‌ ర ౯ లే gna 
౧ A BB ad p 2’ (స సి శ్‌! A bh bh 0 క 3 ల J 3 0 (త ధ్ర అల్లు షే 0 థి ల్‌ 60 
11. we Pap లి ASA mR M9 సలి శశ లిం 
సి య యగ Rh a2 లవ ఉ చస పిట్ట ట్‌ ల వలి శాస్తా ఏ 599g 
| |) ౧0 ప! [0] +) ణీ TY} భరీ స Oo oO న్స్‌ 6,3 uO ఓ | 3 య) 62 గు $3 ] < 0 r Y) 
3 2 స్‌ f re 3 2 13 + 43 y3 స pt ER Ya 2 60 9 న లో y2 a} (౧) | 1 yd 
HO oBdA bw Pg 9 గ్‌] గ్‌ 8 i pum ® 
sgn dl» np pms 9 3 ® గ్‌? 6) గ్ర fe య ఘు 9 Oo 3 
lM EMC ING bE Sho, OM Boo 
Ys స వినా అభం లం dari చాలి ళం హు Hoa ఇ తిం లి టే 
భి. స. సంస పిలి త తను తిను SUPE 9 9కి ఇ కి 
ha ame I Fo టప bw gum ఓకీ చ BAN 
19 gn nl wim శి ల 0 MW Hd త్‌ లొ [- 6 8 2 hh 
ఎ గి లం కి huh ల ౨ గి లీ లి పి తుం న శిరసు 9" 39g 
hb సప వుని న. స | ౧ రోస్ట్‌ ఓ mo Faw 9 
5 sn § ee la ఫ్రొం న గ్ర A 0 స ps ల 5 9 Y ల (న సే 3 
Che sb om 92 0 9 Bw $10 ఆ 13 gH $9 9M | 
శ. te ad కీ. dla షే స్‌ గ్గ ks rs (1 షే ల్లో eg సై ,(/ క | క. J 
సస పబ [వ సి త్ర మి ఏ చి gL? పనిని త Has 
a uw bg 3 MG 92639339 9 Rn గ a 1 Va 9 న్డ్‌ 
23 స చేట Y x re ఇ క్ష ry టి నొ, 
స స? i sd 3 fh 3 YM స్ట్‌ 9 7 9 | గ్‌ bh స i ౮ గ) fh f ఛి 3 49° 
న 20) r 3 05 స 63 fie P. 6న గ్ర 10 
లం ఇన్‌ స కీస్‌ pho ౧ లప సుం ర జి Db ba టిం Ad 
ఇ ఇ ఆ] ఛి వే a న . 

గ్గ (౧. 0 xX a 4 re 

Ww fag Ahm Pm ww dh hg 9 Sag Bag em Eg 
3h 8 ట్ల కి ౯ ఏ [సీ ళా య సఖ శి ర భణ oR bOI um" 
షప తి అస అం ల తంతి సే ఎ లం కిన థీ ల హత ఇల ad ఇ 
న స a 0," hb 3 3.0 6 eh 9 M1 గ oY ; / (౨ 3 (3 
గళ న ho hp 3 og 9 8 62 8 3% Wf 1 ఫో 3 రై yp 9 
9 AAs B da 15 9 ౧ 9౪) b aed స + f) iJ 9 3 


pa 


కూడా చివరి హల్లు చ కారం కాని జ కారం 


చా 


టల్తా 


మనబాషతి 5/ 


కాని అయినట్లయితే ఓవర ఇ చెరుతుంది ఉదాహరణకు సెక్స్‌ సెర్చి అవుతుంది పర్యతేది 
అవుతుంది 5సెర్స్‌, రిసెర్చి అవుతుంది | 
డిస్పార్ట్‌ డిస్సార్సి అవుతాయి న 
పడాంతంలోని జ'కారం దంత్యమయితే దీనిమీద ఇ చేరదు, ఉయే చేరుతుంది 
హరరంకు ప్రైజ్‌ (పైజు అవుతుంది "రిలీజ్‌ రిలీజు, లీజ్‌ లీజు, క్రీజ్‌ |కీజూ, ప్లవర్‌వాజ్‌ ప్లవర్‌ 
వాజు hr 
పదం చివర ఇ' చేరిన మాబలలో కొన్నింటిని కొందరు దిర్హాంతాలుగా రాస్తారు జడ్తీ 
బారేజీ, గారేజీ, చద్చీ, బ్రిడ్జి మొదలయిన విధంగా దీర్షాంతాలుగా రాయడం కనిపిస్తుంది 
తెలుగులో తాటాకు లాంటి మాటల్లో ట' కారం మీద ఆ రాస్తున్నాం ఈ మాటను 
విడదీసినప్పుడు తాటి+ఆకు అవుతుంది టి కారం మీద ఉన్న అచ్చు 'ఇ+అ' కలవడం వల్ల 
వచ్చింది మామూలు ఆ ఉచ్చారణకూ దీనికీ బేదం ఉంది దీనికి తాలవ్యోచ్చారణ ఉంటుంది 
ఇంగ్లీషు మాటల్లో bank. bat వంటి వాటిలో ఇటువంటి ఉచ్చారణే ఉంది ఈ మాటలను 
తెలుగులో రాసేటప్పుడు బ్యాంకు, బ్యాటు అనీ బాంకు, బాటు అనీ రెండు విధాలుగా రాస్తు 
న్నారు 'య' కారం తాలవ్యం ఆ మాటలో అచ్చు తాలవ్యం అని సూచించడానికి య'కారాన్ని 
రాస్తున్నారు ఈ సంప్రదాయం ప్రాచీన శాసనాలలో కూడా ఉంది మేకలు వంటి తెలుగు 
మాటల్నే మ్యాకలు అని రాయడం శాసనాలలో ఉంది కాబట్టి య ఒత్తు రాయడంలో దోషమేమీ 
లేదు కాని పదం ఉచ్చారణ మనకు తెలిసినప్పుడు ప్రత్యేకమయిన విపి సంకేతం అవసరం 
ఉండదు అందువల్ల బాంకు అని రాస్తే సరిపోతుంది రాంకు, టాంకు అని రాయవచ్చు 
ఇట్లా రాయడం వల్ల కొన్ని మాటల మధ్య భేగం తొలగిపోతుంది ఉదాహరణకు 011116 
bottle అనే మాటల్ని తీసుకోవచ్చు ఈ రెండింటినీ బాటిల్‌ అనే రాయాలి ఒక మాటకు యుద్ధం 
అనీ, మరోమాటకు సీసా అనీ అర్దం ఒకే విధంగా రాసినా సందర్భాన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు 
లి 


668 అత మనబాష 


ంచ 


p\ 
శ్‌ 


ఇ = il 
గ్గ ఉంటుండె (హా 
యా 


Ph 


వు షతాొ చాలా ఎకు 


an] Vf 


ఫె 


పదాల ఉండవచ్చు కొన్ని బాషల్స్లొ చాలా పరిమతమయిశ సంబజ్యలొ పడాలు ఉండవచ్చు, 
పడాల సంజ ఎక్కువగా ఉంటుండి ఒక సమాజ 


సంస్క తిలొ వచ్చె మార్పులు, వారికి పరిమితమయిన వస్తువులలో వచ్చిన మార్పులు ఆ సమాజ 
డాషతో ప్రతిపలిస్తాయి పూర్వం వాడుకలో ఉండిన కొన్ని మాటలు నేడు వాడుకలో లేవు అట్లాగే 


పూరం వాడుకలో లేని మాటలెన్నో భాషలో కొత్తగా ఏర్పడ్డాయి అంటే భాషలో నిరంతరంగా 
న్ని పాత మాటలుపోయి కొత్త మాటలు వచ్చి చెరుతూ ఉంటాయి 
కొత్త మాటలు ఎలా ఏర్పడతాయి? అరువు తెచ్చుకున్న పదాలను పక్కన పెడితే ఒకే 

భాషలోని పదాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేనివిగా ఉండవు సాధారణంగా ఉన్న 
పదాల నుండే కొత్త పదాలు పుడుతుంటాయి ఉన్న పదాలనే వాక్యంలో భిన్న భాషా భాగాలుగా 
ఉపయోగించవచ్చు పదాన్ని కొంచెం మార్చడం ద్వారా కొత్త పదాన్ని నిర్మించవచ్చు రెండు 
మూడు పదాలను కలపడం వల్ల కూడా కొత్త పదం ఏర్పడవచ్చు అనేక పదాలను కలిపీ పదాన్ని 
నిర్మించవచ్చు ఇట్లా ఏర్పడిన పదాలను విశ్లేషించడానికి వాటికి వ్యాకరణ పరిభాషలో వేరువేరు 
పేర్లు పెట్టుకున్నాం 

వాక్యంలో కర్త, కర్మ, క్రియలుంటాయి కర్త కర్మలు నామవాచకాలు అంటే పేర్లు క్రియ 
పనిని తెలియజేసే మాట ఈ నామవాచకాలకూ క్రియలకూ విశేషణాలూ ఉంటాయి నామ 
వాచకాలు, విశేషణాలు, సర్వనామాలు, క్రియలు, క్రియావిశేషణాలు మొదలయిన విధంగా 
పదాలను భాషాభాగాలుగా విభాగం చేస్తూ ఉంటారు ఇట్లా విభాగం చేసినప్పుడు కొన్ని మాటలు 
నామవాచకాలూ కావచ్చు, విశేషణాలూ కావచ్చు, క్రియలూ కావచ్చు అటువంటి సందర్భంలో 
వాక్యంలో ఆ మాట నిర్వహించిన పాత్రను బట్టి అది నామవాచకమో, విశేషణమో, (క్రియో నిర 
యించాలి “అది పెద్ద ఊరు' అన్నప్పుడు పెద్ద విశేషణం ఆయన ఊరికి పెద్ది అన్నప్పుడు 
పెద్ద నామవాచకం 'దీపం వెలిగింది" అన్నప్పుడు, 'వెలిగింది'లోని వెలుగు క్రియ “దీపం 
టెలుగు ఇస్తుంది” అన్నప్పుడు “వెలుగు నామవాచకం ఉన్న మాటలనుండి కొత్త మాటలను 
కల్పించుకున్నట్లుగానే అవే మాటలను భిన్న భాషా భాగాలుగా కూడా ఉపయోగించుకో 
వచ్చునన్నమాట 

పదంలోని మౌలిక భాగాన్ని ధాతువు అంటాం ఈ ధాతువుకు వివిధ ప్రత్యయాలు చేర్చి 
ఎన్నో మాటలను తయారు చేసుకోవచ్చు కర్త, కర్మ, క్రియ అన్న మూడు మాటలకూ ధాతువు 
ఒక్కటె భార్య, భర్త అన్న రెండు మాటలకూ ధాతువు ఒక్కటే రెండు, మూడు అన్నది ఇక్కడ ఉదా 
హరణ కోసమే ఒక్కొక్క ధాతువునుండి పదులు వందల సంజ్యలో పదాలు ఉత్పన్నం అవుతాయి 
కొన్ని భాషల్లో ఈ ప్రక్రియ చాలా విస్తృతంగా ఉంటుంది కొన్ని భాషల్లో అంత విసృతంగా 
ఉండదు నిఘంటువులలో ఇటువంటి పదాలన్నీ ఇస్తారు అట్లాగే పైకి మాట ఒక్కలాగే ఉండి 
ధాతువు వేరుగా ఉన్నా ఆ మాటలను వేరుగా ఇస్తారు ఒకదానికొకటి సంబంధంలేని అర్జాలున్నా 


t 


మనబాషతి 69 


(3 
0 
fx 
eh 
3G 
గ 


కూర్తు, చు తత. వ షూ;డ్రాలు 


లేం 
మన కల్వనా సామర్ధ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పదాలను ఎన్నో 


9 


తెలుగులో కొన్ని మాటలను & క్రియలుగాను, నామవాచకాలుగాను కూడా ఉపయోగించ 
, చెలుగు, చదువు పొంగు మొదలయినవి ఇటువంటివి అయితే వీటిలో 
క్రియా పడంగా వాడినప్పుడు నామవాచకంగా వాడినప్పుడు అర్దంలో కొంత భేదం కూడా 
ఏర్పడవచ్చు 
క్రియాపదం మీద ప్రత్యయాన్ని చేర్సి నామవాచకంగా మార్చుకోవచ్చు అలుగు-అలక, 
ఆడు-ఆట, ఎన్ను-ఎన్నిక, ఓపు-ఓపిక మొదలయినవి ఇటువంటివి ఈ మాటల్లో చేరిన ప్రతృ 
యాలను వ్వాకరణ పరిభాషలో కృత్ర్రత్య్వయాలు అంటారు కృత్రత్య్వయం చేరిన పదం 
కృదంతం ఈ కృదంతం నామవాచకం కాబట్టి ఈ విదంగా ఏర్పడిన నామవాచకాలను కృదంత 
నామాలంటారు 
నామవాచకం మీద కూడా ప్రత్యయాలు చేరి కొత్త నామవాచకాలు ఏర్పడవచ్చు గొవ్ప- 
గొప్పతనం, జూదం- జూదగాడు, చెలి-చెలికత్తె, కల్ల-కల్లరి మొదలయినవి ఇటువంటివి 
ఇక్కడ చేరిన (ప్రత్యయాలను తద్దిత ప్రత్యయాలంటారు ఏర్పడిన నామవాచకం తద్దిత నామం 
రెండుకాని, అంతకంటే ఎక్కువ నామవాచకాలు కాని కలిసి ఏర్పడిన పదాన్ని సమాసం 
అంటారు అన్నదమ్ములు, ముక్కంటి, తీపిమాట, ముల్లోకాలు మొదలయినవి సమాసాలు వీటిని 
సమస్తనామాలు అని కూడా అనవచ్చు రెండు కాని అంతకంటే ఎక్కువ క్రియాపదాలు కలిసి కొత్త 
పదమేర్చడితే దాన్ని క్రియాసమాసం అంటారు చేసికొను, తీసివేయు, పగులగొట్టు, చెల్లబెట్టు 
మొదలయినవి (క్రియా సమాసాలు వీటికి విలక్షణమయిన అర్ధం వచ్చినట్లయితే శబ్ద పల్లవాలు 
అంటారు. 
నామవాచకం మీద క్రియాపదం చేరి కూడా సమాసం ఏర్పడుతుంది విజయం చేయు 
వంటివి 
రెండుకాని అంతకంటే ఎక్కువకాని పదాలు కలవడం అని అంటున్నా తెలుగులో రెండు 
పడాలో మూడు పదాలో కలవడం ఉందికాని సంస్కృతంలో లాగా బహుపదాలు కలిసి సమాసం 
ఏర్పడదు ఒకవేళ కష్టపడి మనం అటువంటి సమాసాన్ని తయారుచేసినా కృతకంగా ఉండి 
వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది 
ల 


70 తి మనబాష 


క్రియా? నామవాచకమా? -1 


క్రియా ప్రాతిపడికా నామవాచకమూ ఒక్వ 
మూలరూపంగా తీసుకుంటారు దా9కి ప్రతృ్వయం చేకి శామవాచకమయిండి చే 
హరణకు అలరు అనే మాటను తీసుకుండాం 'కియా పాతివడికగా అలరు అంటే ప్రకాశించు 
ఆని అర్థం విశేషణంగా కూడా ఇదే అర్ధం నామవాచకంగా ఈ మాటకు ౦ అ 
అనీ, ఆనందం అనీ అర్జాలు అలరు అనే శ్రా ప్రాతిపడికకు ఉ అనే ప్రత్యయం చేరి నామ 
వాచకం అయిందని వ్యాకర్త చెపాడు అలరు+ఉ=అలరు తెలుగులో [క్రియాప్రాతిపదికలస్షీ 
ఉకారాంతాలే కాబట్టి ee నామవాచకంగానూ సమాన రూవం ఉన్న ఏ మాటనైనా 
ఇట్లాగే వివరించవచ్చు ఈ అన్ని సందర్భాలలోనూ ఉ అనే ప్రత్యయం వచ్చి చేరిందని 
చెప్పవచ్చు వ్యాకరణ (ప్రక్రియలో, పద నిర్మాణ వర్ణనలో ఇది ఒక సులువు 
'అలుకు అని ఒక మాట ఉంది ఇల్లు అలుకు, గోడ అలుకు అని క్రియగా వాడవచ్చు ఇదే 
ర్ధంలో నామవాచకంగా రెండో అలుకు, మూడో అలుకు అని వాడవచ్చు అలుకు అంటే భయ 
డు అని కూడా అర్ధం ఈ అర్ధంలో నా నామవాచకంగా భయం అని అర్దం 
అవుకు” అర కియగా ఒత్తిడికి లొంగు అని అర్ధం నోముదహాతరండ జంకు, బలహీనత 
అని ఆర్థం 
ఇగురు అంటే క్రియగా ఆవిరైపోవు, నశించు, ఎండిపోవు అని అర్దం నామవాచకంగా 
నీరంతా అగిరిపోయేట్లు ఉడికించిన కూర అని అర్ధం ఇరుకు' అంటే క్రియగా సన్నని ప్రదేశంలో 
దూరడం అని అర్ధం నామవాచకంగా సన్నని వ్రదేశం అని అర్ధం విశేషణంగా కూడా ఇదే 
అర్ధం ఇరుకు క అంటే సన్నని వీధి, టెడల్పు లేని సండు 
ఉడుకు అంటే అసూయవల్ల కానీ, కోపంవల్లకానీ డుఃజపడు అని అర్దం ఉదుకుమోతు 
తనం' దీనినుందే వచ్చింది ఉడకడం, కోపగించడం అనికూడా అర్దం వేడివల్ల తుకతుకమనడం 
అని అర్ధం నామవాచకంగా ఈ మాటకు వేడి అనీ ఉడకడమనీ అర్ధం ఉతుకు/ఉదుకు' అంటే 
బట్టలు 'ఉలకదమని అర్ధం దీన్ని విస్తరించి తీవ్రంగా కొట్టదానికీ, విమర్శి ంచడానికీ కూడా వాడు 
en న్నారు నోమదహాతరంగో ఈ చీర ఒక్క ఉతుకు కూడా పడలేదు వంటి ఐ వాక్యాలలో (ప్రయోగం 
ఉంది 
'ఉబుకు అంటే వాచు ఉబ్బు అని అర్దం నామవాచకంగా కూడా ఇదే అర్దం "ఉరుకు" 
అంటే దూకడం అనీ, పరిగెత్తదం అనీ అర్దం ఒక్క ఉరుకు ఉరికాడు, ఉరుకులు పరుగులు 
మీద వచ్చాడు అన్న వాక్యాలలో ఇది నామవాచకం ఉరుము అంటే గర్జించు అని అర్ధం నామ 
వాచకంగా మేఘగర్దన అని అర్ధం ఉలుకు" అంటే భయపడు, బెదురు అని అర్ధం నామవాచ 
కంగా ఈ మాటకు భయం, బెదురు, జంకు అని అద్ధం "ఎగురు"కు క్రియగానూ, నామవాచకం 
గానూ అర్ధం ఒకటే 


(6 


భ్‌ 


నమనబాషత 71 


స పెరుగు వృద్ది చెండు అని ఆర్థం నామవాచకంగా ఆడికం 
అర్దం వాదుకలో ఎచు,.లు పోవడం అంటే సామర్ధ్యాన్ని మంచి గొప్పకు కు బోవడమలని ఆరం 
ఎడు'పకు క్రియగానూ నామవాచకంగానూ ఒకే అర్దం ఎదురు అరే వృతిరేకించు అని 
డి అవీ, సాత్‌ అల్‌ అర్దం 

ఏకు అంటే దూదిని శుభం చేయడం విమర్శించు అనె అర్దం కూడా ఏర్పడింది నామ 
వాచకంగా ఏకు అంటే ఏకిన దూది చుట్ట 'ఏకుమేకయింది', “వకయి వచ్చి పమ కూర్చు, 
న్నాడు మొదలయిన ప్రయోగాలు మన 'నుడికారంలో భాగాలు మెత్తగా (ప్రమాదరహితంగా 
యొదలయి ఇప్పుడు వదుల్చుకోలేకుండా తయారవడమన్నమాట 

ఒత్తు అన్న మాటకు అణచు, అదుము, నొక్కు అని అర్ధం కావ్య భాషలో నిర్చండించు, 
పీడించు, ఆక్రమించు, నిందించు, తోము, అద్దు, తుడుచు, సవరించు, ఊదు, వాయించు, పరి 
శోధించు మొదలయిన అనేక అర్జాలున్నాయి నామవాచకంగా అదుముడు, నొక్కుడు అన్న 
అర్ధంతోపాటు బాధ, తుడుపు, దట్టం అనే అర్థాలు కూడా ఉన్నాయి బ, షు, ఛ మొదలయినవి 
ఒత్తక్షరాలు ఈ వర్ణాలలో మహాప్రాణ లక్షణాన్ని గుర్తించడానికి ఉపయోగించే గుర్తును 'ఒత్తు 
అని అంటాం అట్లాగా ద్విత్వాక్షరాలలోనూ, సంయుక్తాక్షరాలలోను మొదటి హల్లుకాక ఇతర 
హల్లులను సూచించే గుర్తులు కూడా ఒత్తులే + కవత్తు ౧"గ వత్తు 

'ఒదుగు'కు క్రియగానూ, నామవాచకంగానూ అర్దం ఒకటే ఒనరు అంటే కలుగు అనీ, 
సొగసు అనీ అర్ధం నామవాచకంగా దీనికి అనుకూలత, సదుపాయం అని అర్ధం 'ఒప్పు అంటే 
తగు, ఉచితమగు, ప్రకాశించు, ఉత్తమమగు అని అర్దం నామవాచకంగా ఈ మాటకు చక్ష 
దనం, కాంతి, శోభ, రితి, సమ్మతి అని అర్థాలు ఒప్పు అంటే సరైనది అని కూడా అర్దం ఇకృడ 
దీనికి వ్యతిరేకార్ధ పదం తప్పు" 

'ఒసగు' అంటే ఇచ్చు అని అర్ధం నామవాచకంగా కానుక అని అర్ధం ఇప్పుడీ మాటను 
వాడడం లేదు 

“కట్టు అంటే బంధించు, ధరించు, ఆరోపించు, కూర్చు, నిర్మించు, అడ్డగించు, చెల్లించు, 
విధించు మొదలయిన అర్థాలున్నాయి నామవాచకంగా బంధనం, బంధన సాధనం మితి, 
నియమం, కూర్చు, వస్త్రధారణ, నిర్మాణం అని అర్థాలు కందిపప్పు వంటి వాటిని ఉడివంద 
నప్పుడు వచ్చిన రసాన్ని కూడా కట్టు అంటారు 

“కడుగు అంటే శుభ్రం చేయు బియ్యం మొదలయిన వాటిని కడిగిన నీటిని కూడా కడుగు 
అంటారు ఇక్కడ అది నామవాచకం '"కదుమూ అంటే ఆక్రమించు, అదుము, అణచు అని 
అర్ధం నామవాచకంగా ఈ మాటకు బొప్పి అని అర్దం “కనరు” అంటే కోపించు. ఇది నామ 
వాచకమయి నప్పుడు కోపం అని అర్దం 'కనలు' అంటే మండు కోపించు నామవాచకంగా 
కనలు అంటే కోవం నామవాచకంగా ఈ మాట వాడుకలో లేదు 

'కందు' అంటే రంగుమారు, ఎర్రబడు, వాడిపోవు అని అర్దం. క్షీణించు, కృశించు, 
నశించు అనే అర్జాలు కూడా ఉన్నాయి నామవాచకంగా దీనికి మచ్చ అనీ, నలుపు అనీ దుఃఖం 
అనీ, లోపం అనీ, సెగ అనీ అర్థాలున్నాయి బిడ్డ, కొదమ అనే అర్జాలు కలిగిన కందు" అన్న 
నామవాచకమూ ఇదీ ఒకటేనేమో పుట్టగానే కందినట్లుగా 


p 
న్నీ 
నీ 
గ్‌ 
5 వ. 


72 అమనబాష 


జన ~ ము _ ల్‌ 
మ క్‌ , బాలు యుద 
a టూ 

యు చలథా ఆవ వసి ములు. జయనానా య ళా వ ఏష. - న ఇ ఇ జా ~ నా. _ ec "శ్ర 

లయిగవి కాచ లొహవాడత్ర అవి అరం కుటు అంటె ఆకులు బలు యొడలయినక కుఖదం 
జ ఇర తో నాలా ఇ ఇ క F A me ప దంచ చామ వయ శ క చా 

చన సము టా 05) కుట్టడం గుచ్చు వెగులు బుట్టు పదాం ఒవు్రులు కుట్లు అప అరాలు 

సో అలో. 
చం దా ఏ ఎ అర. 4 టల మ. జ చ మ ధు లో ~~ 
నామవాచకంగా కుట్లు అంటె కుట్టడం, కుటనడారం నొప్పి, కుట్టడం వల్ల ఎర్హది రంధ్రం ఆ“ 

క్‌ 3 ~~ వా 


కుడుపుకు క్రియగానూ నామవాచకంగానూ అర్దం ఒకటే కుడురు అంటే సిరపడు, 
శలకొను, సరిపడు జబాగువడు, దొరకు, మాను అని అర్లాలు నామవాచకంగా దేనికి స్తానం, 
కుదురు అని అర్జాలు "కునుకు 
ఆదిపోవడం అని కూడా అర్దం 


కుందు' అంటే దుఃవించు, చింతించు. తగ్గు, కుంగు, వరకు ఒక కాలితో నడచు అని 

అర్జ్హాలు. నామవాచకంగా దుఃఖం తక్కువ అని అర్జాలు కురు అంట కూయు, అరచు అని 
౦ నామవాచకంగా కూత అని అర్దం కులుకు అంబే శరీరాన్ని శృంగారంగా కదిలించు, 

మురియు ప్రకాశించు, ప్రకటమగు అని అర్జాలు నామవాచకంగా కులుకు ఆంటే విలాసం 
అండం అని అర్దం కూర్ము/కూరుకు అంటే నిద్రపోవు అనీ, నిద్ర అనీ అర్దం కొంకు అంటే 
సండేహించు భయపడు, సంకోచించు, వెనుదియు అని అర్దం నామవాచకంగా భయం, 
జంకు, సందేహం, వంకర అని అర్జాలు 

కొట్టు' అంటే డెబ్బకొట్టు, మోగించు, చంపు, కూల్చు, వెళ్ళగొట్టు, పగులగొట్టు అని అర్ధం 
ఎలుకలు కొట్టాయి మొదలయిన సందర్భాలలో కొరికివేయు అని అర్ధం చెట్టు కొట్టారు అన్న 
ప్పుడు నరుకు అని అర్దం నామవాచకంగా ఈ మాటకు దెబ్బ అని అర్థం 

'కొడుకు' అంటే జంకు, వెనుదీయు, మాటలు దిగమింగు అని అర్ధం నామవాచకంగా 
ంకోచం అని ఆర్థం కొరుకు'కు క్రియగానూ, నామవాచకంగానూ ఒకే అర్ధం 'కొసరు' అంటే 
ంకోచించు, విజృంభించు అని అర్థాలు పక్షులకు సంబంధించి మాటిమాటికి కూయు అని 
అర్ధం నామవాచకంగా ఈ మాటకు కోరిక అనీ, సంకోచం అనీ, సరుకులు అమ్మేవాడు కొనే 
వాడికి ఇచ్చే ఎక్కువ అనీ అర్ధం. 'కోరు' అంటే చీరు, గీరు అని అర్దం నామవాచకంగా గీరిన 
కొబ్బరి భాగం, కప్పం అని అర్దం 

(క్రక్క్సు/కక్సు కడుపులోది వెళ్ళగక్కడం నామవాచకంగా (క్రియగా కూడా ఇదే అర్ధం 
'క్రందు అంటె మోగు, ఏడ్చు అని అర్ధం, నామవాచకంగా ఈ మాటకు ఏడ్పు అనీ, పెద్ద ధ్వని 
అనీ, సందడి అనీ, ఉపద్రవం అనీ, అతిశయం అనీ అర్జాలు “క్రుంకు' అంటే మునుగు, 
అస్తమించు, చనిపోవు, గుచ్చుకొను అని అర్జాలు నామవాచకంగా అస్తమయం అనీ, స్నానం 
అనీ అర్థాలు “క్రుమ్ము/కుమ్ము' అంటే పొడచు అని అర్దం నామవాచకమయితే పోటు అని అర్ధం 


en ఆ 





మనబాషఆ 73 


ఆఅ), పుష్టి అనీ అర్జాలు శరీరంలోని ఒక ధాతువు కొవ్వు పాడరుపోతుల మటల ఈ 
క్రొవ్వులు అంటారు “కతు అంటే డొంగిలించు, దొంగతనం అని అర్థాలు గిల్లు అంటే (క్రియ 
గానూ, నామవాచకంగానూ ఒకే అర్ధం గీటు అంటే పళ్ళు నూరడం, కన్ను గిలవటం 
నామవాచకంగా దీసికి గీత అనీ, అనాడరం అనీ అర్హాలు 

గంటు అంటే కడలు, చెడు తప్పిపోవు, సంకోచించు, నెట్టు తోయు అని అర్జాలు నామ 
వాచకంగా కదలక అని అర్దం 

గెంతు/గంతు తు దూకు అని అర్దం (గుద్దు/గుద్దు అంటే పిడికిలితో పొడుచు 


అ వ 
పిడికిలి దెబ్బ అనీ అర్దం చదువు అంటే పదించు, అధ్యయనం చేయు పైకి అప్పుచెప్పు ఆని 
అర్దం నామవాచ కకక అధ్యయనం, జ్ఞానం అని అర్దం చమురు" అంటే నూనె వంటివి రాయడ 


మనీ, నూనె అనీ అర్దం 

చాదు అటే అరగదీయు (నామం) పెట్టుకొను నామవాచకంగా ఈ మాటకు బొట్టు 
పెట్టుకోవడానికి ఉపయోగించే ఒకరకమయిన (ద్రవ్యం అని అద్దం చాపు అంటే చాచు నామ 
వాచకంగా దీనికి పొడవు అని అర్ధం దీర్దాచ్చును కూడా చాపు అంటారు 

(క్రియగా "చిక్కు అంటే కృశించు, సంకోచించు, మిగులు, చచ్చు, ఆగిపోవు, దొరుకు 
పట్టువడు, లొంగు తగులుకొను, ఇమిడి ఉండు అని అర్దాలు నామవాచకంగా మెలిక, బంధం, 
ముడి, పట్టు, ఆపద, బాధ, సంశయం అని అర్దాలు చిటుకు అనే మాటకు క్రియాపదంగానూ 
నామవాచకంగానూ అర్దం ఒకటే చినుకు" కూడా ఇటువంటిదే చినుగు, చిరుగు” క 
అంతే “చిందు అంటే తు వ్యాపించు, రాలు, వ్యక్తమగు అని అర్దాలు నామవాచకంగా 
బిందువు, కోపం అని అర్జాలు చిందు అనేది ఒక నాట్యవిశేషం ఒక విధమైన పాటకు కూడా 
చిందు' అనే పేరు 

“చుట్టు అంటే తిరుగు, మూగు, (ప్రదక్షిణించు అని అర్జాలు నామవాచకంగా చుట్టు 
అంటే వలయం, తడవ, చైపు, స్త్రీలు కాలికి పెట్టుకొనే ఆభరణం అని అర్జాలు 

"చెక్కు అంటే దోపు అనీ, సవరించు తనీ" (రాళ్ళు) పొదుగు అనీ, అందితే అనీ, దోకు 
అనీ, (బొమ్మలు) చెక్కు అనీ అర్జాలు నామవాచకంగా ఈ మాటకు చెక్కిలి, చెక్క చెట్టుపట్ట అని 
అర్థాలు పుండు మానేటవ్వుడు ఏర్పడే గట్టి పొరను కూడా చెక్కు అనే అంటారు వబ 
సామ్యంవల్ల ఈ ఈ అర్ధం వచ్చి ్కందేమో 

'చెనకు' ప్రత. తాకు, కొరుకు, మాటలతో రెచ్చగొట్టు అని అర్లం నామవాచకంగా దెబ్బ, 
కొరకడం, గిచ్చడం వల్ల ఏర్పడే గుర్తు అని అర్ధం చెరలు' అంటే చాలా ఆనందంగా ఉండడం, 
నామవాచకంగా కూడా ఐదే అర్ధం చేపు అంటే పాలు చేపడం (క్రియగానూ, నామవాచకం 
గానూ అద్ధం ఒకటే చొక్కు అంటే పరవశమగు, మోహంపొందు, లొంగు, చచ్చు అని అర్జ్హాలు 
నామవాచకంగా పారవశ్యం, మోహం, మూర్చ, మత్తు అని అర్జాలు 

'చోకు/సోకు అంటే తగులు, ఆవేశించు అని అర్దం నామవాచకంగా స్పర్శ దెబ్బ అని 
అర్థాలు “జంకు” అంటే భయవడు, సంకోచించు, చలించు, క్రుంగు అని అర్థాలు 
నామవాచకంగా భయం, సంకోచం అని అర్ధం = 


కీ 


et 


74 ఆమనబాష 


? తాయబాళుకయా?-3 


క్రియా 


ష్‌ 


(0) ire ‘Pp 
ట్ర 
0 ౮ 


[0 ౧ Qa ళ్‌ 


Pp i; ₹ 
va Gg 2 


f= 11 
MU ( #3 
Gh 
1 0 గ 
(a ) 
qi Gg 
16169 
5 0 
{Ga wm P 
hh} స] yd 
2 hf 
fA 
mn b la 


in 


డాచకంగా 


సంగీ 


కళ 
¥33 ఖు | 1] 


౧౮౧౫౦ 
Dt 43 
(్రి స 
3 xc 
ga, 38 
yg ® 


కి మిగులు 
[షి 
జ 


(యే 
Nw 


En 
అ 


య 

మ 
లో 

దూ 


స. 
3 ము 


తో 
~ 


కంగా త 


డితో. 


£ స టో 
జూాూరుతా 


లుకె 


అ 
త్ర 
హెాంతరం కూడా ఉండి 

డం, తగు 


య తగల 
గ 


ర్వా 
న! 


262 O03, 5a : ta 
#8 83 6 
SBP 
శక లిల్లి 2 6 
శ ర ర gS 

ఏ 504౭84” 

మ df 
9 ళ్ళి 90 
“PO ga 
Mm Bhbeg 
Bam? 9 
Bel 0౮ 
పసి లి పళ్లే 
6 berg Ww. 
0 ౫2 as 
Ga 9 Mg 9 
rere ® 
2 [లో ప్రొ 
సం 8 యి 
గ్‌ డు ఓ 2 
y3 ప గ ఇధి 
నం vv le fy 
frye pg 

సై 
wa 6 ఫస్‌ జ 
ష్‌ Wa belo సి 
398 fy wa 
3 న్‌్‌ ig J pg 5 9 
నే ) 
tg. ఛై 
స. 
క్త శ్జ | 
చ ౮ 
శ లి తి చి Y3 
“Oe 0 hb 
reer 

AAR E ఏ9 8 
2 oA 

Shape 
Be mH 
SA [10 బీ లి 


దుఃఖం అని అరాలు తసుకు అంటే 


"జు 


9 
0 
నొ 
నై 
ఫ్‌ 
ల్‌ స్‌ 
ఛీ 
స్ట్‌ 
౧... 
ళం 16 
న్‌ గ 
ah 
ఫ్‌ 
9 0 
ఆ 
69 
B e 
స 9 
[స 
0౮ 
9 «9 
YY 
hg 
A గ 
ORS 
wy 
భి 
గంగ 
ఖ్‌ ౪3, 


ల్‌ 
క! 


ప్ఫులొ 


గ్‌ 


La] 


౦ అని అరం 
(ie 


అ 
భె 


యలు 
యౌ 


ఠా 
. మార్కొను అని అర్జాలు నామవాచకంగా దెబ్బ, పి్‌డ 


యలు 
యడం, సవరించడం, అదిమి దొపడం 


ల 


కొట్లు 
నామవాచకంగానూ అరం ఒకటే. తురుము అంటే కొ 


a 


'కు క్రియగానూ, నామవాచకంగానూ నిందించు అని అరం కావ్యాలలొ 


శాపం అని కూడా అర్ధం ఉంది తిమురు' అంటే తొందరపడు, ఉదేకించు, గర్వించు అని 


లట 


కు క్రియగానూ, 


* 


తాకు అంటే రాచుకొను, తగులు, 


ధి 
“తుమ్ము 


ఠి 


అని అరాలు తిట్లు 
అరాలు 


అని అరం 
చ 


బ్బరి తురుము కూడా 
రం నామవాచకంగా కునికిపాటు 
సమత్వం 


a 
sh 
A 
0 
ఏ 
Ya 
న 
ఫ్ర 
a a 
bp, E 
Bo 8° 
cor 
sega 
mA Sd బి 
నీ గీ 
aot 
9 
RE m¥ 
vlog 9 
Epi 
mn 9 3 దిగే 
Ye; 
aa 892% 
hm 9 
Bao 
ల గీ లిష్లట్టి 
2 bg fo 
శత Wa 
శ G9 
7 ® $$ 9 


మనబాషళి 75 


తొణుకు అంటే (కియగా చిందు అని అరం నామవాచకంగా భయం అని, తొటుపాటు ఆ 
స్త్‌ © టు వం 
ఎటే విడుచు, కారు అని అద్దం నామవాచకంగా కూడా అర్దంలో మా కోరు. రెడు 


” 


ఆరర "రర ల 
తొలకు అంటె హొర్తు, చిందు, కడులు వ్యాపించు అని అర్హాలు నామవాచ క 0 చలకం అ 
అల అనీ అర్లాలు 

"తుళ్ళు/తుళ్ళు అంటే సంతోషంతో గంతులు వేయు ఎగిరివడు, సంతోషించు, గర్వించు 
అని అర్హాలు నామవాచకంగా ఎగసిపాటు అని అర్దం త్రొక్కు/తొక్కు అడుగు పెట్టు, కాలితో 
అదుము, దంచు అని అర్దం నామవాచకంగా కూడా ఇదే అర్దం తొక్కుఅంటే పచ్చడి అనికూడా 
అర్దం ఉంది దంచినది కాబట్టి తొక్కు డాటు' అంటే క్రియగానూ, నామవాచకంగానూ డాటడ 
మనే అర్దం 

దిద్దు అంటే సరిచేయు, బొట్టు వంటివి పెట్టుకొను అని అర్దం అక్షరాలు దిద్దు అన్నప్పుడు 
రాసిన అక్షరంమీద మళ్ళీ రాయడం నామవాచకంగా సరిచేయడమని అర్దం దుముకు/దూకు 
అంటే గంతువేయు అని అర్దం నామవాచకంగా గంతు అని అర్దం దూరు అంటే నిందించు 
నింద అని అర్దం నట్టు అంటే అడ్డు, ఆలస్యం 

నడుకు అంటే చలించు, ఒడుగు, జంకు, ఇక్కట్లు పడు, నశించు అని అరం నామవాచ 
కంగా కంపం, భయం అని అర్దం 'నరకు' అంటే బండించు నామవాచకంగా దీనికి కత్తిదెబ్బ 
అని అర్దం నవ్వుకు (కియగానూ, నామవాచకంగానూ అర్దం ఒకటే 'నసుగు' అంటే అస్పష్టంగా 
మాట్లాడు అని అర్దం నామవాచకంగా అస్పష్టమైన మాట "నాటు అంటే గుచ్చు, పాతు, తగులు 
అని అర్ధం నామవాచకంగా దెబ్బ, రంధ్రం, కుదురు, వరి మొదలయినవి నాటటం అని అర్దం 
“నిండు” అంటే పూర్ణమగు, ముగియు అని అర్దం నామవాచకంగా పూర్ణత్వం నింపుకు 
పూరించు, వ్యాపింపజేయు అని అర్దం నామవాచకంగా ఈ మాటకు పూర్ణం, అధికం అనే 
అర్ధంతోపాటు మనోహరం అనే అర్దం కూడా ఉంది 

నిక్కు అంటే పైకి లేచు, వర్దిల్లు, ఉబుకు, సాగు, వ్యాపించు, పుట్టు, సంతోషించు, 
గర్వించు అని అర్జాలు నామవాచకంగా జెన్నత్యం, బింకం, అందం అని అర్జాలు 'నుగ్గు' అంటే 
(క్రియాపదంగా నలుగు అని అర్దం అయితె క్రియగా దీనికి ప్రయోగం తక్కువ నామవాచకంగా 
పొడి అని అర్దం “నుచ్చు' అంటే మేడల పొడుగులకు చుట్టూ గుడ్డ కట్టడం ఆ కట్టిన గుడ్డకు 
కూడా నుచ్చు' అనే పేరు 'నుడుగు ఆంటే వచించు, హాజీ అని అర్దం నాముదారకంగా 
మాట, పలుకు అని అర్థం 

'నురుము' అంటే పొడిచేయు, చంపు అని అర్ధం నామ వాచకంగా పొడి అని అర్ధం 
'నెట్టు' అంటే గెంటు, తోయు, నిరాకరించు అని అరం నామవాచకంగా గెంటు, తోపు, తావు 
అని అర్దం 'నొక్కు అంటే అదుము, నలుపు అని అర్దం అదమడం వల్ల కలిగిన ముడతకు, 
గుంతకు 'నొక్కు అని పేరు నొగులు' అంటే బాధచెండు, వాడిపోవు, నలుగు, వికలమగు అని 
అర్ధం నామవాచకంగా దీనికి నొప్పి, బాధ అని అర్ధం 'నొడుగు/ నొడువు' అన్నమాట నుడుగు/ 
నుడువుకు రూపాంతరం వచించు, చెప్పు, రచించు, చదువు, స్తుతించు అని అర్దం నామవాచ 
కంగా మాట, పలుకు అని అర్దం “నోము” అంటే నోచు, వ్రతాదులను ఆచరించు, పూజించు అని 
అర్ధం నామవాచకంగా వ్రతం అనీ, వ్రతఫలం అనీ అర్థాలు న 


76 తఆమనబభాష 


ఆశ్రయించు ఊడు ఢారణడేయు, ఆలోచించు, నిలుపు, (వతిజ్ఞ) పూవి సోకు అమసరింమ 
బలాత్తరించు మింగు (గొడుగు వంటివి) వేయు చాచు (సాన) పెటు (ళ్ళు వంజివి) 
పాత్రలలో నింపు (పాలు) తాగించు తాకు (వేడి) సహించు (నొము) చేయు ye ఇ 
దిగబట్లు, (కాం) జరుగు, పీడించు అంబు ఇముడు (మసి) పారు వాకింయాు. చతల్తతున 
ఆర్హాలం ఈ పట్టు అనే క్రియా వడానికి ఉన్నాయి వివిధార్జాలలో స పయోగించవచ్చు తద 


క్రియా ధాతువులతో కలిసివచ్చినముడు కూడా ఈ మాట కొత్త అర్తాలను కరిగిస్తుంది నామవాచ 


కంగా కూడా దినికి ఎన్నో అర్జాలున్నాయి పట్టుదల, (గ్రహణం, పూత ఏవాస స్థానం, చోటు, 
సంగతి, ధైర్యం, విషయం, సందర్భం సమయం, పరిమితి, ప్రాప్తి, రీతి, ఊత, కారణం కధా 


న్నీ 


ఘట్టం యొదలయినవి సిలు అన్న అర్దంలో ఉన్న పల్లు ఎం మాట 

పండు అంటే పక్వం కావడం, సిద్దించు, ఫలించు, సంతానం కలుగు ముగియు అని 
అర్దాలు నామవాచకంగా పండినది, ఫలం అని అర్దం 'పండు' అనే మరో వడానికి శయనించు 
అని అరం ఇది కేవలం క్రియ వదరు/వదరు అతిగా మాట్లాడు, (పేలు గొప్పలు చెప్పుకొను అని 
అర్హం నామవాచకంగా మాట కలత, త్వరగా మాట్లాడినమాట, ధ్వని అని అర్జాలు పరుపు" 
అంటె (ప్రసరించు, ప్రయోగించు, 'పవహింపజేయు అని అర్దం నామవాచకంగా పడడం అనీ, 
పైకప్పు అనీ, వైశాల్బం అనీ శయ్య అనీ, రీతి అనీ అర్జాలు ఈ మాటకు పొడవు అనీ వెడల్పు 
ఆనీ కూడా అరం ఉంది పరువు/పర్వు అనే మాటకు పరిగెత్తు ప్రసరించు ప్రవహించు, 
వ్యాపించు, బయల్బడు, పుట్టు, (ప్రసిద్దమగు అని అర్జాలు నామవాచకంగా పరుగు అని అర్దం 

వలుకు అంటే వచించు, నిందించు. ఉచ్చరించు, రచించు, స్తుతించు, జవాబు చెప్పు, 
కూయు, మోగు అని అర్దం నామవాచకంగా మాట, ఆజ్ఞ, నింద, సత్యవచనం, కూత అని 
ఆర్జాలు పలుకు అంటే ముక్క అనీ అర్దం 

పాతు అంటే హూడ్సు అనీ. చెట్లు, కొండలు మొదలైనవాటి భూమిలోని మూలం అనీ 
అర్దం 'పిక్కు ఆంటే వెనుదీయు, డొంగిలించు మోసంచేయు అని అర్జాలు నామవాచకంగా 
మోసం, కిటుకు అని అర్దం పుడుకు/పుణుకు అంటే మునివేళ్ళతో పట్టుకొను పిసుకు, నిమురు, 
చఓదుము, కొంచెముగా తిసుకొను, ఇచు, అని అర్జాలు నామవాచకంగా దానం, కానుక అని 
అర్దం 

"పెట్టు అనే మాటకు చాలా అర్హాలున్నాయి సందర్భాన్ని బట్టి ఈ అర్జాలు తెలుసుకోవచ్చు 
ఇచ్చు, వడ్డించు, చెల్లించు, ఆరొపించు, అమర్చు, అలడు, (నగలు) ధరించు - దరింపజేయు 
పసవించు, నలకొల్పు, నియమించు, వాటు, నిర్ణయించు, నిర్మించు. కట్టంచు, మూయు, కొట్టు, 
ఉచ్చరించు మొదలయినవి “ఇవ్వాళ బడి పెట్టారు" అంటే తెరిచారని అర్ధం స్కూటర్‌ చెట్టుకు 
పెట్టాడు అంటే ఢీ కొట్టడమని అర్దం మాట చెవిని పెట్టడమంటే వినడమని అర్దం నామవాచ 


బాటు 


౯ 


మనబాషఆ /7 


కంగా పెట్టు అంటె డెబ్బ అని అర్దం దానం అని కూడా అర్దం పెట్టుపోతలు అంటారు కడా 
వాడొక్నడే వది మంది పెట్టు అన్నప్పుడు పదిమందికి సమానమని అర్దం 

పెంపు ఆంటే పోషించు పోగొట్టు అని అర్ధం నామవాచకంగా ఈ మాబకు ఎ హై 
గొప్ప తవం, గౌరవం, ప్రాశస్తాం, ఉత్సాహం ఎత్తు, మనోజ్ఞత విదం అని అర్జాలు పొకు 
ఆంటె దుఃవీంచు, బాదపడు, బొబ్బలెక్కు బయటపడు అని అర్లాలు నామవాచకంగా ఈ 
మాటకు బాధ, బొబ్బ, జనథశ్రుతి చెక్కుఅని అర్లాలు పొంగు అంటే ఉబ్బు, పెరుగు ప్రసరించు 
సంతోషించు, విజృ్బంటించు అని అర్హాలు నామవాచకంగా ఉబ్బుడు, విజృంభణం గరూం 
సంతోషం అని అరాలు తడపర మశూచి వంటి వ్యాదికి కూడా పొంగు అని పెరు 

"పొడుగు అంటే పెరగడమని అర్దం క్రియగా ఈ మాటకు అద్దం ఉన్నవ్పటికీ ప్రస్తుతం 
వాడుకలో ఉన్నట్లు లేదు నామవాచకంగా ఉన్నతి, దైర్హం అని అరం పొదుగు/పొడుపు ఇం 
ఆవరించు, (గుడ్లు) పొదుగు, (రత్నాలు యొ॥వఏ) పొదుగు అని అరిం చామవాచ 
పసిపిల్లలకు పక్కలో వేసిన గుడ్డకు పొడుగు అని పేరు 

పొనరు అంటే కలుగు, పొసగు అని అర్దం నామవాచకంగా పొందిక ఇంపు అని 
అర్జాలు పొంచు కు క్రియగానూ, నామవాచకంగానూ దాగి ఉండడమనే అర్దం పొందు ఆంటే 
అనుభవించు, కూడు, ఆశయించు, కలుగు అని అర్లాలు నామవాచకంగా ఈ మాటకు 
పొందిక, పొత్తు, కలయిక నెలవు, సహాయం, వలపు, పద్దతి అని అర్దాలు పోరు అంటే యుద్దం 
చేయు, ఎదిదించు కలహించు, ఏడ్పు అని అర్జాలు నామవాచకంగా యుద్దం, కలహం, పిల్లల 
ఏడుపు అల్లరి అని అర్హం 

(బ్రతుకు/బదుకు/బతుకు' అంటే జీవించు నామవాచకంగా జీవనం అనీ జీవనోపాయం 
అనీ అర్జాలు. బెగడు అంటే బెదురు. జంకు, కలతచెందు, దుఃవించు వణకు అని అర్దాలు 
నామవాచకంగా భయం అని అర్దం బెణకు/బెదకు' అంటే చలించు అనీ కదలిక అనీ అర్దం 
“బెదరు అంటె భయపడు అనీ, జంకు, భయం అనీ అర్దం చెళుకు అంటే ప్రకాశించు, చలించు, 
బెణుకు, భయపడినట్లు నటించు, కలవరమందు, తప్పిందుకొను అని అర్దాలు నామవాచకంగా 
ఈ మాటకు కాంతి అనీ, మాటల్లో చమత్నారం అనీ, తీక్ట్షత అనీ అద్దం తళుకుబెళుకులు అని 
కాడదుక 

"బొంకు అంటే అబద్దమాడు అనీ, అబద్దం, తప్పు అసి అర్దాలు 'బొల్లు అన్నా ఇదే అరం 

"మక్కు అంటే కాంతి విహీనమగు, కృశించు, రూప్పచెడు, మగ్గు, మరణించు అని అర్దాలు 
నామవాచకంగా మురికి అని అర్దం “మచ్చు అంటే ఆకర్షించు అని అరం నామవాచకంగా 
వలపుమందు అనీ, ఎర అనీ అర్దం అటక, గీటురాయి ఒకరకమయిన కత్తి, మురికి అనే అర్లా 
అతో నామవాచకరూవంలో 'మచ్చు' ఉంది మసరు అంటే పొగరెక్కు మదించు హాగరు 
మదం అని అర్ధం మాటు అంటే మరుగుపరుచు అణజగడొక్కు అంజించు, కన్నాలు లెకుండా 
బాగుచెయు, పాడుచేయు, కలిగించు అని అర్జాలు నామవాచకంగా మాబు ఆంటే మరుగు 
చాలు, గొడుగు, అతుకు, రక్షణస్తానం అని అర్దం 

మాడు' అంటే నల్లగా కాలిపోవడం, ఆకలితో కడుపు మాడడం నామవాచకంగా మాడు 
అంటే మాడిన అన్నం Ps 


tl, 


(అ 


Un 
7 


ఓ 


78 ఆమనబాష 


చ g చు దవ. 3 = Onan 
మరు చాటు విజ్బ ws 'ఉత్మ ష్ట మగు వెరగు శేషించు, నిగుడు ఆవ ఆరాలునాయి నామ 


ఈ మాటకు కాంతి, మెరుపు, కిరణం, ఆధిక్యం అని అర్హాలు 

ముట్టు అంటే తాకు, పట్టుకొను, తీసికొను, పొందు మీటు ఉపయోగించు, ప్రతిమ 
టించు, వ్యాపించు కరచు, ఆవరించు, కడముట్టు, యుడలంటు కలుగు, నాటు అని అర్జాలు 
నాయి నామవాచకంగా సాధనం, పదార్దం, ఎగుమతి, రాకుడు, పద్దతి అని అర్జాలు బహిష్టు 
అని కూడా అర్దం 

'మునుగు అంటే స్నానం చేయు, మగ్నమగు, క్రుంగు క్రుంకు, ఆవ్యతమగు లగ్నమగు 
నశించు, తీరు, గుచ్చుకొను, పూర్ణమగు అని అర్జాలు నామవాచకంగా స్నానం అనీ మునగడం 
అనీ అర్దం మురుగు అంటే కుళ్ళు, మలినమగు, నలుగు అని అర్హాలు నామవాచకంగా మురికి 
అని అర్ధం 

'మూలుగు' అనే మాటకు (క్రియగానూ, మ అర్హ్దంలో మార్పులేదు 
మెచ్చు క పొగడు, గౌరవించు, లక్ష 54 సా. సంతోషించు అని అర్దాలు నామవాచ 
కంగా ఈ మాటకు పొగడ్త అనీ, పాగిడేవా అనీ, బహుమా య. సంతోషం అనురాగం, 
అద్భుతం అని అర్జాలు 

మెట్టు' అంటే తొక్కు అణగదొక్కు అడుగుమోపు, తిరుగు, ప్రవేశించు, పాదుకలు 
తొడుగుకొను, నటించు వచ్చు అని అర్జాలు నామవాచకంగా మెట్టు అంటె తొక్కుడు, కొండ 
తిప్పు, సోపానం, ఆశ్రయం, తల, మొత్తం, కాలు, చెప్పు వాదుక అని అర్జాలు సుంకం వీసుకొనె 
చోటు, బండి అటూ ఇటూ కదలకుండా బండి కింద కట్టె కర్ర, వీణమెట్టు అనే అర్దాలు కూడా 
ఉన్నాయి 'మెత్తు' అంటే దట్టంగా పూయు అని అద్దం నామవాచకంగా దట్టంగా మాసిన పూత 
మొక్కు అంటే నమస్నరించు, నమస్మ్నారం, మొక్కుబడి అని అర్జాలు మొట్టుకు క్రియగానూ 
నామవాచకంగానూ అర్హభెదమెమీ లేదు తలమీడ పిడికిలితో పొడవడమని అర్దం 

'మొత్తు' అంటే కొట్టు, అణచు, నరకు, పగులగొట్లు, మోగించు, గుచ్చుకొను అని అర్జాలు 
నామవాచకంగా దెబ్బ అని అరం మొరగు' అంటే మోసగించు, కప్పిపుచ్చు అని అర్దం నామ 
వాచకంగా మోసం, మోసపు మాట అని అర్దం మొరుగు అంటే (కుక్కు అరుచు, పేలు అని 


మనబాషఆ 79 


( 


ర్హాలు నామవాచకంగా కూడా (కుక్క ) అరుపు, ప్రలాపం అని అర్జాలు 
మొక్కుయొక్కు అంటే నమస్కరించు అని అర్దం Bee ee Oe నమస్కారం అః 
వ ఇస్తానని నిర్ణయించుకున్న వస్తువు అనీ అర్దం రక్కు' అన్న మాటకు క్రియగానూ నావ 
కంగానూ ఆ అర్దం ఒకటే గీరు. బరుకు అని అర్ధం 
రువ్వు అంటే విసరు అని అర్దం ఇది ధ్వన్యనుకరణ శబ్దం కూడా లాగు" అం! 
ఆకర్షించు, హరించు అని అర్దం దక సొమ్ము, విధం మర్వా ద, ఒప్పు అని అర్జాలు 
లాగు అనే భక్ష్య మం క ఉందట వట్టు' అంటే ఇంకు ఎండు, కృశించు, పాలులేనిదగ 
అని అర్హాలు నామవాచకంగా వరుగు అని అర్దం 
స. అంటే కంపించు అని అర్దం నామవాచకంగా కంపం ఆనీ, మంచు అి 
అర్జాలు వనరు అంటే దుఃఖించు డీసాలాపాలాడు, ఒప్పు, ఉండు అని అర్దాలు నామవాచ 
కంగా దుఃఖం, వీలు అని అద్దం 
విత్తు అంటే విత్తనములు చల్లు అనీ, విత్తనం అనీ అర్దం 'విసరు అంటే ఆడించు తిప్పు 
రువ్వు తిను, గాలి ప్రసరింపచేయు, పొడిచేయు, వీచు అని అర్జాలు నామవాచకంగా వీచడం 
అనీ ఆడించడం అనీ, దెబ్బ అనీ, రువ్వడం అనీ అర్జాలు 
వెలుగు అంటే ten మండు, ఒప్పు, ప్రసిద్దికెక్కు ప్రతిఫలించు, చెలరెగు అని 
అర్దాలు నామవాచకంగా కాంతి కిరణం, ఎండ అని అర్జాలు 
"సదలు అంటే జారు, వదులగు, తగ్గు, చెడు, రాలు, నశించు, కదలు విడుచు అని 
అర్జాలు నామవాచకంగా వదులు అని అర్దం 
"సలుపు అంటే బాధ కలిగించు అని అర్దం నామవాచకంగా మంట పోటు, బాధ అని 
అర్దం 


9, 


.. 


“హెచ్చు' అంటే అతిశయించు, మించు, ఉద్రేకించు, విజృంబించు అని అర్థాలు నామ 
వాచకంగా గొప్పతనం, ఆధిక్యం అని అర్దం 

చాలా మాటలలో అరసున్నలూ, బండిరాలు ఉంటాయి వాటినిక్కడ తీసుకోలేదు అర 
సున్నలు వదిలివేయడమూ, బండిరా బదులు మామూలురానే వాడడమూ జరిగింది పదాది 
సంయుక్తాలలో రకారాన్ని వదిలి వేయడం జరిగింది 

ఒకేమాట ఎటువంటి మార్పూ లేకుండా క్రియగానూ, నామవాచకంగానూ వాడుకలో 
ఉండడం గమనార్హం ఇటువంటి మాటలు తెలుగులో గణనీయంగానే ఉన్నాయి ఇటువంటి 
మాటలలో సాధారణంగా నామవాచకంగా కంటే క్రియాపదంగా ఈ మాటలకు ఎక్కువ అర్ధ 
ఛాయలుండడం కూడా మనం గమనించవచ్చు చాలా మాటలను ప్రాచీన కవులు వాడిన అర్థా 
"లలో మనం నేడు వాడడంలేదు అప్పటినుండి ఇప్పటిదాకా ప్రసిద్దమయిన అర్దం కొనసాగినప్ప 
టికీ కొన్ని విశేషార్దాలు ఆనాటివి నేడు వాడుకలో లేవు అదేవిధంగా కొన్ని మాటలకు పూర్వంలేని 
అర్లాలు నేడు వాడుకల్‌ నోకి వచ్చాయి 


ల 


రి0 ఉమనబాష 


[క్రియా వ అను: నామవావకాలుగా మూరు క వచాప్తికి వివి మ 
Ta వివిధ అ అర్జాలను కూడా కలిగివాయి ఈ వత యాలను కతతాయాల్‌ ఈ 
చారల చేది వర వై 

ఏ క్రియాపదాన్నైనా నామవాచకంగా మారవచు, గాండిక బాషలో ట అనే పతియం 
చేరి క్రియాప్రాతిపదికలు నామవా రె చేయుట 
వచ్చుట, పోవుట, వినుట, ఎక్కుట, దిగుట, తాగుట మొదలయినవన్ని అటువంటి సామ 
వాచకాలు 

ఆధునిక భాషలో ఈ సందర్భంలొ ె చేరే వ్రతృయిం అటం/అడం తిను+అటం= తినటం, 
చదువు+అటం= చదవటం. పోవు+అటం= వ టం, చేయు+అటం= చేయటం ఏ 
ప్రాతిపదికనయినా ఈ ప్రత్యయం చేర్చి నామవాచకంగా మార్చుకోవచ్చు చూపటం/చూపదం, 
రాయటం/రాయడం, కొట్టటం/కొట్టడం, రాలటం/గాలడం. తూలటం/తూలడం, మారటం/ 
మారడం, చీలటం/చీలడం మొదలయినవి కొన్ని క్రియాప్రాతిపదికల మీద ఈ ప్రత్యయం చేరి 
నప్పుడు (క్రియా (పాతివదికలో సంధివల్ల కొన్ని మార్పులు వస్తాయి పిలుచు+అటం= పిలవటం 
కొలుచు+అటం= కొలవటం, నేర్ఫు+అటం= నేర్వటం తెచ్చు + అటం+ తేవటం, వచ్చు+ 
అటం:= రావటం, కలియు +అటం= కలవటం 

అటం/అడం' ప్రత్యయాన్ని అకర్మక క్రియలమీదా, సకర్యక క్రియలమీడా కూడా చేర్చ 
వచ్చు నేర్చు +అటం= నేర్వటం, నేర్పు+అటం= నేర్పటం, మారు+ అటం= మారటం మార్చు+ 
అటం= మార్చటం, తీరు+అటం= తీరటం, తీర్చు +అటం= తీర్చటం 

తెలుగులో ఇంచు చేర్చి (క్రియా ప్రాతిపదికలను సకర్యకాలుగా, (పేరణార్ధకాలుగా మార్చు 
కోవచ్చు సంస్కృత పదాలను కూడా “ఇంచు చేర్చి క్రియలుగా ఉపయోగించుకోవచ్చు కొట్టు 
అనేది సకర్యక క్రియ దీనిమీద ఇంచు చేరిస్తే కొట్టించు అని ప్రేరణ క్రియ ఏర్పడుతుంది నడుచు 
అన్నది అకర్మక (క్రియ దీనిమీద ఇంచు చేరిస్తే నడిపించు అని సకర్మక (క్రియ ఏర్పడుతుంది 
భుజించు, రచించు, జయించు, లఅయించు. సృజించు, నిర్మించు, (ప్రశ్నించు, చర్చించు, వర్షించు, 
దర్శించు, ప్రకాశించు, ప్రవేశించు, ఆలోకించు, ద్రవించు, చరించు, గమనించు, ప్రార్ధించు, 
ఆలోచించు, యోచించు, కీర్తించు, స్తుతించు, జీవించు, మరణించు, భావించు, ప్రేరేపించు, దుః 
ఖించు, శోకించు మొదలయినవన్నీ ఇంచు చేరి క్రియా పదాలుగా ఏర్పడిన సంస్కృతపదాలు 
ఈ “ఇంచు” చేరిన అన్ని క్రియలమీదా అటం/అడం చేరుతుంది కొట్టించటం, నడిపించటం, 
భుజించటం, రచించటం, జయించటం, సృజించటం నిర్మించటం యొదలయినవి 

ఒక (క్రియా ప్రాతిపదిక మీద మరో అనుబంధ (క్రియను చేర్చి కొత్త అర్థాలను సాధించ 
వచ్చు ఉదాహరణకు తీయు' అనే అనుబంధాన్ని చేర్చామనుకోండి వెళ్ళు+తీయు = వెళ్ళదియు 
అవుతుంది అట్లాగే చీలదీయు కూడా వేయు అనే అనుబంధాన్ని చేరిస్తే కొట్టివేయు, పారవేయు, 
తినివేయు, మింగివేయు, నెట్టివేయు, తోసివేయు మొదలయిన క్రియలు ఏర్పడతాయి 'పోవు' 
చేరిస్తే తినిపోవు, వెళ్ళిపోవు, రాలిపోవు, జరిగిపోవు వంటి క్రియలు ఏర్పడతాయి 'కొట్టు' చేరిస్తే 


త్‌తూ 


గల 


మనబాషతి 61 


వెళ్ళగొట్టు చిలగొట్టు, చిందగొట్టు, చెడగొట్టు, చెల్లగొట్టు, చావగొట్టు మొదలయిన క్రియలేర్వద 


రో హో నై 
తాయి వ చేరిస్తే కొనిపెట్టు, తీసిపెట్టు, వెళ్ళబెట్టు, చెల్లబెట్టు, ము. వంటివి ఏర్హడ 


తాయి ఇచ్చు రెడ స్తె షం. తిననిచ్చు. చేయనిచ్చు వంటివి ఏ బర్చడతాయి కొను చెద 
చేసికొను, వేడుకొను, మార్చుకొను, వండుకొను వంటివి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఆటం/ 
అడం చేరి నామవాచకాలుగా లు తినివేయటం, మింగివేయటం, వెళ్ళిపోవటం, రాల 
పోవటం, చీలగొట్టటం, చెడగొట్టటం, కొనిపెట్టటం, చెల్లబెట్టటం, చేయనివ్వటం, రానివూబం 
వేడుకోవటం, మార్చుకోవటం వగయిరా 

రెండుకంటే ఎక్కువ (క్రియాధాతువులు కూడా కలవవచ్చు ఉదా తీసికొనిపోవు వళ 
గొట్టివేయు వీటిని కూడా అటం/అడం చేర్చి నామవాచకాలుగా మార్చవచ్చు తీసికొనిపోవడం, 
వెళ్ళగొట్టివేయడం యొదలయినవి 

అటం/అడం' అనే ప్రత్యయాన్ని బావార్టక ప్రత్యయం అంటాం భావార్దమంటే క్రియకు 
ఉందే అర్ధమే 

ఈ అటం/అడం'కు ముందు అకపోవు' చేరిస్తే వ్యతిరేక భావార్దకం ఏర్పడుతుంది అంటే 
పైన చెప్పిన భావార్థకాలన్నిటికీ వ్యతిరేకార్టక రూపాలన్నమాట ప్రతి భావార్ధకానికీ వ్యతిరేకార్దక 
రూపం ఉంటుంది పైన చూపిన అన్ని రకాల భావార్ధకాలకూ వ్యతిరేకార్థక రూపాలకు ఉదాహర 
ణలు చూడండి 

తినటం-తినకపోవటం, కొలవటం-కొలవకపోవటం, రావటం-రాకపోవటం, నడిపిం 
చటం- నడిపించకపోవటం, నిర్మించటం - నిర్మించకపోవటం, వెళ్ళదీయటం-వెళ్ళదీయక 
పోవటం, మింగివేయటం- మింగివేయకపోవటం, వెళ్ళగొట్టటం - వెళ్ళగొట్టకపోవటం, కొని 
పెట్టటం - కొనిపెట్టకపోవటం, తిననివ్వటం- తిననివ్వకపోవటం, వండుకొనటం- వండు 
క్‌ న ముదలయనవి 

“కలుగు” అన్నది సామర్య్యాన్ని బోధించే అనుబంధ క్రియ చేయగలుగు +అటం= చేయగల 
గటం అవుతుంది వ్యతిరేకార్దంలో చేయగలగకపోవటం, చేయలేకపోవటం 'రావటంికు రాక 
పోవటం అన్న వ్యతిరేకారకముంది కదా దీన్ని క్రియా (ప్రాతిపదికమీద చేర్చి అసామర్ద్యాన్ని 
బోధించవచ్చు ఉదా తినరాకపోవటం ఈ రూపాలన్నీ చూసినప్పుడు ఈ ప్రక్రియ ఎంత 
విస్తారమయిందో అర్ధమవుతుంది 


ల 


ర2 అమనబాష 


క విడంగా దు వ్రతృయం ద 3 UE 
ఉన్నాయి అయితె ఆదునిక వ్యవహారంలో స్టిరపడిన కొన్ని రూపాలు లందరూ వాడుతున్నారు 
కాని, కొన్ని ప్రాంతాలలో ఏ క్రియా వదాన్నయినా ఈ (ప్రత్యయం చేకి నామవాచకంగా 
మార్చుకోవచ్చు 
అదుడు, అలుగుదు అడుగుడు మొదలయిన విధంగా వాడవచ్చు అల్లుడు అన్నరూపం 


అల్లు అనే క్రియా ప్రాతిపదికతో ఏర్పడుతుంది దీనికి అల్లిక అని అర్ధం కూతురు భర్త అన్న 
రంలో మరొక అల్లుడు ఉండి డీనికి అల్లువాడు అనే రూపం కూడా ఉండి వంశాన్ని అల్ల 

వాడు, కాబట్టి ఆల్లువాడు, అల్లుడు (ప్రాతిపదిక ఒకటే ఆడుడు అంటే ఆడడం ఆనుడు అంటే 
ఆమకోవడం కోసం పెటుకొనే దిండు లేకపోతే దేనికి అనుకుంటే అది ఆనుకోవడం అనికూడా 
అర్దం ఉతుకు ఉతుకుడు అవుతుంది బట్టలు ఉతకడమన్న అర్దంతోపాటు తీవ్రంగా కొట్టడం, 
విమర్శించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి తచ్చుతో ఇచ్చుడు ఏర్పడుతుంది ఊగుతో 
ఊగుడు ఏర్పడుతుంది అక్కిరాజు ఉమాకాంతంగారు నేటి కాలపు కవిత్వంలో ఊగుడు మాట 
లని వాడారు ఆయన ఈ మాటను ఆవేశం, పూనకం వచ్చినట్లు కేకలు వేయడానికి సంకేతంగా 
వాడారు కట్టు కట్టుడు అవుతుంది కదలు కదలుడు అవుతుంది కట్టుడు పళ్ళు అన్నచోట 
కట్టుడు విశేషణంగా ప్రయుక్రమయింది కొట్టు - కొట్టుడు అవుతుంది వాడు ఒకటే కొట్టుడు 
కొడుతున్నాడు. కొరుకు- కొరుకుడు అవుతుంది వాడికీ విషయం కొరుకుడు పడటంలేదు 
అంటాం గిచ్చుకు డు” చేరితే గిచ్చుడు అవుతుంది గిల్లు గిల్లుడు అవుతుంది గుద్దు గుద్దుడు 
అవుతుంది ఈ మాటను కూడా అక్కిరాజు ఉమాకాంతం వాడారు ఆయన రాయిగుద్దుడు 
వాదం అంటారు పిడివాదం అని అర్ధం గోకు- గోకుడు అవుతుంది గోకుడు పెట్టింది 
అంటారు 

చంపు- చంపుడు అవుతుంది పూర్వం చంపుడు గుడులు అని ఉందేవి బలులు ఇచ్చె 
గుళ్ళు అని అర్ధం చంపుడు కట్ట అంటే వధ్యస్థానం చింపు- చింపుడు అవుతుంది చీకు- 
చీకుడు అవుతుంది చూచు- చూసుడు అవుతుంది చూపు- చూపుడు అవుతుంది చూపుడు 
వేలు, చూపుడు గురం చెప్పు- చెప్పుడు అవుతుంది చెప్పుడు మాటలు అన్నప్పుడు పితుర్హు, 
కొండేలు అని అర్థం 

తిట్టు- తిట్టుడు అవుతుంది తిరుగు- తిరుగుడు అవుతుంది అందులో ఏదో తిరుగుడు 
ఉంది అన్నప్పుడు మెలిక అని అర్ధం తిరుగుడు వచ్చింది అన్నప్పుడు సమస్య వచ్చింది అని 
అర్ధం తెచ్చు- తెచ్చుడు అవుతుంది తాకు- తాకుడు అవుతుంది తప్పు- తప్పుడు అవుతుంది. 
తప్పుడు మనిషి అంటే దుర్మార్గుడు, ధర్మ విరుద్ధంగా నడిచేవాడు, మాట తప్పేవాడు అని అర్ధం 


మనబాషత 83 


దిగు- దిగుడు అవుతుంది దిగుడుబావి అని మెట్లు ఉండి బావిలోకి దిగే ఏర్పాటు ఉశృ 
బావికి పేరు 

నరుకు- నరుకుడు అవుతుంది నలుగు- నలుగుడు అవుతుంది పీల్చు- పీల్చుడు, 
పూను- పూనుడు అవుతాయి పేర్చు- పేర్చుడు, పొర్లు- పొర్లుడు అవుతాయి పొడుచు- పొడు 
చుడు అవుతుంది పోవు- పోవుడు అవుతుంది ఇటువంటి మాటలు సాధారణంగా జంటలుగా 
వస్తూ ఉంటాయి ఉదాహరణకు ఈ వచ్చుడూ పోవుడూ ఎందుకు! అక్కడే ఉంటే సరిపోదా! 
అన్న వాక్యాన్ని తీసుకోవచ్చు వచ్చు వచ్చుడు అయ్యే సందర్భం ఇది సాధారణంగా అటం/అడం 
చేరినట్లయితే 'వచ్చు'కు బదులు రా వస్తుంది రావటం/రావడం అవుతుంది డు చేరినప్పుడు 
మాతం వచ్చులో మార్పు ఉండదు మాగు- మాగుడు అవుతుంది మాగడం అని అర్దం 
మూగు- మూగుడు అవుతుంది మునుగు- మునుగుడు అవుతుంది మింగు- మింగుడు అవు 
తుంది మింగుడుకు వాచ్యార్ధంలో గొంతులోకి పోవడమనే అర్ధం నీళ్ళు మింగుడు పడడంలేదు 
లక్ష్యార్థంలో విషయం అవగాహన కాకపోవడం, సహించలేకపోవడం, అనుకున్న విధంగా కాక 
మరోవిధంగా జరగడం భరించలేకపోవడం ముట్టు- ముట్టుడు అవుతుంది ఇదికూడా అంటు 
డుతో జంటగా వాడుకలో ఉంది అంటుడు ముట్టుడు అని రుద్దు- రుద్దుడు అవుతుంది బండ 
రుద్దుడు రుద్దుతున్నాడు అంటాం రుబ్బు- రుబ్బుడు అవుతుంది మాను- మానుడు అవుతుంది 
పుండు మానుడు పట్టింది అంటాం. లాగు- లాగుడు అవుతుంది లాగుడు బండి లొంగు- 
లొంగుడు అవుతుంది వాడి జీవితంలో లొంగుడన్నదే లేదు వాగు- వాగుడు అవుతుంది వాడు 
వట్టి వాగుడుకాయ అంటాం నీ వాగుడు కట్టిపెట్టు అంటాం విరుగు- విరుగుడు అవుతుంది 
ఈ విషానికి విరుగుడు లేదు అంటాం దేన్నయినా ఉపసంహదించేది, తిరస్కరించేది ఈ 
పనిచేస్తే వాడు చేసిందానికి విరుగుడుగా ఉంటుంది అని వాడుక 

డు' ప్రత్యయం చేరినప్పుడు కూడా (క్రియా ప్రాతిపదిక రూపంలో మార్చు రావచ్చు ఎక్కు 
ఎగు అవుతుంది. 'డు' చేరిస్తే ఎగుడు అవుతుంది దిగుడుతో కలిపి మెరక పల్లాలు/మిట్ద పల్లా 
లుగా ఉన్న భూమిని ఎగుడుదిగుడుగా ఉంది అంటాం సమంగా లేని దేనినయినా ఎగుడు 
దిగుడుగా ఉందని అనవచ్చు పద్యంలో నడక ఎగుడుదిగుడుగా ఉందని కూడా ప్రయోగం వెగు 
వేపు అవుతుంది వేపుడు- వేపుడు కూర తోయు కూడా తోపు అవుతుంది. తోపు- తోపుడు, 
తోపుడుబండి దించు, దంచు, పెంచులు, దింపు, దంపు, పెంపులవుతాయి దింపు- దింపుడు, 
దింపుడు కళ్ళం ఆశ అంటాం దంపు- దంపుడు, దంపుడు బియ్యం పెంపు- పెంపుడు, 
పెంపుడు కొడుకు నూర్చు- నూర్చుడు అవుతుంది 

'డు' ప్రత్యయం చేరిన కొన్ని మాటలు కేవలం విశేషణాలుగానేకూడా వాడుకలో ఉన్నాయి 
ఉంపుడుకత్త ఉప్పుడు బియ్యం, పెట్టుడు బట్టలు మొదలయినవి తెలుగులో నామవాచకమే 
విశేషణంగా కూడా వాడుకలో ఉంటుంది ఇవన్నీ నామవాచకాలే అటం/అడం చేరి ఏర్పడిన 
రూపాలలాగానే 'డు చేరే రూపాలు కూడా విస్తృతంగా ఉన్నాయి వండి పెట్టు - వండి పెట్టుడు 
అవుతుంది వండుకొను- వండుకొనుడు అవుతుంది వ్యతిరేకార్ధంలో కూడా రూపాలున్నాయి 
ప్రాతిపదికమీద 'అకపోవు' చేరుతుంది తినుడు- తినకపోవుడు, వచ్చుడు- రాకపోవుడు 
యొదలైనవి 


1 
వళ 


ర4 అ మవభాష 


దా 
ఉదాహరణకు అఆరచు+పు= ఆరపు అవుతుంది ఒలుచు ఒలుపు అవుతుంది ఒలుపు అంటె 


పులు ప ంచారంటారు గెలుచు గెలుపు అవుతుంది చరచు- చరపు అవుతుంది చరచు అంటే 
ఉన్న అర్జాలలో అరచేతితో కొట్టు, సాగగొట్టు aie ముఖ్యమైనవి ఈ అర్జాలతోనే చరపు అంటే 
అరచేతిలో కొట్టిన దెబ్బ అనీ రేకు అనీ అ అర్జాలు ఏర్పడ్డాయి 
తలచు- గ. అయింది తలచు అంతే వివేచించు, విచారించు, సంకల్సించు, 
రించు, ద్వానించు, గణించు, ప్రస్తావించు అని అర్దాలు తలపుకు తలచడం భావం, ఆలో 
న, సంకల్పం, వలపు, స్మృతి, మనస్సు, ధ్వానం, అనుకోవడం అని అర్జాలు 
తుడుచు- తుడుపు అయింది తుడుచు అంటే ఊడ్పు, రాచు, కన! కడుగు, నిమురు, 
పోగొట్టు, చంపు అని అర్జాలు తుడుపు అంటే శుభ్రం చేయడం రాసిన రాతను చెరపడం కూడా 
తుడుపే దస్టర్‌ని తుడుపు గుడ్డ అంటాం 
క నిలుపు అవుతుంది ఆపడం అనీ, స్థాపించడం ఆ అనీ అర్ధం నొడుచు- నొడుపు 
అవుతుంది తప్పులు పట్టడమని అర్థం పడుచు - పసరు ఆపాత. పడుచు అన్నమాటకు 
కన్య అనే అర్థంతోపాటు వ్యభిచరించు అనే అర్థం కూడా ఉంది ఈ అర్ధంలోనే ఇది 'పడుపు' అనే 
నామవాచకమయిండి వ్యభిచారం అని అర్ధం 
పిలుచు- పిలుపు అయింది పిలుపు అంటే పిలవడం, ఆహ్వానం పొడుచు- పొడుపు 
అయింది పొడుపు అంటే సూర్యుడు, చంద్రుడు ఉదయించడం పొద్దు పొడుపు అంటే సూర్యో 
దయం, నెలపొడుపు అంటే చంద్రోదయం పొడుపుగొండ, పొడుపుమల, పొడుపుగట్టు, పొడుపు 
గుబ్బలి ఇవన్నీ తూర్పుకొండకు పేర్లు పొడుపు అంటే కుమ్మడం అనికూడా అర్ధం కుట్టడమనీ, 
కాటు అనీ కూడా అర్థాలున్నాయి పొడుపుకధ అంటే చిక్నుపశ్న పొడుపు వేలు అంటే చూపుడు 
వేలు 


న (౮ "ఈ 


పొలుచు- పొలుపు అవుతుంది పొలుపు అంటే ఒప్పు, ఉల్లాసం, జాడ, పెంపు, రూపు, 
విషయం, రీతి, మర్యాద, పరిమళం, (ప్రతాపం అని అర్జాలు మరచు- మరపు అవుతుంది 
వగచు వగపు అవుతుంది వగపు అంటే దుఃఖం అనీ, కీడు అనీ, విధం అనీ అర్థాలు. వలచు- 
వలపు అవుతుంది వలపు అంటే మోహం, కోరిక అని అర్ధం విడుచు- విడుపు అవుతుంది 
విడుపు అంటే విడిచినది అనీ, త్యాగం, దానం అనీ అర్థాలు. పట్టు విడుపులు అని జంటగా 
వాడతాం వెరచు- వెరపు అవుతుంది వెరపు అంటే భయం అని అర్థం 

పేర్చు- పేర్చు అవుతుంది పేర్పు అంటే ఒకదానిమీద ఒకటి నిలిపిన వరుస, సమృద్ధి అని 


మనబాషతి రి5 


కూడా అర్దం ఉంది దాక అని కూడా అర్దం ఒకవిధమైన కుండ అన్నమాట మోడ్సు- మో షు 
అతల కైెమోడ్సు అని సమాసంగా ఎక్కువ వాడుకలో ఉంది చేతులు కక అర్దం 
వేల్పు, వేల్పు అవుతుంది వేల్చు అంటే హోమం చేయు అనీ, కాల్పు అనీ అర్దం వేల్పు అంటె 
దేవత అని అర్ధం 

ఊడ్పు- ఊడ్పు, ఏడ్చు- ఏడ్పు, ఓర్పు- ఓర్పు, తీర్చు - తీర్చు, త్రేన్సు - త్రేన్సు, నూరు - 
నూరు, నేర్చు- నేర్చు, పీల్చు- పీల్చు అవుతాయి కను కాన్సు అయి తర్వాత కాన్సు అవుతుండి 
జన్మనివ్వడమని అర్దం 

వాచు- వాపు, చూచు- చూపు, (తేచు- (లేపు, (తోచు - (తోపు అవుతాయి సైచు- సైపు 
అవుతుంది సహనం, ఓర్పు అని అర్ధం ఏచు- ఏపు అవుతుంది ఏపు అంటే ఆధిక్యం, అభివృద్ది, 
విజృంభణ, గర్వం, విలాసం, విధం అని అర్జాలు తాచు-తాపు అవుతుంది తన్ను అని అర్దం 
కాచు-కాపు అవుతుంది కాపు అంటే రక్షణ అని అర్దం కాయలు కాయడం అని అర్ధం ఈ చెట్టు 
రెండు కాపులు కాస్తుంది' అంటే సంవత్సరంలో రెండుసార్లు కాయలు కాస్తుంది అని అర్దం కాచు 
అంటే ఎదురుచూచు అనే అర్ధంకూడా ఉంది “వాడికోసం కాపువేశాడు' అన్న వాక్యంలో కాపుకు 
అర్ధం ఇదే పట్టుకోవాలనే సంకల్పంతో వేచి ఉండడమన్నమాట దోచు- దోపు అవుతుంది 
దోపిడి అని అర్ధం నిలువుదోపు అంటే దేవుడికి శరీరంమీద ఉన్న అన్ని నగలూ ఇవ్వడం 

(క్రియా ప్రాతిపదిక చివర “యు” ఉంటే దానికి బదులుగా 'పు వస్తుంది బలియు- బలుపు, 
బులియు- బులుపు అవుతాయి ఇక్కడ ప్రాతివదికలోని ఇ-ఉ అయింది మెరయు- మెరపు, 
నరయు- నరపు, నెరయు- నెరపు అవుతాయి కదియు- కదుపు అవుతుంది కదుపు అంటే 
గుంపు 

మాయు- మాపు, మోయు - మోపు అవుతాయి పదాంతంలో ద్విరుక్త చకారం ఉంటే అది 
ద్విరుక్త పకారం అవుతుంది “చ్చు” ఉంటే 'ప్పు” అవుతుందన్నమాట మెచ్చు- మెప్పు, చొచ్చు- 
చొప్పు 

ప్రాతిపదిక చివర “గు” ఉంటే దానికి బదులు “పు వస్తుంది మెలగు- మెలపు, ఎరుగు- 
ఎరుపు, తొడుగు- తొడుపు, ఊగు- ఊపు, ఆగు- ఆపు అవుతాయి అడ్డూ ఆపూ లేకుండా 
పోయింది అంటాం 

కొన్ని మాటలకు 'పు' వచ్చి చేరుతుంది చెడు- చెడుపు, మారు- మార్చు, పూడు- పూడ్చు, 
తనరు- తనర్పు అవుతాయి తీరు- తీర్పు అవుతుంది 

వంచు- వంపు అవుతుంది త్రుంచు- తుంపు, ఇంచు- ఇంపు అవుతాయి ఇంపు అంటే 
అందం పనుచు- వంపు అవుతుంది 

(క్రియా ప్రాతిపదికల మీద, నామవాచకాల మీద ఇంచుచేరి క్రియ లేర్చడడం తెలిసిందే 
ఈ “ఇంచులో *చుకు బదులుగా “పు రావడం వల్ల మళ్ళీ నామవాచకాలేర్చడతాయి చాటు- 
చాటించు- చాటింపు ఆరగించు- ఆరగింపు, కారించు- కారింపు, తుస్మారించు- తుస్మారింపు, 
కంటగించు- కంటగింపు, రావించు- రావింపు, జెడిరించు- బెదిరింపు, అదిలించు- అది 
లింపు ఈ విధంగా ఎన్ని నామవాచకాలనైనా కల్పించుకోవచ్చు 

zr 


ర6 ఆమనబాష 


వుకోవడం అన్నమాట “కేతలేత సొరకాయలు కోస్తున్నాడని కూడా అంటాం చేయు- 2 
ఆవుతుండి వాడి చేతలేమీ బాగోలేవు అన్నప్పుడు వాడుచేసే పనులు అని అర్ధం చేత ఒక విభక్తి 
ప్రత్మయం కూడా అయితే ఈ చేత చేయి నుండి ఏర్పడింది చేత చేయుట అన్న ఈ అర్ధంలో 
వాడుక కలో ఉంది పొడిచేత అంటే పొడిచేయడం దాడిచేయు- డాడిచేత అవుతుంది 

కూయు- కూత అవుతుంది కోడి కూత, పిల్లికూత వంటివి. పిట్టకొంచెం కూతఘనం అని 
సామెత కూత అంటే అరపు, కేక, మొర, ప్రలాపం కారు కూతలు కూస్తున్నాడు అంటాం కూత 
కరణమే కాని రాత కరణం కాదని వాడుక కూతలేగాని చేతల్లేవనీ అంటాం కూత నేల అంటే 
కూత వేటుదూరం, ఒక క్రోశం. కూతపట్టు అన్నా అర్ధం అదే గీయు- గీత అవుతుంది గీత 
ఆంటే రేఖ వాడి గీత అట్లా ఉంది ఏంచేస్తాం' ఆకూ అదృష్టం, నాసటిరాత, విధి అన్న 
అర్ధంలో ఇక్కడ వాడడం జరిగింది భగవద్దీతలోని గీత సంస్కృతం గీయునుండి ఏర్పడింది 
కాడు తీయు- తీత అవుతుంది తీత అంటే తీయడమనే అర్థం రెండు తీతలు తీశాడు" అన్న 
పుడు దెబ్బలు కొట్టాడని అద్ధం తీత అంటే తగ్గడం అనికూడా అద్ధం వరదతీత అంటే వరద 
తగ్గడం ఆకుతీత అన్నప్పుడు ఆకు తెంచి వేయడం అని అర్ధం కాళ్ళతీత అన్నప్పుడు నొప్పి అని 
అర్ధం తీయు'ను ఇతర క్రియాప్రాతిపదికల మీద అనుబంధంగా చెర్పవచ్చు ఉదాహరణకు 
వెలికితీయు ఇటువంటి క్రియా సమాసాన్ని కూడా నామవాచకంగా మార్చుకోవచ్చు వెలి 
తీయు-- వెలికితీత అవుతుంది చీలదీయు- చీలదీత అవుతుంది చేరడీయు- చేరదిత అవు 
తుంది వంగదీయు- వంగదీత అవుతుంది లొంగదీయు- లొంగదీత అవుతుంది నిలదీయు- 
నిలదీత అవుతుంది కుంగదీయు- కుంగదీత అవుతుంది ఈ విధంగా మరికొన్ని మాటలను 
కూడా నిర్మించుకోవచ్చు క్రియల మీదే కాకుండా నామవాచక పదాలమీద కూడా “తీయు” 
చేరవచ్చు దారితీయులో దారి నామవాచకం దారితీయు- దారితీత అవుతుంది అరగదీయు- 
అరగతీత అవుతుంది పోయు- పోత అవుతుంది పోత అంటే పోయడం విడవడం అనికూడా 
అర్ధం ఉంది పోత పోయడం లోవిన్ని కరిగించి పాత్రలు, విగ్రహాలు చేయడం పెట్టుపోతలు 
పంత అన్నపానాదికాలిచ్చి పోషించడం పోతపాలు అంటే తల్లిపాలు కాక పోసే ఇతర రకాల 
పాలు పోతనీరు అంటే కుండలతో తెచ్చి పెట్టుకున్న నీళ్ళు భారీవర్నాన్ని కుండపోత వర్షం 
అంటాం. వడపోయు- వడపోత అవుతుంది రాలిపోవు- రాలిపోత, తలపోయు- తలపోత 
అవుతుంది ఇట్లాగే మరికొన్ని పదాలను కూడా వర్పరచుకోవచ్చు 


మనబాషత 6/ 


మూయు- మూత అవుతుంది మేయు- మేత అవుతుంది మోయు- మోత అవుతుండి 
యోగు/మోగు- మైత/మోత అవుతుంది వీటిలో మొదటి మోతకు బరువు మోయదడమని అరం 
రెండవ దానికి మోగడం, ధ్వనించడం అని అర్దం పూయు-- పూత అవుతుంది పూచు అన్న 
అర్ధంలో పూత ఒకటి ఉంది దీనికి పూవులు పూయడమని అర్దం పూయు- పూతకు లేపనం అని 
అర్ధం పూసికొనే గంధం వంటి పరిమళ (ద్రవ్వాలను కూడా పూత అనవచ్చు బంగారుపూత 
పూసిన నగలు ప్రసిద్దమే కదా నోరు పూత పూచిందని కూడా అంటారు 

రోయు- రోత అవుతుంది రోయు అంటే అసహించుకొను, రోత అంటే అసహ్యం రోత 
కలిగించే పదార్గాన్ని కూడా రోత అంటారు రోత అంటే నింద అనికూడా అర్దం వ్రాయు/ 
రాయు- (వ్రాత/ రాత అవుతుంది. నేయు- నేత అవుతుంది నాయకుడు అన్న అర్దం ఉన్న నేత 
తెలుగుకాదు, సంస్కృతం 

నవయు- నవత అవుతుంది నవయు అంటే కృశించు, క్షీణించు, శ్రమపడు అని అర్థాలు 
నవత అంటే కష్టం, శ్రమ క్షయ రోగం అనికూడా అర్దం మెలయు- మెలత అవుతుంది మెలత 
అంటే స్తే అని అర్ధం వేయు- వేత అవుతుంది 'వేయుకు అనుబంధ క్రియగా చాలా ఎక్కువ 
వాడుక అణచివేయు, అంపివేయు, అమ్మివేయు, తీసివేయు, ఆపివేయు, వరివేయు, రాల్చి 
వేయు, పీల్చివేయు, కూల్చివేయు, తొలిచివేయు, కొట్టివేయు, దిద్దివేయు మొదలైనవి ఇవన్నీ 
అణచివేత, అంపివేత, అమ్మివేత, ఆపివేత, కూల్చివేత, తొలిచివేత మొదలైన విధంగా నామ 
వాచకాలవుతాయి. క్రియాప్రాతిపదిక చివర 'గు' ఉన్నట్లయితే దాని స్థానంలో కూడా 'త' 
వస్తుంది అలగు- అలత అవుతుంది అలసట అనీ, బాధ అనీ అర్దం కలగు- కలత అవుతుంది 
కలత అంటే క్షోభ నలగు- నలత అవుతుంది నలత అంటే అలసట, చిన్నరోగం మడగు- 
మడత అవుతుంది మడత అంటే వంచడం 

పదాంతంలోని “చు” స్థానంలో 'తి వస్తుంది నడచు- నడత అవుతుంది నడత అంటే 
నడవడి కొలుచు- కొలత అవుతుంది, ఈ కొలత పరిమాణం, పొడవు మొదలయిన వాటిని 
కొలవడానికి ఉపయోగించేది 

నెగడు- నెగడ్త, పొగడు- పొగడ్త అవుతాయి ఈ మాటల్లో ప్రాతిపదిక చివరి అచ్చు 
మాత్రమే లోపిస్తుంది నెగడ్త అంటే (ప్రసిద్ధి, ప్రఖ్యాతి వీటిలాగానే తెగడు- తెగడ్డ అవుతుంది 
దూషణ అని అర్ధం. 

ఈదు- ఈత, ఊదు- ఊత అవుతాయి ఊత అంటే ఆధారం ఊత అనే చేపలుపట్టె 
వెదురు సాధనం కూడా ఉంది ఈను నుండి ఏర్పడిన ఈత కూడా ఉంది. ఈతచెట్టు అన్న అర్ధం 
లోని ఈతవేరు 

చెందు- చెంత అవుతుంది. చెంత అంటే వద్ద అనీ, సమీవం అనీ అర్థం వందు- వంత 
అవుతుంది వంత అంటే బాధ 

ఇంచు చేరి ఏర్పడే (క్రియలెన్నో ఉన్నాయి ఇవి నామవాచకాలు కావడానికి “చుకు బదులు 
'తఈ ప్రత్యయాన్ని చేర్చవచ్చు ఉదాహరణకు ఆను అనే క్రియను తీసుకోవచ్చు ఆను+ ఇంచు= 
ఆనించు అవుతుంది 'తి ప్రత్యయం చేరితే ఆనింత అవతుంది అలరు-అలరించు- అలరింత 
అవుతుంది ఆవులించు- ఆవులింత అవుతుంది పులకరించు- పులకరింత, పలకరించు- 


5858 అమనబాష 


ct) 


eh 


1} 


tt) 


Tt) 
i 


11g 
PR 
1} 
d 
12 


(0 


ళ్‌ 


ఇ 
yp 
శ 


00 
ఎ 


స 
(౧ 

63 
గ 


b 


dt} 


ఫి 


3 
A 


< », 
60) 


J 


d3 
t 


స్టా ft 
sb 

“MN 63 

oe ర 

Ww! 0 

సా 13 

Wy 

He 

A hb 

a yo 

by 

a © 

¥3 Ya 

bh A 

62 

ఖ్‌ 9 

yy 60 

0 ww 

ft “3 

6,0 

Ca : "ఆ 

Dh a 
yg 1K సా 
శ 4 గ 
శ్‌ లి 9౪ 
Jd (0 0 స 
ga x 
» 393 
oO |] (0 | 
“9, y of [0 
ctf} f} y3 గ్ర 
గ 09 

0 pa శ 
| [0 f3 గ 
0 ya do 
FOR: » fy 
HW 
$3 13, y3 - 
13 ల (టె 
9 ౧ 
గ 41) 


మనబాషతి 69 


ఇక - ప్రత్యయం 
మనం ఎక్కువగా వాడే కృత్త్రత్భ యాలలో ఇక ఒకటి (క్రియా (ప్రాలిపదికకు ఇక = mre 
వాచకంగా [గ క్‌ కోవచ్చు “ఆడు అనే (కియా (ప్రాతివదికకు అనెక అర్జాలున్నాయి కాని ఇక' 
చేర్చి ఏర్పరచుకున్న నామవాచకం ఆడికికు (ప్రతిజ్ఞ అనీ, నింద అనీ అర్హాలు ప్రస్తుతం నింద 
అ వాక అనే అక్డమే ఎక్కువగా వాడుకలో ఉంది ఆను- ఆనిక అవుతుంది ఆనిక అంటె 
ఆదారం, ఊత అముడు- ఇముడిక అవుతుంది దీనికి ఇమిడిక అన్న రూపం కూడా ఉండి 
ఆమిడి ఉండడమని అర్దం ఊను- ఊనిక అవుతుంది ఊనిక అంటే ఆధారం ఊత అని అర్దం 

బాషాశాస్త్రంలో 511655 "అన్న అర్దంలో ఈ మాటను వాడతారు పదంలో ఏ అచ్చుమీద ఊనిక 
ఉందన్న దాన్నిబట్టి ఆ పదం అర్ధం ఉంటుంది ఒక విషయం మీద ప్రాధాన్యాన్ని నెలకొ ల్వడానికి 
కూడా ఊనిక అనే వ్యవహారం ఉంది ఇంతకు ముందు వ్యవసాయ రంగంమీద ఉన్న ఊనిక 
ఇవ్వుడు పారిశ్రామికరంగంవైపు మళ్ళింది వంటి వాక్యాలలో ప్రాధాన్యమనే అర్ధం 

ఎన్ను- ఎన్నిక అవుతుంది ఎన్నిక అంటే లెక్కఅనీ, ప్రసిద్ది అనీ, ఊహ అనీ, సంకల్ప sy 
ఎన్నుకోవడం అనీ అర్థాలు వాడు ఎన్నికెక్కాడు అంటే ( ప్రసిద్ది చెందాడని అర్దం వాడు ఎ 

చేసిన మనిషి అన్నప్పుడు యోగ్యుడుగా గుర్తించిన మనిషి అని అర్ధం దీనికి అవజ్యాతి న్‌ 

అర్ధం కూడా నిఘంటువులలో ఉందికాని నేటి వాడుకలో లేదు ప్రసిద్ధి, ఎన్నుకోవడం అన్న 
అర్జాలలోనే ఈ మాట ప్రచురంగా కనిపిస్తుంది 

ఏమరు- ఏమరిక అవుతుంది ఏమరు అంటే ఉపేక్షించు మరచు అని అర్థాలు ఏమరిక 
అంటే పరాకు, [ప్రమాదం అని అర్ధం ఏమరపు, ఏమరిపాటు అనికూడా నామవావక రూపాలు 
న్నాయి ఏలు- ఏలిక అవుతుంది" రాజు, యజమాని, భర్త అని అర్థాలు రాజు అన్న అద్ధంలోనే 
వాడుక ఎక్కువ ఓపు- ఓపిక అవుతుంది ఓపు అంటే సమర్ధమగు, ఇష్టపడు, సహించు అని 
అర్జాలు ఓపిక అంటే ఓరిమి, తాలిమి, విసుగు లేకపోవడం శక్తి సామర్థ్యం అనే అర్థం కూడా 
ఉంది ఓము- ఓమిక అవుతుంది ఓము అంటే రక్షించు, కాపాడు అని అర్ధం ఓమీక అంటే 
రక్షణ 

కదలు- కదలిక అవుతుంది కదలిక అంటే చలనం కలయు- కలయిక అవుతుంది 
కలయిక అంటే సంగమం, కూడిక కుదురు- కుదిరిక అవుతుంది కుదిరిక అంటే అమరిక 
అమరిక కూడా అమరు అనే క్రియా ప్రాతిపదిక మీద 'ఇక చేరి ఏర్పడిన రూపమే వాడికి 
కుదిరిక లేదు అన్నప్పుడు నిలకడలేదని అర్ధం ఇది భౌతికంగానూ, మానసికంగానూ కూడా 
ఒక ఉద్యోగంలో కుదిరికగా ఉండకపోవచ్చు ఒక అభిప్రాయం స్థిరంగా ఉండకపోవచ్చు 
కుదిరిక అంటే స్వస్థత అనికూడా అర్థం కూడు- కూడిక అవుతుంది కూడిక అంటే సంగమం 
అనీ, పొందిక అనీ" అర్ధం కలపడం అనికూడా అర్ధం 

కోరు-కోరిక అవకుంది కోరిక అంటే కోరడం, ఇచ్చ, వాంఛ కోరిన విషయం అని 
కూడా అర్ధం వరం అనికూడా అర్ధం దీనికి కోరికి, కోరికె అనికూడా రూపాలున్నాయి చీరు- 
చీరిక అవుతుంది చీరిక అంటే చీలిక, ముక్క పాయ అని అర్థాలు చినిగిపోయిన గుడ్డను కూడా 
చీరిక అంటారు చీరికలు చారికలు అని జంట పదంగా కా వాడుక ఉంది చీలు- చీలిక 
అవుతుంది చీరిక, బద్ద అని అర్ధం చేరు- చేరిక అవుతుంది చేరిక అంటే కలిసి ఉండడం 
స్నేహం దగ్గర అని కాడా అర్ధం 


60 ఆమనభాష 


1) లే LIE! «ph 9 i || # 4 | ప te FE; ౧09 గ్గ గ 
aus Bag సటి రితి శై శ 
gd 13 0 § WwW 3H థి 0౮ 
1 9 భీ 7 |) ళ్ళ గ్‌. oO ఇ 4 3 f3 9 Yi Ja 0 క p గ Y3 (3 
i b se ౧, 1 da», 0, ఛి గ 3 py ¥ Y & fh ¥ ర్జు 
U ‘ గ + ౧ ; న ( శ ఇ 0 
1 /] 2 re sia Wp గీ... రం ర్ట 
ro a గ్‌ గ daw 12 [1 193 8 ళం జ 3 న్‌ oO 
ty Wt 4) శ N ఖే (ట్ర తి! 0 వ if 4 {3 4 ళ్‌ et} xh yf} x3 
2} Al A శి | ఎం 2 f న్‌ శే ళం రే 
౧ ] fF) శ) as ud గ్ర ౧0 0 లం U8] Se Ve ఇం 
క్‌ | 1 i 13 2) ర్ట ' రగ | గ్ర wa C గ స fh (3 
౧ ౧౨, టం tt a pry నీ | 9 b Hw | ly 
py 1 ప సి ‘) గీ ౮ a 3 h b x3 లో థి టో 
ఇ ) ii sr <§ [ వ ఇ / 9 / 1 ఆ 3} ష్‌ గీ 3 7 3 వ ఛే f 9 శ P| బే 0 bh 
న || a | | న 3 9 1 ౧ / స 13 an za స్ట స్ట్‌ 2 (s స్స 
ఇ fe y? ఫి న en స న్‌ స్‌] భ్‌ a P y3 nf ye ఈ b ° ల్‌ Y 
CET ofr తి 2 కోటి Moor Ge 
| Dra BMG WM BG 
/ ప. DI గ్గ 9) స] 3 2 9 Ww ya గ 8 6? ల 0 
(a ౪ x లో య్‌ 62 న 
గ. న. న. [ న్‌ స్త్‌ ల్‌ , న... 
( || i ‘ r శే qr : 
1 ( ఓ ఎ | 4 స శ ! ] y 0 న్స v3 జ ళ్‌ లం) bo) ళ్‌ 1] 9 9 3 గ Nt ళ్‌ 
; B ్‌ 9 3 9 ల జి Y} లీ గ గ ఛై స్ట్‌ a #4 ర్త Wg a Dd 3 
గ hb AQ లి స్ట Aa tn 9 Jr 1 గ్‌ * fe fa 
t న 1 , Ey లో క 
[స గ ల ' a 1. | గ i ప గ్‌ “3 స్‌ as టి 32 i, hb 2 fat 
౪ . vy లి da 5 «ar ౧ 0 fa ఛి ఛి th hh 9 స్‌ a pA “ 
గ్‌ “ర్‌ 7 తై r OS 7 Ca 
3 9 హ్‌ ua 13 bo d3 ba x (a టి < హ్‌ 6 ( ర 13 స్‌ 0 0౮ 9 స్‌ 
. శరన గ ప్న | 3౧|( అ) 1 i ౮ pt 6 82 9 ఛ్‌ ళు రం B Gg స 
న! yi U జ ౯ + క్‌ / ల్‌ గ లో ళ్‌ | 
. న Ee) Are నాపి తి op 9 
i “N88 సరే టో 0 NT: fy yw Dlg as Cp hf కా శా 
ay ల టం అల భతి పు i 9 2 6 న్‌ స hn. AO 
4 ఓ) |” శి yp "9 ( శ్‌ గ) గ ల do క గ. ప, Wp శ Ba $ Ba a 
‘ జ కం ౪ [ 1 : tf క 6 
( : / Pp ల రే ఖ్‌ గి గ క్ష 13 I) ౮ 0) ది c ¥3 గ్‌ గ రి ® త bh 
DMM bP g Pog Hs i Bim 0% 
అ గ్‌ k / ఇ] ౧ (1 ల్సి y3 y3 7 y3 0 y3 గ్‌ 8 క్‌ | త fh ® {3 యీ 
aT Wu | శ్‌ భ్‌ Q ఇ 
/ 4] Pa య . 1 /] ఎ ¥ ఖె లీ గ i న్‌ es fm గో ౮ Y A న్‌ W} 3 a yea 
శ్‌ () శ భీ peas + క్రి sR ల్‌ VY. స్త /| స ( లి Ye Y, 
af 9 శ్‌ So eh 9 యు ల్‌ ౧ oO yd (ta * 09 
DEE ITO న ॥] 7 గే af 
స్య t Ws క్‌ 4 40 నే 0 శ) AN భశ స ఈ] qr “0 
/ గె (1 i శ ] 3 , / ॥ U | |) J 2 vl శ] 3 ft ” గ be 
Sadan ng hob d dt vA టట త 9 


wr 


క వకారం 


అణాల 


, ద్విరు 


క్క చారిక అని అర్ధం పాలతాలికలున్నాయి కదా తూనిక 
మనబాషతి 91 


జ్‌ 


అంటె మెలి 


అంటే త్రాసుతో తూచడం 


, పెల్లగించు, మోయు, మోయించి తెచ్చు అని అర్దాలు ఈ మోయు 
పెరిక ఏర్పడింది పెరిక అంటే రెండు పక్కల బరువుండేట్లుగా ధాన్యం పోసి ఎద్దు, 


గుర్రంవంటి వాటి వీపుమీద వేసే గోనెసంచి మోకాళ్ళ మీది పెరిక అన్నది జాతీయం నడవ 
నీయనిది, కష్టకరం అని అర్ధం పెరికాటం అంటే పెరికలలో ధాన్యం మోయించుకొనిపోయి చేసే 


డయ్యు- డప్పిక అవుతుంది డయ్యుకు దయ్యు అన్న రూపమూ, డప్పికకు దప్పిక అన్న 
ఢా 


రూపమూ ఉన్నాయి డప్పి/దప్పి కూడా అవుతుంది ఇక్కడ ద్విరుక్త యకారం 


అయింది డప్పిక/దప్పిక అంటే దాహం, పిపాస, తాగాలనే కోరిక 
పెరుకు- పెరిక అవుతుంది 'ఇకి చేరే ముందు పదాంతంలో ఉన్న 'కు' లోపించిందన్న 


మాట పెరుకు అంటే పీకు 
మెలయు- మెలిక అవుతుంది ఇక్కడ చివరి అక్షరం లోపించింది. తాల్బు- తాలిక, 


తూన్సు- తూనిక అన్నవ్వుడూ అంతే మెలిక అంటే మెలి, పెన మెలికపడింది అంటే చిక్కు 


ర్దంలోనే 
పారం పెరిక సెట్టి అంటే ఇటువంటి వ్యాపారం చేసే వర్తకుడు 


అనే అ 


లి 
పడిందని అరం తాలిక 


Oo 


క - ప్రత్వయం 

కృృత్ప్రత్యయాలలో 'క ఒకటి క్రియా ప్రాతిపదిక మీద క చేరి కృదంత నామవాచకాలు 
ఏర్పడతాయి పుట్టు +క= పుట్టుక పుట్టుక అంటే జన్మ సూర్యచంద్రాదుల ఉదయాన్ని కూడా 
వారి పుట్టుకగా వర్ణించవచ్చు పుట్టు గట్టు అంటే ఉదయాచలం, తూర్చుకొండ వాడుకలో పుటక 
అని కూడా (ప్రయోగం “మనిషి పుటక పుట్టిం తర్వాత కొంచెం ఇంగితజ్ఞానం ఉండాలి" వంటి 
వాక్యాలలో ఇటువంటి ప్రయోగం ఉంది వాడు - వాడుక అవుతుంది వాడుక అంటే ఉవ 
యోగం అనీ వ్యవహారం అనీ అర్దం అభ్యాసం, అలవాటు అని కూడా అర్ధం ఉంది పాల వాడుక 
అంటే [క్రమం తప్పకుండా ఒకరిదగ్గరే పాలు పోయించుకోవటం వేడు- వేడుక అవుతుంది 
వేడుక అంటే కుతూహలం, కోరిక, సంతోషం, వినోదం, ఉత్సవం, విలాసం, అవలీల అని 
అర్దాలు 

వాడికి ఉయ్యాల ఊగాలని వేడుక అన్నప్పుడు కుతూహలం అని అర్ధం కాంక్ష కోరిక అనే 
అర్ధంలో కావ్యాలలో ఈ మాటకు ప్రయోగం ఉంది వేడు అంటే కోరు అని ఒక అర్దం ఈ అర్ధం 
వల్లే వేడుక అంటే కోరిక అనే అర్ధం ఏర్పడింది నీకంతా వేడుకగా ఉంది అంటే వినోదంగా 
ఉందని అర్ధం వేడుక జరుపుకున్నారు అన్నపుడు ఉత్సవం జరుపుకున్నారని అర్థం వేడు 
అన్నమాటకు యాచించు, ప్రార్థించు అని అర్థాలున్నాయి కాని 'వేడుకొలో ఈ అర్థాలు లేవు 

పదాంతంలో “గు” ఉన్నప్పుడు దానికి బదులుగా "కి వస్తుంది అలుగు- అలుక అవు 
తుంది. అలుక అంటే కోపం శత్రుత్వం అన్న అర్ధం కూడా ఉంది పెళ్ళిలో పెళ్ళి కొడుకు అలుక 
పాను ఎక్కినప్పుడు అలుకకు కోపం నటించడమే అర్దం కాసేపు బతిమిలాడించుకొని దిగి 
రావడం సంప్రదాయం పెళ్ళిళ్ళలో వేడుక కోసం చేసే ఈ చేష్టలు సీరియస్‌గా మారి ఆడ పెళ్ళి 
వారిని నానా ఇబ్బందులూ పెట్టేవరకూ వచ్చాయి అలక/అల్క అని కూడా రూపం ఉంది 

ఎరుగు- ఎరుక అవుతుంది. ఎరుక అంటే జ్ఞానం. ఎరుకగలవాని చరితలుగరచుచు అన్న 
భారత ప్రయోగానికి జ్ఞానులని అర్ధం ఎరుక స్మృతి అని కూడా అర్ధం ఎరుక అంటే ఆనవాలు, 
గుర్తు అన్న అర్ధం కూడా ఉంది పరిచయం, సోదె అనే అర్జాలూ ఉన్నాయి ఎరుకసాని అన్న 
ప్పుడు సోదె చెప్పే స్తే అని అర్ధం ఎరుకలో అన్నా అదే అర్ధం ఎరుక/ఎరిక/ఎరికె అనే రూపాలతో 
తెలియడమనే అర్ధంలో తెలంగాణాలో ఈ మాట చాలా వాడుకలో ఉంది జోస్యం అని కూడా 
అర్థం 

కడగు- కడక అవుతుంది. కడక అంటే ప్రయత్నం ధైర్యం, ఉద్ధతి, చేష్ట రీతి, సంతోషం, 
ఆధిక్యం అన్న అర్థాలు కూడా ఉన్నాయి కాని నేటి వ్యవహారంలో ఈ అర్థాలలో ప్రయోగాలు లేవు 
కలగు- కలక అవుతుంది కలక అంటే వ్యాకులత్వం, క్షోభ, కాలుష్యం, కళంకం, జంకు అని 
అర్థాలు కండ్లకలక ఒకరకమైన కంటి జబ్బు తునుగు-తునుక/ తునక తున్మ అవుతుంది 
ముక్క అని అర్థం మునుగు-మునుక/ మునక/ మున్మ అవుతుంది మునుక అంటే మునగడం 
స్నానం అని కూడా అర్థం కాగు- కాక అవుతుంది కాక అంటే తాపం, బాధ, కోపం అని కూడా 
అర్థం వాడు చాలా కాకమీద ఉన్నాడు అన్నప్పుడు కోపమనే అర్థం వేడిమి, జ్వరం అని కూడా 
అర్థాలున్నాయి బహువచన ప్రత్యయంచేరి కాకలుదేరిన యోధుడు అన్న ప్రయోగం ఉంది 


02 ఆమనభాష 


1 


af} 
గ 


ప) 


ఫ్ర 


% 


జ 


అనీ 


వరాక్రమం, గర 
వంగు- వంక అవు 


లు 


వ 


సెలయేరు అని అర్జాలు 


ంది నడచు- నడక అవుతుంది నడక 


ఇ 


అరాలునా 


డలయిన 


చు 
వ్‌ 
అధ్య 
oy 
ది అ 


ఖ్‌ 
ఇ] 
కొ 

జరి కెఇ 
శా 


ద్దం కూడా ఉంది 
త్ర్తిన విత్తనాన్ని కూడా యొలక 
, చిరుత, 


యా 
అజయ 


ంగా ఆత 


e}—2 


యొలకేె 
షణ 


అని కూడా అరం విశే 


వతి అనఅరం 


0, 
నా! 


వ్యాధి 


ర 


అ 
తుంది మొలక అంటే అంకురం 
లక అంటె మగపిలవాడు. 


“ 
a) 
or 


1 
క 
మూలవ 


త్త 
పు 
రు 
అదం మగ జె 


0 


141 9 


చిన్న అని 


(a 


Ca) 


[a 


అంటె మోటయు 


అదం కూడా ఉంది ముదుక బియ 


ముదియు- ముదుక అవుతుంది ముదుక అంటె ముసలివాడు ముదుక 


na] 


Ca) 
ఆలో 


గ్‌ 
సల, 


అన్న అర్ద 


m3 


వ్ర అనె 


డి అయినడి అని కూడా అరం లావు 


నది, దళస 


ఊదు, విరుగు అని 


య 


(లో. 
యు అంటే తెగు అని అరం 


అరం 


ట్‌ 


మురియు- ముకు అవుతుంది ముది 


సన్నబియ్యం అన్నప్పుడు ముడుకకు లా 


1 ww 
wp 
ba 
ఖై 4&1 
f 
4. 
బు ఖీ 
ఛో 
గి 6 
2 8 
O Note 
4% 9 
62 2 శ్లో 
989 
౧ క 
రాస్‌ 
3 ఈ 
Ww 
mn 29 
0 ip 
ఫశు 0 
Bw 9 
EE 
2 § 
9 2 
fe 
bra స 
9 Bp 
Gb 
h సీ 


అని అరం కతుకు 


అనే సంస్కృత పడంఒకటి ఉంది దీనికి పూర్ణచంద్రుడున్న పున్నమి 


అనేమాటకు గతుకు అనే రూపాంతరం ఉంది తినడం అని అరం దీని 


ల్‌ 


క్కు అనె 


యా 
అంబలి అని అరం 


నుండే గటక/గ 


ణు 


3ందని అంటారు. పిండితో చేసిన జావను గటక అంటారు 


న 


చా 
వా, 


మాట వ 


చ 


కన 


చా 
al 


ణి 


అర్దం కూడా ఉంది 


కి నూరి ఉడికించిన పిండి అన్న 
మనబాషఆ 93 


ba 


ఆవనం చెయడాని 


bu 


ఉ ఉక రద రా శామతవాదికాలు వన” 
చివర ఉన్న ఉతలోకిసుండ డాని హెనంతలో అ చేరుతుంది ఉడాహ వ ఓ 
అంటే చలనం పరితావం అ 
అది తొందరపడదం అనీ వా 


గట్టును కూడా కట్ట అంటారు చెరువుకట్ట నిరోధించడానికి అడ్డుగా కట్టిన ది అడ్డుకట్ట 
అనకట్ట అడ్డుకట్ట అన్నది ఆలంకారికంగా కూడా వాడవచ్చు వాడి విజృంబణకు అడ్డుకట్ట 
వేశాడు వంటివి ఇహపందీలి కాయు- కాయ అవుతుంది మూడు కాయు'లు ఉన్నాయి ఒక 
కాయుకు ప్రసరించు అని అర్దం ఎందకాసింది, వెన్నెల కాసింది అన్న వాటిలో ఆరం జడే 
రెండో కాయు రక్షించు అని అర్దం మూడో కాయు'కు పుట్టు' అని అర్ధం ఈ అర్దంల = కాయ 
నామవాచకమైంది కాయ అంటే చెట్టో, తీగో కాసే కాయ వీణకు అమర్చిన సొరకాయ... కూడా 
కాయ అంటారు రాపిడివల్ల శరీరంలో గట్టివడిన భాగాన్ని కాయ అంటారు ఆమె కడుపులో 
నాలుగు కాయలు కాశాయి అన్నప్పుడు సంతానమని అర్దం జూదం ఆదేటవ్వు ప్పుడు ఉపయోగించ 
సారె మొదలైన వాటిని కూడా కాయ అంటారు పందెం కాయలు అని వాడుక చెడిపోయిన 
దాన్యాన్నీ కాయ అంటారు కాయా, పొల్లూ లేని వడ్లు అనీ వాడుక కాయ నుండే పుట్టే దాన్చాన్ని 
కాయ ధాన్యం అంటారు మినుములు, పెసలు వంటివి కాయ ధాన్యాలు వడ్లు గడ్డి దాన్యం 
ఒకరకమైన కంటి జబ్బుకు కూడా కాయ అని పేరు 'వెళ్ళిన పని కాయా? పండా” అన్నప్పుడు 
కాయ అంటే విఫలమనీ, పండు అంటే సఫలమనీ అద్దం ఎదురుచూసి కళ్ళు కాయలు కాచా 
యంటారు లెంపకాయ వేశాడు అంటే చెంపదెబ్బ కొట్టాడని అర్దం తల, మెడలకు కాయచేర్చె 
తలకాయ, మెడకాయ అని కూడా అంటారు పిల్లకాయ అనీ వాడుక లెంపకాయలాగే మొట్టి 
కాయ 

గీరు- గీర అవుతుంది గీర అంటే గీత అని అరం ఈ మాటకు గర్వం అనే విశిష్టార్దం 
కూడా ఏర్పడింది గ్రుక్కుగుక్కు- గ్రుక్కగగుక్క అవుతుంది గుక్క అంటె మింగడం అని అర్దం 
గొంతులో పట్టే (నీటి) ప్రమాణం గుక్క అంటే ఊపిరి అని కూడా అర్దం 'పద్యమంతా ఒక్క 
గుక్కలో అప్పజెప్పివేశాడు' అన్నప్పుడు శ్వాస అనే అర్ధం. చేదు- చేద అవుతుంది చేదు అంటే 
తోడు అని అర్ధం చేద అంటే నీళ్ళు చేదే పాత్ర దగ్గరు- దగ్గర అవుతుంది దగ్గరు అంటే సమీ 
పించు, దగ్గర అంటే సమీపం దగ్గర తీయడం అంటే చేరదీయడం 

దొంగు- దొంగ అవుతుంది దొంగు అంటే దొంగిలించు దొంగ అంటే చోరుడు, దొంగి 
లించేవాడు మోసం, మాయ, నటన అని కూడా విశేషణంగా ఈ మాటకు అర్ధముంది దొంగ 
నిద్ర పోతున్నాడు అంటే నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడని అర్దం దొంగ భక్తి చూపిస్తున్నాడంటే లేని 


94 అ మనబాష 


న! 


a 
[0 
RB 


13 


~*~ 
et 
ఇ 


ఖీ 


గ అంటె ధూమం ఆవిరి అ 
అవుతుంది 


గ ఆని అరా 
లాలా 
సున్నం అని కూడా 


ay 
శ 


తుంది పొ 


~~ 


చత 


అనా 
- 


లుగు 


యమ 


అ 
[గ్‌ా 


వుకొవదడం 


చె 
లించె మూలం 
లాం వ 


లిజోవడం 


- 


నా. 
or 


~ 


తరం కూడా ఉండి 


కాలు 


2౨ దడ 
అవుతుంది అలకం అంటే 


లిం 


చెమ్యగి 
త్యయం ఈ (ప్రత్యయాన్ని కూడా చాలా మాటల మీద చేర్చి 
'అకంి చేరిసే అదకం అవు 


0 
“ఇంటి 


ణు! 


హరణకు “అద్దు మిద 


గి 


య 


అరం 
లు 
తీ. 
లకు రంగువేయడం అలు- అలకం 


= ఏల 
అంటేతడి, ఊట క 
ఉదా 


మ్మ 
కృ(త్త 

కొవచ్చు 
వు 


గొన 
ఈం 


కా 
రు అంట 
ళా 
తా 
న్‌ 


ne) 
ఏం 


వ! 


వ స అవుతుంది 
నామవాచకాలను ఏర్పరచు 


అకం' అన్నది మరొక 


UA (1. 
vp fa | 
ఇ [ఓ ల్లి 
¥31 వ రె 


a 19 ౪! 


ల్‌ 


పంచు - 
వ 


కం అంటే విక్రయం, 


త్మ 
శ్ర 


మ 


అవుతుంది అ 


కం 


పంపు కూడా పంపకం అవుతుండి పంపడమని 


ఈ 
మనబాషతి 95 


అణ 


కు 


గా 


వత ఆవెశించటం అము-- అమ 
అంపకం అంటే పంపడం అంపకాలు పెటడమంటాం 


పంచడం అని అర్షం 


™ 


కం అంటె బట 


m3 


అద్ద 
పెంచు- పెంపకం అవుతుంది పెంచడం, పోషించడమని అర్దం కొందరి వాడుకలో ఈ 


అకం చేరినప్పుడు పదాంతంలోని చకారం పకారం అవుతుంది అనుచు- అంచు- 
(ప్రత్యయానికి చాలా వాడుక ఉంది కొనకం తినకం, చేసకం లాగా ఎన్నో పదాలు వాడతారు 


శ్ర 


అల్లిక నమ్ము- నమ్మకం అవుతుంది నమ్మకం అంటే విశ్వాసం పూను- పూనకం అవుతుంది 
థి 


తుంది 

పూనకం అంటే దే 
అమ.డం 

ఆంపకం అవుతుంది 
పంపకం అవుతుంది 
అదం 


ఇ - ప్రత్వయం 

కృృత్చత్యయాలలో ఇ ఒకటి ఎదురు అనే క్రియా ప్రాతిపదికకు ఇ ప్రత్యయం చేరితే ఎడిరి 
అవుతుంది ఎదిరి నామవాచకం ఎదిరి అంటే అన్యుడు, ఇతరుడు అని అర్దం (ప్రతిపక్షి విరోడి 
అనే అర్ధం కూడా ఉంది ప్రస్తుతం ఈ అర్దంలోనే 'ఎదిరి'కి వాడుక ఎక్కువగా ఉంది కూయు- 
కూయి అవుతుంది కూయి అంటే కూత, అరపు, మొర నంగు- నంగి అవుతుంది నంగు అంటే 
ముక్కుతో మాట్లాడు అని అర్దం నంగి అంటే ముక్కుతో పలికే మాట అనీ, అస్పష్టమైన మాట 
అనీ అర్ధం వాడు నంగి నంగిగా మాట్లాడతాడు , నీ నంగి మాటలు కట్టి పెట్టు వంటి ప్రయో 
గాలున్నాయి నత్తు- నత్తి అవుతుంది నత్తు అంటే తడబడుతూ మాట్లాడు అని అర్ధం నత్తి అంటే 
మాట్లాడేటప్పుడు మాటలో మొదటి అక్షరాన్నే ఒకటికంటే ఎక్కువసార్లు ఉచ్చరించడం, ఆగి ఆగి 
కష్టంమీద మాట్లాడడం బాల్యంలో ఆత్మన్యూనతా భావంవల్ల, భయంవల్ల నత్తి వస్తుందంటారు 

పిండు- పిండి అవుతుంది పిండు అంటే పాలు పిదుకు అని అర్ధం రసం కారేటట్లుగా 
పిసకడం కూడా పిండటమే బట్టలు ఉతకటాన్ని కూడా పిండడమని అంటున్నారు చెవి మెలి 
పెట్టడాన్ని చెవి పిండడం అంటారు ఆలంకారికంగా దీన్ని విస్తృతపరిచి వాడడం కూడా ఉంది 
“చెవులు పిండి వసూలు చేశాడంటాం. పిండి అంటే ధాన్యం, పప్పులు యొదలైనవి విసరి చేసిన 
పొడి అని అర్దం. 

మిక్క్మిలు - మిక్కిలి అవుతుంది మిక్కిలు అంటే అతిశయించు అని అరం మిక్కిలి అంటే 
ఎక్కువ మిక్కిలి కన్ను అంటే మూడో కన్ను, మిక్కిలి చూపు అని కూడా కావ్యాలలో వాడారు 
మిక్కిలి కంటివేల్పు అంటే త్రినేత్రుడు, శివుడు అచ్చతెలుగు కావ్యాలలో శివుడు అనడానికి ఈ 
మాటను ఎక్కువగా వాడారు వాము-వామి అవుతుంది వామి అంటే గడ్డికుష్క ఏ వస్తువుల 
నైనా కుప్పగా అమర్చినప్పుడు వామి అనవచ్చు 

కొన్ని మాటల చివర ‘ఇ ప్రత్యయం చేరినప్పుడు చివరి అక్షరం లోపిస్తుంది ఉదాహర 
ణకు 'ఉరలు' అనే మాటను తీసికోవచ్చు 'ఉరలు' మీద 'ఇ చేర్చినప్పుడు లు లోపిస్తుంది 
అప్పుడు ఉర+ఇ= ఉరి అవుతుంది ఉరలు అంటే పడు, వలలో చిక్కు కూలు, దొర్లు, విడిపోవు, 
పగులు మొదలయిన అర్థాలున్నాయి ఉరి అంటే ఉచ్చు జంతువులు, పక్షులను పట్టుకోవడానికి 
పన్నేది ఈ ఉరినే మనుషుల మెడకు వేసి చంపడాన్న ఉరి తీయడం అంటున్నాం 

కసరు, గురుచు, నలగు, ముడుచు, ముదియు, మిడియు, మొగియు, వెలచు మొద 
లయిన మాటలు ఉరలు వంటివి కసరు-కసి అవుతుంది. కసరు అంటే కోపవడు అని అర్థం 
కసి అంటే కోపం గురుచు- గుది అవుతుంది గురుచు కు గురించి రూపాంతరం గురి అంటే 
లక్ష్యం గురి అంటే విశ్వాసం, నమ్మకం అన్న అర్ధం కూడా బాగా వాడుకలో ఉంది 'డాక్టరు మీద 
గురి ఉంటే జబ్బు తొందరగా తగ్గుతుంది, గురువు మీద గురి ఉండాలి” గురి అంటే నిదర్శనం 
అనీ, సాక్షి అనీ, నిర్ణయం అనీ, క! అనీ, హద్దు అనీ, గిరి (గుండ్రంగా గీసిన గీత) అనీ, 
మచ్చ అనీ కూడా అర్థాలున్నాయి నలగు- నలి అవుతుంది నలగు అంటే బాధపడు, పీడ 
నొందు, నశించు అని అర్ధం నలి అంటే బాధ, పొడి, ఎండుగడ్డి, చిరు తిండి, అందం, పేమ, 
ఉత్సాహం, శక్తి అన్న అర్థాలున్నాయి 


66 అమనబాష 


x3 


Ul 
ళ్‌ 
Bb 


3 t(3 
ళ్‌ 


/॥ 
“3 
i 
సీ 


pd 


7) 


{? 


3 


~) 


3 
0 


థి 


{3 


దట ను బ్య 


మె 
టిలో 


ము నను ఇ 
తారలా 


| vg 
Awe 
59 
ర్‌ x 3 స్ట 
గ్గే 6? గ గె 
౮ 1 న సీ 
Hm Ce 
2 O00 ఓ 
అలీ mE 
Cc ta 
0% నీ x, 
9 39 3 
0౮ 63 ofr 
r గే 
ణి 3 సం 0 
pb CG 9 
జ 9 3 
యత్తే రం Fis 
(1 ఠి |) 
శ ననీ 
గ్‌ రి 
05 3 
bs! fy pb (౧ 
ఖో f § Cc 
Ger, గ 
ళ్‌ గ్‌ [4 
ళ్‌ fi 
0 లి 0౮ 
ఫి) గ్‌ సి yf 
క్‌ కన 
6 స్ట 1 py గో 
9 3 2 
«3 క త్‌ గ 
od నై by గ 
గ లాల 
గ = 
d3 3 గు 
Se 7 
చితి 
x 
td) ya ల్‌ యే 
య ట్ర ౮ G 
0 ౧౫ 1 
1 0) శీ 
ర. 


లి అంటె వెలుపల, 
( 


క 


(= 


) 
అ 


(+ 
సం అన అరాలు రెండూ 


అ 


చం 


ఇ 


యర 


త్య 


os) 
యు 


రి 


శ్వా 


బు 


లా 


~~ 


rr 


Me 


ap 
© gf 
fh త్ర? 
(6 
9 1 
1g 89 ఫ్ర 
21 ల) 
mp) ఓ 
ct 
5; . 
8 
ea 8 
h 89 
o® 9 
p 1 hy 
3 Pf 
స స 
నే ) 
శీర జీ 
తోర్చీ ల్లి 
“చు ణి? 
gy 
He 
జగ్‌ 
౧౩౮ Pf 
ఇర 
గ్‌ ఫి లీ 
న్‌ 8 
షు 
g 0 fa 
Hd 
౮ గ 
సా , 
నం 
1౮ 
[ర 
EE 
Pp 
ya 


* 


త్న 


త 


ఏ) 0 సి 
రల ల 
hs నీ క్ల 
గ్ర re 
౮ ల మం 
భు 1 
1... 
at i oO 
అ స 
y3 ఈ సి 
wh & 
RH GA 
(అ) 632 
న్‌ 62 
Ye fp 3 
#3 2 9h 
3 గ్ల 3 “ళీ 
్రై ఈర (9) 
క్‌ 
శే 1౦ 
Re 2 mw 
గ్‌ mp 
nb 3 43 
9 a 
in G05 
BE 
ఫి ట్ర్‌ సో 
షస ఫ్ర 
UR 9 (౮0౮ 
8 mW 9 
గ 
గ * ww 2 
YW Ld og 
వ్‌ స్తో గై ౪2 
Hh శారా 8 
ల ఫ్రతం గే 
చం. 
Ye bm 9a 1 
a ea dm 
9 శ vee oO 
8 9 %4%9 9 


మనబాషఆ 97 


యారుకం - మారకం 


శే 


అభివృద్ది చెందడమంటే ఏమిటి” ఆ భాష మాట్లాడే (పజల భావ వ్యక్తీకరణ శ్రక్తి అదిష్షడ 
చెందడమే మన విజ్ఞానం పెరుగుతూ ఉంది మనం నిర్మిస్తున్న వస్తుజాలం పెరుగుతూ ఉండి 
ప్రకృతిలో మనం గుర్తిస్తూ ఉన్న వస్తువుల సంజ్యా పెరుగుతూనే ఉంది (ప్రకృ తికీ మనిషికీ ఉండే 
సంబంధాలు, మనిపికీ మనిషికీ మధ్య, సమాజానికీ సమాజానికీ మద్య = సంబంధాల సారూ 
వంలో అనేక మార్పులు కలిగాయి ఇదంతా భాషలో ప్రతిబింబించవలసిందే ప్రపంచంలొని 3 
భాష అయినా సమర్దవంతంగా ఆ భాష మాట్లాడే వ్యక్తుల అవసరాలను తీర్చగలుగుతుంది 

(ప్రతిభాషా వ్యవస్థలోనూ ఈ అభివృద్దికి అవసరమయిన పెరుగుదలకు అనుగుణమయిన 
నిర్మాణం ఉంటుంది పదజాలాన్ని విస్తృతపరచుకొనే ప్రక్రియలు ప్రతిభాషలోనూ ఉంటాయి 
ఒక పదాన్ని వాక్యంలో వివిధ భాషా భాగాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకేమాటను 
నామవాచకంగా వాడవచ్చు విశేషణంగా వాడవచ్చు క్రియగా వాడవచ్చు నామవాచకాన్ని 
[క్రియగా మార్చుకోవచ్చు కియనూ, నామవాచకాన్నీ కూడా విశేషణంగా మార్చుకోవచ్చు 

కియా (ప్రాతిపదికలను నామవాచకాలుగా మార్చుకొనే (ప్రక్రియ చాలా విస్తారమయిన 
ప్రక్రియ ఎన్నయినా కొత్తమాటలను తయారు చేసుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ తెలు 
గులో క్రియను నామవాచకంగా మార్చుకోవడానికి ఉపయోగపడే ప్రత్యయాలు చాలా ఉన్నాయి 
కొన్ని ప్రత్యయాలు ఈ (ప్రక్రియలో ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ గమనించే ఉంటారు 
ఇంతకుముందు అకం అనే ప్రత్యయం చేరి ఏర్పడే రూపాలు చూశాం అమ్మకం, వంటకం, 
పంపకం వంటి మాటలు ఈ (ప్రత్యయం చేరడం వల్ల ఏర్పడతాయి 

“అకంి చేరి ఏర్పడ్డ మరో రెండు మాటలు మాపకం, మారకం సంస్కృతంలో ఒక 
మాపకం ఉంది జ్వరమాపకం అంటాం కదా జ్వరాన్ని కొలిచే సాధనం అన్నమాట అగ్నిమాపక 
దళం అని వాడుతున్నాం ఇక్కడ మాపకం సంస్కృతం కాదు సంస్కృతమే అయితే అగ్నిని 
కొలిచే దళం అని అర్ధం వస్తుంది అగ్నిమాపకదళం అంటే మంటలను ఆర్చేదళం అని అర్ధం 
మాయు- మాపు- మావకం మాపు అంటే నశింపజేయు అని అద్దం మావకం అంటే నశింప 
జేసేది అగ్ని మాపకం అంటే అగ్నిని నశింపజేసేది అయితే అగ్ని సంస్కృతం, మాపకం 
తెలుగు రెండూ కలిసి సమాసం అయ్యాయి తెలుగు వ్యాకరణాలు ఈ సమాసాన్ని ఒప్పుకోవు 
దీన్ని దుష్ట సమానం అనీ వైరి సమానం అనీ అంటారు అయినా సమాసంగా స్థిరపడి పోయింది 

మారకం అన్న మాటను మార్చిడి అన్న అర్దంలో వాడుతున్నాం విదేశీ మారకద్రవ్యం అని 
సమాస రూపంలో ఈ మాట చాలా ఎక్కువగా వాడుకలో ఉంది ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ అని అద్ధం 
విదేశీ (ద్రవ్యం అనే రెండు సంస్కృత పదాల నడుమ మారకం ఇరికింది 

ఈ రెండు మాటలతో మరో సమస్య కూడా ఉంది సంస్కృత పదాలు సమాసంలో పూర్వ 
పదంగా వచ్చినప్పుడు వాటిమీద ఉన్న ప్రత్యయం లోపిస్తుంది వనము, కన్య అనే మాటలను 
కలిపితే వనకన్య అవుతుంది. భోజనం సమాసంతో మొదటి మాట అయితే భోజన అవుతుంది 
ఉదాహరణకు భోజన సమయం తెలుగుమాటల చివర ఉండే 'ము ఆ విధంగా లోపించదు 


95 త మనబాష 


౦ది ఆడు- ఆట అవుతుంది పాడు- 


ప్రతృయీలలొ ఆ ఒకటి ఆడు పాడు 
ఊరిన ద్రవం ఊట అంటే సారం 


జ 
త్‌ 
ఏ 

అ] 
వ 
స 


లొ 


అని, 
ఏంట అవుతుంది 


అంటే అలయిక, అలసట 


ల్‌ో 


ఖ్‌ 


అకు 


న 


ఇ 


లో 


లీ 


న 
Ca 


రు- వేసట అవుతుంది వేసట 


Sa 


చెరగు మీద ట ప్రత్యయం చేరినప్పుడు చె తరవాత ఉన్న 


~~ 


0 దిర్హమ 


చె 


! 


వండు- వంట అవుతుంది మండు- మంబ అవుతుంది తునియు- 
తుంట అంటి ముక్త 


a 


- చెట అవుతుం 


~ 


చెపె తొలి అచు 


అమ 


న్ని! 


పరిభాషలొ 
అంటే చెరగు 


వ్యాకరణ 


చ 
రమూ వసుండి 


యు 


అవి 
య 


దీ 


శా 


వుతుంది 
ఆ తొలి అచ్చుకు ద్‌ 


ఎత 


అదేవిధంగా ముడుచు- మూట అవుతుంది 


ప్పుడు పొదుగును ముట్టెతో కుమ్ముతుంది 


ల్రిపాలు తాగేట 


ణా 


దినినుండి దూడ ఏర్పడింది త 


దూటు అనే క్రియా ప్రాతిపదిక మీద 'డ' ప్రత్యయం చేరుతుంది దూటు అంటే పొడుచు, 
కాబట్స్‌ అది దూడ 


ర 
ఈ 


కుము 


న్‌ 


మనబాషఆ 99 


లు 


దిద్దుబాటు - మెచ్చుకోలు 

కొన్ని ప్రత్యయాలు చేరినప్పుడు పదంలో మొదటి అక్షరంలోని అచ్చు దీర్మమవుతుండి డాడి 
తరువాతి అక్షరాలు లోపిస్తాయి చెడు + టు= చేటు అవుతుంది ఇటువంటివే పడు- పాటు 
వేయు- వేటు, పొడుచు- పోటు మొదలయినవి వడు అన్నది అనుబంధ క్రియగా కూడా 
వస్తుంది తిరుగబడు, ఏర్పడు, తడబడు, మారుపడు, ఒడబడు వంటివి పడు అనుబంధంగా 
చేరిన క్రియలు పడు క్రియాపడాల మీద, నామవాచకాల మీద కూడా అనుబంధంగా వస్తుండి 
కొన్నిచోట్ల పాటు అనేది చేరి నామవాచకాలు ఏర్పడతాయి 

నగు- నగుబాటు అవుతుంది లొంగు- లొంగుబాటు అవుతుంది జరుగు- జరుగుబాబు 
అవుతుంది చెల్లు- చెల్లుబాటు అవుతుంది నగు అంటే నవ్వు నగుబాటు అంటే నవ్వులపాలు 
కావడం ఎగతాళికి గురికావడం జరుగుబాటు అన్నప్పుడు జీవిక అని అర్దం చెల్లుబాటు అంటే 
అధికారం సాగడం మరో (ప్రత్యయంతో చెల్లుబడి అనే రూపం కూడా ఉంది చెల్లుబాటు వంటిడే 
సాగుబాటు రెండింటికీ అర్దం ఒకటే 

కొన్నిమాటల్లో పాటు వచ్చి చేరిందనడం కంటే *టు” (ప్రత్యయం వచ్చి చేరిందని చెప్పడం 
ఉచితంగా ఉంటుంది ఏర్పడు- ఏర్పాటు అవుతుంది వేరుపడు- వేర్పాటు అవుతుంది తెగబడు 
- తెగబాటు అవుతుంది ఒడబడు- ఒడబాటు అవుతుంది ఒడంబడిక అని అర్దం తిరుగబడు- 
తిరుగుబాటు అవుతుంది పొరబడు- పొరపాటు అవుతుంది చిక్కుపడు- చిక్కుపాటు అవు 
తుంది కట్టుబడు - కట్టుబాటు అవుతుంది నియమం అని అర్ధం తడబడు - తడబాటు అవు 
తుంది 

దిద్దు- దిద్దుబాటు అవుతుంది జి యస్‌ వరదాచార్యులు గారు ఈ పేరుతో శీర్షికను నిర్ల 
హించారు కదా తప్పులను, పొరపాట్లను సరిదిద్దడం, వెసులు - వెసులుబాటు అవుతుంది 
తీరిక, అవకాశం అని అర్ధం. వీలు అన్న అర్ధం కూడా ఉంది 

గగుర్చు - గగుర్పాటు అవుతుంది జారు- జారుపాటు అవుతుంది జారుపాటు అంటే 
పొరపాటు జారడం అనీ, నెమ్మది అనీ కూడా అర్దం ఉంది తొ(ట్రు- తొట్రుపాటు అవుతుంది 
తొట్రుపాటు అంటే తడబాటు తొ(టు అంటే జారడం ఇదే అర్దంలో జీరుకుపాటు అనే మాట 
కూడా ఉంది అడ్డు - అడ్డపాటు అవుతుంది నిరోధం అని అర్దం అడ్డుపాటు అనీ అవుతుంది 
ఆటంకం అని అరం 

తోడ్పడు - తోడ్పాటు అవుతుంది సహాయం, సహకారం అని అర్దం మారుపడు - 
మార్పాటు అవుతుంది సాపడు - సాపాటు అవుతుంది సాపాటు అంటే భోజనం విన్నబడు - 
విన్నబాటు అవుతుంది వివర్ణత అని అర్ధం తీరు - తీరుబాటు అవుతుంది మరో ప్రత్యయంతో 
తీరుబడి అని కూడా అవుతుంది తీరిక సావకాశం అని అర్ధం 

సంస్కృత పదాల మీదకూడా పడు అనుబంధంగా చేరుతుంది వాటిలో కొన్ని 'టు' చేది 
నామవాచకాలవుతాయి ఉదాహరణకు భంగపడు అనే మాటను తీసికోవచ్చు ఇది భంగపాటు 
అవుతుంది వైఫల్యం చెందడం, అవమానం పాలుకావడం అని అర్ధం 

ఏడబాయు - ఎడబాటు అవుతుంది వియోగం అని అర్ధం. ఉదురు - ఉదుటు అవు 


100 ఆ మనబాష 


కలా టే ॥ 
a WELT జ న ల ల త్రై అ 
= ప వ 
కొణుం చుండి కోలు వే మాట వచింది బహువచర వపతయం లు చేది దడి 
ఆశా వా ఇ వె 

అరవకు. కాచుఆఅలటమాోా కోలా 

కోలు చెరి కూడా కొన్ని నామవాచకాలు ఏరాడతాయి అమ్ము - అము కొల అవుతుంది 

ఎ గా (1 

అమ కం అవ ఆరం కొను కొనుగోలు అవుతుండి కొనడం అపి ఆరం 

అడు- ఆడద్షగోలు అవుతుంది ఆవసక్తంాా ఆని ఆరం ఒక వదతి లేకుండా వాడు అడ 

అజో - స్ట ఖగ జీ 
వేలుగా సంపాదించాదంటాం అడ్డులేకుండా కావచ్చు ఒష్టు- ఒముకోలు అవుతుంది ఆంగీ 
జ 
కారం ఆని ఆరం ఆడు- ఆడికోలు అవుతుంది ఆడు ఆంటే నిందించు అగి ఒక ఆరం ఆడి 
ఆతా ~~ 

కోలు ఆంటే నిండ 

ఎలా ఎలగోలు అవుతుంది ఎలగోలు అంటే మొదటి వని అని అర్ధం మొదటి యుడ్ధం 


ల! 


ఇవి కూడా ఆర్థం ఎలగోలు దళం అంటారు సైన్యంలో ముందుండే భాగం కాల్బలం, కోలా 
ల సమరం దొమ్మి అనీ కూడా అర్థం ఉంది కలుపు- కలుపుకోలు అవు 
తుండి కలుపుకోలుతనం అని తనం చేర్చి గుణంగా వాడవచ్చు కలుపుకోలు అంటే కలివిడి 


చెప్పు- చెప్పుకోలు అవుతుంది చెప్పుకోలు విశేషణంగా వాడుకలో ఉంది చెప్పుకొనే 
మాటలు తెచ్చు- తెచ్చికోలు అవుతుంది ఇదీ విశేషణమే తెచ్చికోలు కోపం నిజంగా లేక 
పోయినా తెచ్చి పెట్టుకున్నడి నటన 

మెచ్చు- మెచ్చుకోలు అవుతుంది వేడు- వేడుకోలు అవుతుంది ప్రార్థన అని అర్ధం వీడు 
- వీడుకోలు/వీడ్మోలు అవుతుంది 

దల అనే అనుబంధం కూడా చాలా మాటల మీద చేరుతుంది ఒప్పు- ఒప్పుదల అవు 
తుంది అంగీకారం అని అర్ధం పెరుగు- పెరుగుదల అవుతుంది తరుగు- తరుగుదల అవు 
తుంది ఎదుగు- ఎదుగుదల అవుతుంది 


విడుచు - విడుదల అవుతుంది. పెంచు పెంపుదల అవుతుంది 
ల్‌ 





మనబాషఆ 101 


ఈంకువ - ఈకు - అరువు 


భాషలో ఆ భాష మాట్లాడే ప్రజల అవసరాలనుబట్టి మాటలుంటాయి సమాజం ఆబివృడ్డి 
చెందేకొద్ది సమాజ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి అవసరాలతోపాటు బాషలో 
పదాలూ పెరుగుతాయి కాల పరిణామంలో భాషలోని ఎన్నో పదాలు వాడుకలోనుంచి తొలగి 
పోతాయి అట్లాగే ఎన్నో పదాలు కొత్తగా వచ్చి చేరతాయి మాటలను పెంచుకోవదానికి, అంటే 
కొత్త మాటలను కల్పించుకోవడానికి మనభాషలో ఎన్నో మార్గాలున్నాయి అవకాశాలున్నాయి 
అవసరానికి తగిన పదాన్నో పదబంధాన్నో తయారుచేసుకొనే ప్రయత్నం చేయవచ్చు 

గత కాలంలో ఏదైనా ఇంగ్లీషు మాటో, హిందీ మాటో మరొకటో మనభాషలోకి తెచ్చుకోవ 
డంలో కొంత ఆలోచన ఉండేది సాధారణంగా వీలయితే మన భాషలో ఒక పదాన్ని కల్పించు 
కోవడం, లేకపోతే ఒక పదబంధాన్ని కల్పించుకోవడం చేసే వాళ్ళం లేకపోతే ఆ మాటను 
అనువదించుకొనేవాళ్ళం ఈ ప్రయత్నంలో సంస్కృత పదాలను సంస్కృత పదనిర్మాణ పద్దతు 
లను మనం విస్తారంగా ఉపయోగించుకున్నాం కాని ఇటీవలి కాలంలో కొత్త మాటలు కల్పించు 
కొనే ప్రయత్నం తగ్గించి అన్యదేశ్య పదాలను యధాతధంగా వాడుకోవడం ఎక్కువైంది దీనివల్ల 
మన వ్యవహారంలో దేశ్యపదాలు తగ్గి అన్యదేశ్యాల సంఖ్య ఎక్కువవుతుంది 

పూర్వం సంస్కృత పదాలు విస్తృతంగా చేరి సంస్కృతం తల్లీ తెలుగు పిల్లా అనే అభి 
ప్రాయం ఏర్పడింది ఇప్పుడీ అన్యదేశ్యాలు వదాలు అవసరమయినప్పుడు అరువు తెచ్చుకోవ 
డంలో తప్పు లేదు కాని అవసరంలేకుండా కూడా అన్యదేశ్యాలను వాడడం ఉచితం కాదు 
కృష్ణానది మీద బ్రిడ్జి కట్టారు, అనడం కంటే వంతెనకట్టారు అంటేయేం 

భాషలో ఉన్న పద నిర్మాణ వద్దతుల్ని ఉపయోగించుకోవడం మానివేస్తే కొత్త మాటలు 
ఏర్పడవు. సాధ్యమయినంత వరకూ మన భాషలో పద నిర్మాణ పద్దతులను ఉపయోగించి కొత్త 
మాటలు కల్పించుకోవాలి అవరమయితే భాషలో ఈనాడు వాడుకలో లేని మాటలను కూడా 
మళ్ళీ వాడుకలోకి తీసుకురావచ్చు నేటి అవసరానికి అనుగుణంగా వాటిని వాడుకోవచ్చు 

ఉంకించు అనేమాట ఒకటి ఉంది ఉంకించు అంటే పూను, యత్నించు అని అర్థం 
దీనిమీద “వి అనే (ప్రత్యయం చేరి ఉంకువ అనేమాట ఏర్పడింది ఈ మాటకు నివాసస్థానం అనీ, 
నిలకడ, స్టైర్యం అనీ అర్ధం ఉంకువకు కన్యాశుల్కం అని కూడా అర్ధం ఉంది ఓలి అని కూడా 
అంటారు ఉంకువ అంటే కానుక అని కూడా అద్ధం ఉంకించుకు పర్యాయపదంగా ఊకించు 
అనేమాట ఉంది ఊకు- ఊకించు దీనిమీద “వి చేరి ఊకువ అవుతుంది ఊకువ అంటే 
ఆధారం, ఆశయం, నెలవు 

'వి ప్రత్యయం చేరి ఏర్పడే నామవాచకాలు చాలా ఉన్నాయి ఎక్కు అంటే అధిష్టించు, 
పైకిపోవు, ప్రసరించు, అధికమగు, సంభవించు, నెరవేరు, ఎదుర్మొను, స్పష్టమగు వంటి అర్థాలు 
న్నాయి కాని ఎక్కువ అంటే ఆధిక్యం అనిమాత్రమే అర్దం ఇటువంటిదే ఎగు అనే క్రియాపదం 
దీనికి అనుబంధ క్రియలను చేర్చి అనేక రకాలుగా వాడవచ్చు ఎగగట్టు అంటే పైకి కట్టడం 
ఎగగొట్టు అంటే తీర్చవలసిన అప్పును తీర్చకపోవడం ఎగగొలుపు అంటే పులికొల్పదం 
ఎగ(గ్రోలు అంటే పీల్చడం ఈ విధంగా ఎగజల్లు, ఎగజేపు, ఎగజోపు, ఎగదట్టు, ఎగదన్ను, 


102 అతమనబాష 


నాలు Cal 
అం ప ~~ య వ వజ స్‌ ఇ పా అట చ షం » Wr ~ సట వమ లీపు 
ర we ల లీ కోడా him re లోల లో! po we లో చాన ww కా టా గ IT Ws క్‌ 
(on హు ప 
జ క a = జై జోలా బ్యాం యా జవ న కశ SIT లా ా క్షం మె 4 ణప ~~ a ee 
a pg ~ స్త ష్‌ స్‌ క్ష 
సై చామ Serer mm RT ల స బల అత TS సానా. వత ల అనయా ts అ మాట చం చారు కమం 
లా అంగనా. పౌ రా డు 
> ల్‌ 
# ఇ 3 
uw ల ల రా పదా కాజా —_ హె కా ఇ ాజ్యఇ్య ల్లు rng ఇ హ్‌నాదై ~ Pn జీ ఇ మధ 
ems: ఇ జ 2 అ ఘు = = ఉదా తు TY Tt శ) hes కీ తో oe BT eR చ టు దెం ఇల “ఆ న్న దడా 
(7) a 
i - ము. pe 
Pe వాయు ణ్‌ 
ఇ ఖ్‌ అడ అ ఖు wy వ ఇ శ వ a ప్లై రా నదం జనత —_ సూరన రాన ఇ డను 
_ కుర MO were హ్‌ అరు (వ స ఆదికి మతం? తల యామి అ జలు ఈఆటుజ౦ంటురు డి మ f దె 


రం చ ల్‌ 
కొడ- కొదవ అవురుండి కొడఐ ఆంటే కొరత లేమి తక్కువతనం సంశయం, తప్ప 
ని 
వాటు అంటె ఉహువంటివి వాయించి అందరికీ తెలియజేయడం వెల్లడించడం చాబువ అంటే 
al 
మటవా తి, పసిడి చాటువ ఆంటే ఉదాహరణం దృష్టాంతం అనికూడా ఆదం 
చాచా = క్రి 
చేరు- చె చేరు ఆంటే సమీపించు చేరువ అంటే సమీపం, దగర చేరువ 


తెగు- తెగువ అవతుంది తెగువ అంటే సాహసం బెదార్యం, దాతృత్వం అని కూడా 
9రయం వాడి అనీ కూడా fer తెట్టు - తెట్టువ wa తెట్టువ అంటే 


నడచు- మ. అవుతుంది నడవ న స స క ర ఉండేచోటు. 
శడవ అంటే సేతువు అని కూడా అర్దం ఉంది మరో అర్ధం డారి తెరువు, త్రోవ, దారి, తెన్ను, 
వి, చనుప, నడవ, చొప్పు, జాడ, డొంక ఈ మాట లన్నీ మార్గం అన్న అర్ధంలో వాడుకలో 
ఉనాయి నిలుచు- నిలువ అవుతుంది నిలువ అంటే నిలిచిన వస్తువ డబ్బు నిలువ, ధాన్యపు 
విలువలు అని వాడుతున్నాం 
విలుచు- విలువ అవుతుంది విలుచు అంటే కొను విలువ అంటే వెల, మూల్యం, ధర 
ఈ విలువను వస్తువు వెల అన్న అర్ధంలోనే కాకుండా నైతిక విలువలు, మానవ విలువలు, 
సామాజిక విలువలు అని విస్తరించి వాడుతున్నాం 
వి అని మరో (ప్రత్యయం ఉంది ఈ అంటే ఇచ్చు దీనికి వి చేరితే ఈవి అవుతుంది ఈవి 
ఆంటే డాతృత్వం తనియు- తనివి అవుతుంది. తృప్తి అని అర్థం తెలియు- తెలివి అవుతుంది. 
జ్ఞానం అని అర్దం 
వు షే ప్రత్యయం చేరి అరుచు- అరువు అయింది అరువు అంటే తరువాత ఇచ్చె 


[ 


= 


పద్దతిలో చే చేసే సె అప్పు ఉరు- ఉరువు అవుతుంది తగినదని అర్ధం ఉలియు- ఉలివు అవుతుంది 
శబ్దమని అర్ధం ఎరియు- ఎరివు అవుతుంది తాపం, బాధ be అర్ధం కొలుచు- కొలువు అవు 


తుంది ఆస్థానం అని అర్ధం ఉద్యోగమని ఇప్పుడు వాడుక తగు- తగవు అవుతుంది తగినది, 
న్యాయం, సం తీర్పు, మేలు, కానుక, రీతి అని అర్ధాలు తడయు- తడవు, తొడుగు- 
తొడవు నగు- నగవు/నవ్వు, నెరయు- నెరవు, నెలయు-నెలవు, బిగియు-బిగువు అవుతాయి 
పుట్టు ఆ పుట్టువు అవుతుంది జన్మ అని అర్ధం చచ్చు- చావు అవుతుంది పూచు- పూవు 
అవుతుంది (ప్రచ్చు-పుర్వు/ప్రువ్వు అవుతుంది పురుగు అని అర్ధం 

న 





మనబాషత 103 


మరికొన్ని కృత్చ్రత్యయాలు 


లుగులో కృ(త్రత్సృయాలు చాలా ఉన్నాయి అందుకే వ్యాకర్తలు వీటిని ప్రయోగాల నుం 
టారు బడి అన్నది ఒక ప్రత్యయం వచ్చుకు బడి చేరిస్తే రాబడి అవుతుం 


GJ 


fn 


తెలుసుకోవాలం డి 
డిగుకు బడి చేరిస్తే దిగుబడి అవుతుంది అమ్ము- అమ్ముబడి అవుతుంది రాబడి వంటిదే వరుం 
బడి 


నిలుచుకు కడ చేరిస్తే నిలుకడ/నిలకడ అవుతుంది వచ్చు+కడ- రాకడ అవుతుంది 
పోవు +కడ-పోకడ అవుతుంది పన్ను+గడ- పన్నుగడ అవుతుంది పన్ను గడ అంటే యుకితో 
చేసిన ఏర్పాటు మను-మనుగడ అవుతుంది మనుగడ అంటే బతుకు, జీవనం విరుగు- విరు 
గడ/విరగడ అవుతుంది పీడావిరగడయిందంటారు 

ఉడుగు అంటే మాను, విడుచు, త్యజించు అని అర్ధం దీనికి కువ (ప్రత్యయం చేరిస్తే 
ఉడుకువ అవుతుంది ఉడుకువ అంటే విశ్రాంతి, ఊరట, తెరపి ఎరుగు- ఎరుకువ అవుతుండి 
ఎరుకువ అంటే తెలివి, జ్ఞానం తేగు- తేకువ అవుతుంది తేగు అంటే వణకు అని అర్దం తేకువ 
అంటే భయం, జంకు, క గర్వం, ఉత్సాహం, దృఢ సంకల్పం, బింకం, వివేకం మర్యాద 
హద్దు, ఓర్పు, సమగ్రత, రీతి మొదలైన అర్ధాలున్నాయి వేగు-వేకువ అవుతుంది వేకువ అంటే 
తెల్లవారుజాము. 

అమి ప్రత్యయం భావార్ధంలోనూ వస్తుంది వ్యతిరేకారంలోనూ వస్తుంది కూడు+అమి- 
కూటమి అవుతుంది కూటమి అంటే చేరిక, చెలిమి, కలయిక ఓడు-ఓటమి అవుతుంది 
ఓటమి అంటే అపజయం ఒంటు-ఒంటమి అవుతుంది ఇక్కడ వ్యతిరేకార్థం వచ్చింది ఒంటు 
అంటే అనుకూలించు, సరిపడు ఒంటమి అంటే వైరం, పగ ఒవ్వు అన్నా సరిపడు, గిట్టు అని 
అర్థం ఒవ్వమి అంటే గిట్టకపోవడం, ద్వేషం వ్యతిరేకార్ధంలో 'అమి” ప్రత్యయం విస్తృతంగా 
వస్తుంది తిను-తినమి, వచ్చు- రామి, వెళ్ళు-వెళ్ళమి, గిట్టు-గిట్టమి, చదువు- చదవమి, కను- 
కనమి, విను- వినమి, కొట్టు- కొట్టమి, వండు- వండమి మొదలైన విధంగా ఎ (కియాప్రాతి 
పదికనయినా వ్యతిరేక కితాసొమేంగా మార్చుకోవచ్చు 

ఒత్తుకు “ఇడి” (ప్రత్యయం చేరితే ఒత్తిడి అవుతుంది ఒరయు, రాయులు ఒరపిడి, రాపిడి 
అవుతాయి తాకు- తాకిడి అవుతుంది దోచు- దోపిడి అవుతుంది మార్చు-మార్చిడి అవు 
తుంది. విను-వినికిడి అవుతుంది కలయు- కలివిడి అవుతుంది కట్టు-కట్టిడి అవుతుంది 
(క్రూరం అనీ, దిట్ట అనీ అర్ధం కలుగుకు వ్యతిరేకార్థంలో 'లే' అనే రూపం ఉంటుంది దీనిమీద 
అడి ప్రత్యయం చేరి లేవడి అవుతుంది 

నడచుకు “అడి” ప్రత్యయం చేరితే నడవడి అవుతుంది ముట్టు-ముట్టడి అవుతుంది 
ముట్టు అనేమాటకు తాకు, పట్టుకొను, తీసికొను, మీటు, వ్యాపించు, కరచు, బాధించు, ఆవ 
రించు మొదలైన అర్థాలున్నాయి ముట్టడి అన్నప్పుడు ఈ ఆవరించు, చుట్టుకొను అన్న అర్ధం 
వస్తుంది చుట్టుముట్టి నిర్బంధించడం కట్టు కట్టడి అవుతుంది కట్టడి అంటే నియతి, 
కట్టుబాటు కట్టడి కట్ట అంటే చెలియలి కట్ట 

ఓర్చుకు “ఇమి ప్రత్యయం చేరితే ఓరిమి అవుతుంది. కలుగు- కలిమి అవుతుంది 


104 తిమనబాష 


అర a గ 5 
జక కా ACE TES CTT GENRE EM త ల ఆస భం 
మక గ్‌ చా అల ర ఆనా చానా కో wm ము అన సు ఆ నా ఎ తాం న _— ల క అయ అ మి జే 
షు ఇతో నం పు న బ్య న 
ణి లు 
కణ శి అ 
న NEE, LAN Coen! జ్‌ ఇస ఇ ~~ పనా wy ఇ ed ద్‌ Porc ఇచా Cy జగత వ సా స అ ఆమ శ్వా తా 
చై ఎల జం చం ఇకా నాగ న న మా మదు యా చట్టు జలా అ ఆతు నకల వ యా సూ క FT rh Te 
ఇ అ 
ణ్‌ ఆలో ఆ అకు శూ స జ బా శా హా భూ కు జక టీ వాచా అభా ఖ్‌ వో 
ల pe జూ ఇచ పహ లు తమ్మెలు లా! ల Hens, ~ _ కార్ల _ ఇగ టు _ Fa ఓ తా ~ 
కాకు మ్‌ న్‌ లం రాజ తా ఆ రర టు లో అలో క క క కల న SD మెటా ప జు మా మా యి ఆఅ Rr 
ప్ర _ a woe బ్లా జ్‌ యూ 
ps, a లో తు ర్‌ నా మిలో ఇ న న. చ స్ట వు షో తాము. న “తన న. ఛో భు ఆ ఖో “న్స అబ ఇల్లి ల్‌ న! 
స ఇ కొట్టు వష టు న ఇ yg శో పెన్ను హైనమ్సి న a ఆ ఇ ~~ ఇడా జే న మా. ఇ వు ఇద నాన్ను వం చాలా - 
వ సం వా ఇం స ర క డా NT న న క వామించుకి హం మూ ఆఆ ఆఆ కిల మంట్‌ ఆ ఆచ ఆటు 
జూ వ్‌ 
ఇ - ఇ 
అజ వు శ = నలా! క లా?! జలం అ, llr చొ య్య న్‌, చా ఆడ్‌ అడు చ్‌ న శ జ్‌ నూ 
వ అన్న బ్య కాజు శానా న్యా గా క - am జ్యా ఇ న న లా వా త్య ల ల (ల యాం. ఎన సే ఇకా లా భా 
న్‌ | త జూ హా మ oe = Wd a కై చల మ క ప ఏ దిాంచా హౌ చాల దో మొ మిం అ పల ఆ 
- a చ ఇ నా అట _ or పౌ జ 
ధ 
“wT వాదుద హం ఇద 
అజ అ ల్‌ ఆనీ ఆ చా వాం 
న! 
చ le) న్న 
జ్‌ నా జి ఇట ప్‌ అమ న్నా ఆకు న్‌ ఇదు అష ళా ఇ ఆక. రా క ద మ్‌ శ్‌ రా 
లా సట ము జా Fann డ్‌ henge Prams రన్న త్న నష ఇ ఇ ~ ఇ ఇల లూ ~~ rn ఆజ్ఞా డమ ణ్‌ న్న 
~ 
జో 
త్న ణ్‌ 
శా అన్న సు శో A షం వాయు. 

క లు బ్‌ లో ta న కు నో చ లల! ఆల ఇ ఇ స ఇ నీ 
జ్య అల ఆ నమ హు సా ఇ టల వా ~ జా hn ~~ కలో న ఇ _ ఇ “a చస అ అ చ ps ఇ ge 
eee అల్‌ అం ర” అచ —=లే CLL =a, అలర అ కల దాం ( రా A hs et eer) Caren | ర్య 

వో 
న నె య నె జో 
ళో జై అజా ల ea కాకమ్మ వ్యు తాపి లో చు సొ య వెజ్‌ a చాను న్నా నాకు ణ్‌ లా 
బు మ హల శభ వ... హ్‌! అననం టా జానా య ~ ఇన రష ~*~ ఇ న్నా హాం దహ షరా 
ద ఇలంతు మము పలల యి రుంజ మంత మము అంటె డమ అవుతుంది 
ప. నా 
a ఇ ఖు 
న అ. ఆల న్‌ 4 చ రాచ జ పొ ger ర ఉచ ద a 0 వళ్ల 
ము అధ, _ AA og మతు ~ on) hm గ్‌ ఇ ఇ తు 
కూలయిుకు ఉ ఆంత పులుసు అవుతుంద ఈటులు రై cw అవ్వ్రుతుండు అందుకు 


దబు, అంటె బొంకు దబ్బుకు అర |పతాయం చేరితే దబ్బర అవుతుంది అసతృ మని 
కు తే ఇరుకు అవుతుంది చెడుకు గు ప్రత్వయం చేరితే 


ఇ 


వెడును అవుతుంది భఖ ప్రత్వయం చెరితి చెట అవుతుంది చెడుపుకు ఎ (ప్రత్స్వ్యయం చరిత 
జరు 


చెడిపె అవుతుంది రుసు అవుతుంది ఉనుకు డి" ప్రత్వయం 
చేకతే తిండి అవుతుంది చేయుకు దము చేరితే ః చెయ్దము అవుతుంది చేష్ట అని అర్దం 
దూబుకు డ చేరితే దూడ అవుతుంది దూటు అంటే కుమ్ము అని అర్దం తెరచుకు పి చేరితే 


తదపి ఆవుతుండి విరామం అని అర్హం 
చూకు అగ చేరితే త్రచ్చన అవుతుండి త్రచ్చన అంటే చిలకడం వడ్డించు- వడ్డన 

అవుతుండి వీచు- వీవన అవుతుంది దువ్వుకు ఎన' చేరితే దువ్వెన అవుతుంది పోచుకు గు 
చేరితే పోగు అవుతుంది తూరుకు 'ఆర ప్రత్యయం చేరితే తువ్వర/తుప్పర అవుతుంది తసుకు 
అంటే మోసం దీనికి అరి చేరితే తసుకరి అవుతుంది టక్కులాడు, టక్కులాడి అని అర్దం. 

తారు అంటే సంచరించు, అటూ ఇటూ తిరుగు దీనికి *“అసం' చేరితే తారసం అవుతుంది 
తారసం అంటే సమీపించినది, తటస్టించినది, సమీవం అని అర్ధం రాయు (వ్రాయు)- 
రాయసం అవుతుంది రాయసం కక లేఖ అని అర్ధం లేఖకుడు అనీ అర్ధం రాజుల దగ్గర 
లేఖక పదవిలో ఉన్న రాయసాలు కొందరు ప్రముఖ స్థానాలు సంపాదించి మంత్రుల స్థాయిని 
పొందారు 

కొలుచుకు 'ది' చేది కొలది అవుతుంది చేయు- చెయిది, పాతు-పాది, ప్రోచు- ప్రోది, 
విడియు- విడిది అవుతాయి చనుకు ప చేరి చనుప అవుతుంది చనుప అంటే తోవ చాచు- 
చాప అవుతుంది కినియుకు 'ఉకి చేరి కినుక అవుతుంది నాకు- నాలుక అవుతుంది 

ఎదయుకు 'అం' చేరితే ఎడం అవుతుంది తిరియు- తిరిపం అవుతుంది మురియు- 
మురిపం అవుతుంది ఉబ్బు- ఉబ్బరం అవుతుంది. 


మనబాషఆ 105 


అల 
ఖన్న ప్రత్వయాలు - ఖన్నూర్హాలు 

(కియా ప్రాలిపదికలను నామవాచకాలుగా మార్చుకొనే ప్రక్రియలో తెలుగులో ఎన్నో ప్రతృయా 
లను వాడుతున్నాం ఒక్కొక్క ప్రత్యయం ఎన్నో ప్రాతిపదికల మీద చేరి అనేక నామవాచక 
పదాలను నిర్మించుకోవడంలో తోడ్పడుతుంది ముఖ్యంగా అటం/అడం, డు వంటి ప్రత్యయాలు 
ఏ క్రియా డాతువు మీదనయినా చేరుకొనే అవకాశం ఉన్నవి అనటం, తినటం, రావటం, 
పోవటం - అనుడు, తినుడు, వచ్చుడు పోవుడు ఈ విధంగా ఈ (పత్య్వ్యయాలకు (ప్రయోగ విస్తృతి 
ఉంది భాషలో ఇది చాలా ఉపయోగకరమయిన ప్రక్రియ 

ఒక (ప్రత్యయం అనేక క్రియా ప్రాతిపదికల మీద చేరినట్లుగానే వేరువేరు ప్రత్యయాలు ఒకే 
[క్రియా ప్రాతిపదిక మీద కూడా చేరవచ్చు వేరువేరు (ప్రత్యయాలు చేరినప్పుడు అర్దంలో మార్చు 
ఉండవచ్చు ఉండకపోవచ్చు అంటే ఒకటికంటే ఎక్కువ ప్రత్యయాలు ఒకే అర్జాన్ని బోధించ 
వచ్చు వేరు అర్జాల్నీ యం గ అల్లు అనే క్రియా ప్రాతిపదికకు అకం అనే ప్రత్యయం చేరితే 
అల్లకం అవుతుంది ఇక ప్రత్యయం చేరితే అల్లిక అవుతుంది అద్దంలో మార్చు లేదు నమ్మకం, 
నమ్మిక కూడా ఇటువంటివే విలుచు అన్న ప్రాతిపదిక నుండి ఏర్పడ్డ మాటలు విలువ, వెల ఈ 
రెండింటికీ భేదమూ ఉంది పోలికా ఉంది ధర అనే అర్ధంలో ఈ రెండు మాటలూ వాడవచ్చు 
కాని వీటిని అన్ని సందర్భాలలోనూ ఒకదాని బదులు మరొకటి వాడడానికి వీలులేదు నేటి 
సమాజంలో నైతిక విలువలు పడిపోతున్నాయి అన్న వాక్యంలో విలువలు అన్న మాటకు బదు 
లుగా వెలలు అన్నమాటను వాడటం కుదరదు మొలచు నుండి మొలక, మొక్క అన్న మాటలు 
ఏర్పడ్డాయి మొలక మొక్క కంటే చిన్నది వంచు నుండి వంపు, వంక, వంకర ఏర్పడ్డాయి 
వంపు, వంకరలకు అర్ధంలో పోలిక ఉంది అయితే ఆలంకారికంగా వంకను వాడినట్లు వంపును 
వాడడానికి వీలులేదు వాగూ వంకాలో వంకకు బడులు వంపు వాడలేం ఈ పుస్తకానికి ఏ 
వంకా లేదు అంటే లోపం లేదని అర్థం అమ్మాయికి వంకపెట్టడానికి వీల్లేదు అన్నా అంతే 
లోపం చూపించడానికి వీల్లేదని అర్ధం ఇక్కడా నర వాడడానికి వీల్లేదు వంకకు మిష అని 
అర్ధం ఉంది ఈ అర్ధంలో వంపును వాడడానికి వీల్లేదు 

కాయు నుండి కాపు, కాత, కాయ ఏర్పడ్డాయి కాపు, కాత సమానార్దకాలు కాయకు 
అర్థంవేరు నడచు నుండి నడ, నడక, నడత, నడవ, నడవడి ఏర్పడ్డాయి నడ, నడక, నడత, 
నడవడి వీటిని ప్రవర్తన అన్న అర్ధంలో వాడవచ్చు నడ, నడకలను నడచు ధాత్వర్థంలో కూడా 
వాడవచ్చు. నడత, నడవడులను అట్లా వాడడానికి వీలులేదు నడవ అంటే దారి అది తక్కిన 
వాటికి భిన్నమ్తైనది. 

ముదియు నుండి ముది, ముదిమి, ముదుక, ముదుసలి వంటి మాటలు ఏర్పడ్డాయి 
ముది, ముదిమి అన్న మాటలకు వార్ధక్యం అని అర్ధం ముదుక, ముదుసలి అన్న మాటలకు 
వృద్ధుడని అర్ధం ముదుసలి మొగుడు అని ముదుసలిని విశేషణంగా కూడా వాడవచ్చు ముది 
వగ్గు అని ముదిని కూడా విశేషణంగా వాడవచ్చు మోయు నుండి మోపు, మోత ఏర్పడ్డాయి 
రెండింటికీ కొద్ది అర్ధభేదం ఉంది నిలుచు నుండి నిలుపు, నిలువ, నిలుకడ ఏర్పడ్డాయి నిలుపు 
అంటే ఆపుదల నిలువ అంటే నిలిచిన వస్తువు “ధాన్యం నిలువ తగినంతగా ఉంది” అనవచ్చు 


106 ఇతి మనభాష 


xn 


tf) క 
శ్‌ కలీ 
11 గ్‌ 
2] . 
స్టో is) 
‘yy yf 
Us 
c(t} షి 
tt) 
13 J 
da 
/ గ 
ft} 9 
1): 
I “) 
fh గే 
YY « 
cio 2) 
(0) 
1} yg 
(y) « 
| 
a} 41} 
Dp 
j 9 
fb తె జీ) 
టి 
1 11 
7,1 
౮41 0 
4? 10 
re 
, 
v3» 
+) €( ] 
0 » () 
8|| 
“1 జ] 
శ 9 
,? f*} 
(1 
/ శే! 
. 
౯ 1) 
af et 


vb 
(౧ 
[1 
(౧0 
ఖీ 
ఖీ 
| 
YH 
fy 
జ గే 
నీ 
i} 
ci} 
‘(3 
yt 
3 
fy 
ఖే 
i} 1 
మ 
] 
ba 
Yr 
1. 
ట్ట య 
#0 
(0) Yy 
rp /] 
i 
1 గ్గ 
EE 
|| 


ట్‌ి 
గ్‌ 
లి] wi 
i 
౪) ళీ 
4 ౧ 
ij 2 
“31 A 
( |] 
(0) ఎ 
2 
[) 
le 
Dp 
3 hy 
x |] 
3, 7 no 
త గి ' 
"3 |) 
13g 13 
WM ee 0 
re 11 
a ( 


1౪ 
ని 
జి 
15, 
౧0 
$) 


3 
sa 
y3 
ey 

0 
y3 
(0 
య 
17) 


(౮ 
eg 
Ir} 


3a 


IA 


17] 


614) 


393 ఖా 


క త. 
గ్‌ 
ల ( 
93 9 Mm 
ME 
గ్ల fr} స్ట్‌ 
ళీ 
శి 
$9 1 
న fy ల) 
స (3 
f= xc 
f 9 ya 
9 A 
Cath) ‘3 3 
pt 0 
9 స 49 
Wa 9 దీ 
ey 
శం స్ట గ 
11 యా గ 
టే rd గ 
12 v1 eg 
జ్య Mm 
9 1 
Ww oOo 9 
Aigo 
శం 9 
(1 థి 0 
Vs శి 
(rn ; ల్‌ 
» Ya 8 
Bie 3 
(్ర! స్‌ 
త్ర /3 ణీ 
“1 o} «eh 


p 
ఛే 
x3 శే 


0 in 0 
Ww yy 
dan 
4 శ్రే 
w dy 
క YJ రస్‌ 

ww 9 టి 
fp qd [| 

X35 Ub 
ర నో 
brag తళ 
2 
gh 9 

dh pO Y 


BB gon 


ళం 

nA 
9 0౦ 

won LE; 


¢ ve ఖే 
3 th pf గు 
4. 
ov ౫ి 
Yh, B 
9 ho 
స yh y3 pe 
yp «3 ప్రి 
“ గ్ల 3 be 
8 # 0 9 
గ్‌ fo Pg 
4 ph 
a Q న 
ఫి Wey 
1D WY సిం 


ae g 
gb 
UE: 
gb 
Ao లీ 
నస 
yd 0 ళా 
gps 
౮ భా 
Bf 
స 2 
(1. 0 
p "౮ 
10 Cg 
Yel 
Ba P 
98 9 
“Ram 
Oo ౦ 
VAN 
¥3 9 
9 10 8 
స 3 
ap 
|) వ. 
2 ల 
గ gq ¥ 
3a % 
స్ట జీ 
0 గం 
శ తి hb 
స్‌ 
6] 3 3 
uh hb 


సంపద పెరగడానికి తోడ్పడతాయి 


న్‌ 


మనబాషఆ 107 


తద్దితవామూలు 


[క్రియల నుండి నామవాచక పదాలను నిరి గ్రంచుకున్నట్లె నామవాచకం నుండి కూడా మదొ 
నామవాచకాన్ని నిర్మించుకోవచ్చు ఈ (ప్రక్రియ రెండు రకాలుగా జరుగుతుంది వామవాచక 
పదం మీద ఏదైనా ప్రత్వయాన్ని చేర్చి మరో నామవాచకాన్ని తయారుచేసుకోవడం ఒక పడతి 
నామవాచకం మీద మరో నామవాచకాన్ని చేర్చి కొత్త మాటను నిర్మించుకోవడం రెండో పద్దతి 
వీటిలో మొదటి పద్దతిలో చేరే (ప్రత్యయాలను తద్దిత ప్రత్యయాలనీ, తయారయ్యే నామవాచకా 
లను తద్దితనామాలనీ వ్యాకరణాలు వ్యవహరిస్తాయి రెండో పద్దతిలో తయారయ్యే మాటలు 
సమాసాలు 

తద్దిత ప్రత్యయాలు నామవాచకాల మీదా చేరవచ్చు విశేషణాల మీద కూడా చేరవచ్చు 
తద్దిత ప్రత్యయం చేరడంవల్ల ఏర్పడే పదాలకు అర్ధంలో మార్పు ఉండవచ్చు, ఉండకపోవచ్చు 
అంటే కొన్ని ప్రత్యయాలు చేరినప్పుడు పదానికి ఉండే అద్దంలో మార్పు ఉండదు కొన్ని 
ప్రత్యయాలు చేరినప్పుడు ఆ పదానికి ఉన్న అర్దానికి సరటదథం ఉన్న విశిష్టార్దం ఏర్పడుతుంది 

ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుకు ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని లేదా సబా 
వాన్ని మనం విడిగా గుర్తించవచ్చు అయితే ఆ వస్తువుకు ఒకటికంటే ఎక్కువ ధర్మాలు కూడా 
ఉండవచ్చు ఈ ధర్మాలన్నింటినీ విడివిడిగా చెప్పిందానికంటే ఆ వస్తువునే పే పర్క్మొనడం తేలికగా 
ఉంటుంది సమ(గంగానూ ఉంటుంది భీముడు ఒక పౌరాణిక వ్యక్తి శక్తికీ, పరాక్రమానికీ, 
భోజన పరాక్రమానికీ, వంటకీ ప్రసిద్ది భీమునితనం అన్నప్పుడు ఈ లక్షణాలన్నీ చెప్పినట్లే 
భీముడిలో సందర్భాన్నిబట్టి ఒక లక్షణాన్ని గుర్తించడానికిగాని, అన్ని లక్షణాలనూ గుర్తించడానికి 
గానీ ఈ భీమునితనం అన్నమాటను ఉపయోగించవచ్చు తనం” అన్న ప్రత్యయాన్ని వస్తువు 
ధర్మాన్ని బోధించడానికి ఉపయోగిస్తాం వ్యక్తుల లక్షణాన్ని ఉద్దేశించినప్పుడు ఆ వ్యక్తుల 
పేరుమీద 'తనం' చేర్చి వాడవచ్చు గాంధీతనం/గాంధీగారితనం అనవచ్చు ఆయనలో ఇంకా 
కొంత గాంధీతనం మిగిలి ఉంది అంటే ఆ వ్యక్తిలో ఇంకా గాంధీగారి లక్షణాలు/స్వభావం ఉందని 
అర్ధం ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిలోని ప్రధాన లక్షణమే గోచరిస్తుంది రావణుడితనం ఉంది 
అంటే రాక్షసత్వం వంటి చెడు లక్షణమే ముందు తోస్తుంది దుర్యోధనుడి తనం అన్నా అంతే 
ధృతరాషప్రుడి తనం అన్నప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా నడిపించే పుత్ర (పేమ స్ఫురిస్తుంది 
రామునితనం అంటే ఒక ఉత్తమ మానవుడన్న అర్దం స్ఫురిస్తుంది సందర్భాన్ని బట్టి పితృవాక్య 
పరిపాలన, ధర్మపాలన, ఏకపత్నీవతం, శరణాగత రక్షణ వంటి వాటిలో ఏదైనా స్ఫురించవచ్చు 
లక్ష్మణునితనం అంటే అన్నగారి అడుగుజాడల్లో నడిచే తమ్ముని స్వభావం స్ఫురిస్తుంది 

చిన్నతనం అంటే చిన్నవాడి లక్షణం ఈ మాటను రెండు రకాలుగా వాడుతున్నాం 
వయసునుబట్టి చిన్నతనం ఒకటి వయసు తక్కువ కాబట్టి అనుభవంలేదు, లోకం తెలియదు 
అందువల్ల అమాయకుడు/ అమాయకురాలు అన్న అర్థం ఒకటి మరొకటి అల్పత్వం అమర్యా 
దను అనుభవించడం ఆయనకు చాలా చిన్న తనం కలిగింది అన్నప్పుడు ఇదే అర్ధం బాల్యం 
అన్న అర్ధంలోనూ వాడుతున్నాం నా చిన్నతనంలో అంటే నా బాల్యంలో అని అద్ధం 

పెద్దతనం అంటే పెద్దవాడి లక్షణం వృద్ధాప్యం అని ఒక అర్ధం పరిపక్వత అని మరొక 


108 తిమనభాష 


అ 


గవ 
డు 
గాలు అంతగా 


రుతుంది 
కలిగినవాడని అరం పనివాడితనం 


౧, 99% 1 be 
గ! (0౧ ౫) గ్రే 
ట్‌ tt ౩0 fn # ] ) 
wha” a mb 


శే 


ద 
స 
డై 


ష్‌ 
షు 
ష్‌ 


“ప 
లో 
అ 
వా 
గ 
నే 
ప్ర 
కమ 
రూ 


చి 
en 
రుణ 
ఇచి 
లా 
(sn 
వ Ui 
~~ ష్‌ 
9 అటు 
FN 
తన 
జీ 
దల 
te) 


ఆ 4 గ్‌ (౧ జ 
వ. స 
x ॥ గ్‌ ణ్‌ fy 

| / 2 1 ౦ Y) ౧0 i? 2 ¥) [) 


జు అంటె వై 


అద 
~~ 
ఇన 
జా 
* 
(a) 
అ 


ఐన 
ర 


నో 


Bow a9 9 ఈ 


ం 
P=) 
బడనం తియ 


2 
6 ఒజతనం 


న్‌ 


లభ 
కుల అటో 
ను | 


పే 

కి 

ద 
యుడి లక 


= 
ti 
ఇష కో శ 
అలలా “ఆ మి 
ఆదం ఇ నని 
ah కా 
న్‌ 
తో 
౬ Ca 
కుచుత 
వాది లక 
వ్‌ a యు! 
౨ వే అ 
అ 
ంగు రు 
ఇల్‌ 
ర నల, (కా 
ఉజూట్వొ 


C= 

ఇ 

షె 

Ld 

జ 

0) 

ఆ 
సస్య కూ 
WD 

చ 
తకం 
= 

ల 

న 
లాం 
లాగా 
న. 
అ, ౭౬+ 
ముదు 


{3 ౧ ry 1D ౧ cn 4 ఖ్‌] fn Le రీ" 


స nw “bY (0 ha 
POW లా ౧ i [ || 
స శభ ( YA 4 3 స్‌ తీ జ) ఇ p 0 య్‌ 
స టట ల సి టి టీిటీ ఇ 
1) థి నో ళ్‌) ళ్‌] ] J ల in 1 క్‌ గో: (౮ ౮ 
+ 1 |) క్ట ‘3 నె లీ ji «) f yo Ya J 
Muh oD a 
|" | { న i స్‌ స్టా! స Ry జగ య ఇ) బీ 
Net ran FE 913 0 
Mr ar 
} } + గ 21 fy dt 13 3 


పనివాడి 
, కలుపు 
“తనం' 


ణు 


ఇటువంటిదె 


Cad 


తిరుగుబొతు, ఆశబొతు కుళ్ళుబొతుల నుండి తిరుగుబొతు తనం, ఆశబొతుతనం, 
లు 


టుతనం 


యూ 
ద 
తోనూ వాడవచుూ 


ణా 


("= 


స 
| 
అ! 
యం 


|| 


డుపుగొ 


JO 
రితనం యొదలయినవి 


ళం, 


a 


నే 


మీద కూడా 'తనం' 


en 


శషరగాల 


an] 


అవి అవవచ్చు 


(న్న 


వాడిది తెలిసినతనమూ కాదు 


డాత 


‘5 


ఇ 
డం 


a 


యూరు 
ఒడ 


వ 
ఇ 


ఆలో 


చ 


జడ 
భ్‌ 


షష 


త్య 


నేర్పు 
రవచ్చు, 


ంటి మాటలమిచ 


a 
mn] 
od 


ఇదె 


Ca) 


ంబంధించిన ఇటువంటి 
టకు ఒక పనిలొ 


యోసకా 
తిరేక [క్రియాజ 


యి 


కూడా తనం 


రుతుంది బుదిమంతతనం 


అరం 


డా తెలిసి తెలియని తనం 


wo 
శో 


డతాయి ఇటువంటివే తగవులమారితనం 
స 


- 


క 


య 
ర 


తులకు స 
మనబాషఆి 109 


సె 
య = 
ఉద 
(=) 
లే 
జ్‌ 


యాలు చెడి వామవాచకాలయి 


శం 


శ పో 


జో 


మం అనా 


ఈ 
క 


మ్‌ 


ui. 
న 
యగు 


లెనితనం అని వ 


౮౯ 
(ou 


కొన్ని తత్సమ పదాలమీద కూడా తనంి 
చాలా విస్త్రృతంగా వాడే తద్దిత ప్రత్యయం 


ల 


రం వనిత 
య్‌ 
(కూ 


సిగ్గు 


నివాడు అ 


ఇ 
మం 
కం 


ర 


క్తి 


జో 
పూ! 


నరకం 
యు 
స 


క 


ఇ 
చ 


ఆ 
లక;లనితనం 


తుతనం ఏ 
(రూక 


అద 
MRL) 


బొ 


తనం, నెర్పరితనం, మాటకారి తనం, 


త్వార్ద, న్వార్ద ప్రత్యయాలు 
నంలాంటి తద్దిత ప్రత్యయాలే రికం, ఆమి, న, ఇక, పు రికం చిన్న పెద్ద వంటి మాటలకీ 

వస్తుండి చిన్నరికం, పెద్దరికం చుట్టరికం, దొంగరికం పేదరికం, బీదరికం, రాజరికం 
అత్తరికం, కొడం చికం కోడరికం, తొత్తరికం, ఎెజ్జరికం, కన్నెరికం మొదలైనవి రికం చేరి ఏర్వదె 
మాటలు ౨ 630 అంటే కన్యాత్యం ఈ మాటకు మరో అర్దం కూడా ఏర్పడింది వారకన్య౬ 
ప్రధమ సంగమం అన్న అర్దంలో కావ్యాలలో ఈ మాటను ప్రయోగించారు, కన్నెరికం పెట్టడం 
అని కూడా అంటారు ఇటువంటి మాటలకు ప్రయోగం క్రమంగా తగ్గిపోతుంది మరికొన్ని తిట్ల 
కూడా ఈ ప్రత్వ్యయంతో వాడుకలో ఉన్నాయి పెంపరికం అంటే పోషకత్వం 

పేరు, కడు వంటి మాటలమీద అమి (పత్వయం చేరి తద్దితనామాలు ఏర్పడతాయి 
పేరు +ఇమి= పేర్మి పేర్మి అంటే పెంపు, అబివృద్ది, గొప్పతనం కడిమి అంటే బలం పరాక్రమం 
గొప్పతనం (ముచ్చు అంటే దొంగ ముచ్చిమి అంటే దొంగతనం మేలు+ఇమి= మేలిమి 
మేలిమి అంటే శ్రేష్టత మేలిమిని విశేషణంగా వాడి మేలిమి బంగారం అంటారు కేవలం 
మేలిమి అన్నా మంచి బంగారమే మేలిమిగట్టు అంటే బంగారుకొండ, మేరు వర్వతం మగకు 
ఇమి చేరిస్తే మగటిమి అవుతుంది శౌర్యం, పరాక్రమం, పౌరుషం మగటిమి, మగతనం, మగ 
పంతం మొదలయిన మాటలు సమానార్దకాలు చెలికి ఇమి చేరిస్తే చెలిమి అవుతుంది చెలిమి 
అంటే స్నేహం, అనురాగం. పేద అన్నమాటకు పూర్వరూపం 'పేదరు దీనికి ఇమి చేరిస్తే పేద 
రిమి అవుతుంది పేదరిమి అంటే దారిద్ర్యం, లేమి మరో అర్దం పిరికితనం పోడిమి అంటే 
అందం, ఆదరం చిహ్నం, సుబం అని అర్దం వోణిమి అనికూడా అనవచ్చు పదును అన్న 
అర్ధంలో వాడిమి, ఉష్ణం అన్న అర్ధంలో వేడిమి ఉన్నాయి 

రంగు, రుచులను బోధించే విశేషణాల మీద 'ని ప్రత్యయం వచ్చి తద్దితనామాలు 
ఏర్పడతాయి తెల్ల+న= తెల్లన ఇదేవిధంగా నల్లన, పచ్చన, ఎర్రన తియ్య+న= తియ్యన 
ఇట్లాగే పుల్లన, కమ్మన, చప్పన. చామన అంటే నలుపు చామనచాయ అంటే నలుపురంగు 
ఆకుపచ్చ కూడా ఒయ్యకు న' చేరిస్తే ఒయ్యన అవుతుంది ఒయ్యన అంటే తిన్నగా, మెల్లగా 
ఒయ్యనొయ్యన అనికూడా వాడవచ్చు మెలమెల్లగా, క్రమక్రమంగా అని అర్దం పద్యాలలో ఈ 
మాటను వాక్యాలంకారంగా కూడా వాడతారు అంటే పద్యంలో పాదపూరణ కోసం వాడే మాట 
చెప్పుకోదగిన అర్థమేమీ ఉండదు ఒప్పిదంగా, తగినట్లుగా, బాగుగా వంటి అర్ధాలిస్తుంది 
అల్లకు 'న' చేరిస్తే అల్లన అవుతుంది మెల్లకు ని చేరిస్తే మెల్లన అవుతుంది రెండింటికీ ఒకే 
అర్థం మెల్లదనమని అర్దం చక్క అంటే రుజువు, తిన్ననిది, అందమైనది అని అర్ధం దీనికి న 
(ప్రత్యయం చేరిస్తే చక్కన ఏర్పడుతుంది చక్మన అంటే మనోహరం, సుందరం, స్పష్టం, వంకర 
లేకుండా తిన్నగా ఉండేది, మంచిది అని అర్జాలు తిన్నన అంటే తగినటువంటిది, సూటి, స్వస్టత, 
సౌమ్యత అని అర్దాలు తిమ్మన అన్నమాట కూడా ఉంది తిమ్మ అనేమాటకు న' చేరిస్తే ఇది 
ఏర్పడుతుంది తిమ్మ అంటే స్వాస్థ్యం, నెమ్యది తిమ్మన అంటే స్వస్థత, చక్కనైనది, మనోజ్ఞమైనది 
పారిజాతాపహరణం రాసిన నంది తిమ్మన పేరులోని తిమ్మ శబ్దం ఇదే 

వేక అంటే బరువైనది, పెద్దది ట్రేకన అంటే బరువు, భారం విన్న అంటే కాంతిహీనం, 


fh 


110 ఆమనబాష 


SY 
Ss A EE TE జయ శ = ల పటు భా! ర న రవం ఇం భం దు A చనం ఎస మ 
Hn EN ప ర ప మ lr అూజల em త ప మ అమన మల్లా అ అవ 
ల చత చా చం ఆశా హాం aa 
జ 
శతి. జ్‌ పో 
య న న ఇ దనన చ్‌ వ వనాల రాధా వ ఆ జ్య మొ వ వ ముం 
ప మూ eS మల్లు ఆ యే అం సక whe ఆ స్లో అ ఇ కా వాచవా అతుల అ పీ మా ఆ చా ఆఆఅ మె ఆగు 
వ. క అ ~~“ > లా 
గ్‌ 
చతు వో తతి 
sree 
అ డ్య వ చి దు చాల ని వా వ ఖ్‌ ర కాం అ లో 
వ 
త్య నెక ఇలా న్నా కష లాఫా mm PI] Ms శ టు... లా ae స ఉన్నా హు భాను అన్ను బ్య సన ఇహం న 
3 aR అల్‌ దలు రుం ఈఊఅమయమమయమొ పండా MEET 
ట్‌ ee 


రడి అహా లౌ క wr జర a 

శయం, ఉఠతొకాం హాగిక అగలికం అపి కూడా ఆకవచు 

జో జీ ఆవారా 
డన ఇదిదంి య వ యెలా న వా అ వల. శ నచ ది 
ఒము అంటె సరిపడు ఒమ్ముక అంటె వాండిక వాలప అందం రంగు రుచుంను 

= ~ 
డు ఇ య య్యా 

దా స చానా జల్ల రా నద ఆ జ ఆరో నగల న స్‌ న. గ్లో ~ జ ద క నే వో ఇగ జ్య, 
వెద మలిషకాల ఉంద వు దల యర చరుతురిది ఆలుహు ఎరువు వలపు. వసుక 


a ఠా a 
తాయి అంటే ప్రత్యయం చేరకముండు ఉన్న అర్ధమే చేరిన తరువాత కూడా ఉంటుంది ఇటు 
వంటి ప్రత్య్వయాన్ని స్వార్దంలొ వచ్చిన ప్రత్యయమని వ్యాకర్తలు చెప్తారు స్వ+అర్దం అన్నమాట 
అరమర అన్నమాటకు శంక, జంకు, సందేహం అని అర్దం అరమరిక అన్నా అదే అర్దం ఆము 
ఆంటే గర్వం, మదం ఆమిక అన్నా అడే అర్థం అల్లిబిల్లి- ఆక్షిబిల్లిక, గండి-గండిక, నడవడి - 
నడవడిక, es as పొతి-పాత్తిక మాన-మానిక, మెలి-మెలిక, వాలు-వాలిక 
ఇటువంటివే గండిక అంటే రండ్రం నివ్వాళిక అంటే ఆరతి, నీరాజనం, దీపం పొత్తిక అంటే 


Sg మరౌక పొత్తిక కూడా ఉంది ఇక్కడ పొత్తు+ఇక అని విభాగం ఇక్కడ కూడిక, 
కలయిక అని అర్దం మానిక అంటే నాలుగు సోలల పాత ధాన 20, నేయి వంటివాటిని 
కొలవడానికి ఉపయోగించే పాత్ర వివిద ప్రాంతాలలో మానికలు వేరువేరుగా ఉన్నాయి. చిన్న 
మానిక, పెద్ద మానిక అనికూడా రెండు విధాలున్నాయి ఇది పరిమాణాన్ని బట్టి చేసిన విభాగం 
మెలిక అంటె పెన హారం మెలికపడింది అంటాం చిక్కు అనే అర్దంకూడా వచ్చింది ఆలంకారి 
కంగా వాడు ఏడో మెలిక పెట్టె ఉంటాదు' అని వాడతాం మనకు తెలియని చిక్కు ఏదో పెట్టి 
ఉంటాడని అర్థం మెలిక వేశాడని కూడా ప్రయోగం నాలిక అంటే పొడుగు వాడి అయిన ది 
ఆని కూడా అర్దం ఉంది 
ఉక అనే ప్రత్యయం (ప్రధానంగా స్తీ స్తవ వాచక శబ్దాల కాలమీద కనిపిస్తుంది చిరుతుక, మెలతుక, 
నాతుక, పడతుక, మడతుక, పొలతుక, వెలదుక మొదలైనవి నిప్పు- నిప్పుక, ఎమ్ము-ఎమ్ముక/ 
ఎముక అవుతాయి స్తే వాచకంగా దీనికి ఆధునిక భాషలో అంతగా వాడుకలేదు చెలికాడు, 
చెలికత్తె అన్నమాటల్లో కాడు, కత్తె అన్న ప్రత్యయాలు స్వార్దంలోనే వస్తాయి కల్లరీడు, మొక్కలీడు 
అన్నమాటల్లో 'ఈ' ప్రత్యయం వచ్చింది వీటికి ఆధునిక భాషలో వాడుక తక్కువ 
Pre 


మనబాషతి 111 


మతుబర్దక ప్రత్యయాలు 

మతుబర్దం అంటే కలవాడు, కలది అనే అర్దం కలవాడు కలది అనే అర్దం ఇచ్చే ప్రతృయాలు 
మతుబర్దక (ప్రత్యయాలు శ్రీమంతుడు, ధీమంతుడు, ధైర్యవంతుడు వంటి మాటల్లొ ఈ 
ప్రత్యయం ఉంది సంస్కృతంలో ఈ ప్రత్యయం ఏవిధంగా వస్తుందో తెలుగులో ఆవిధంగా వచ్చే 
ప్రత్యయాలు మతుబర్లక ప్రత్యయాలు తెలుగులో కాడు, కత్తె అనేవి ఇటువంటి ప్రత్వయాలే 

చెలిమికాడు అంటే చెలిమి కలిగినవాడు, స్నేహితుడు చెలిమికత్తె అంటే చెలిమి కలిగిన 
స్త్రీ, స్నేహితురాలు అందగాడు- అందం కలవాడు, అందగత్తె అందం కలిగిన స్త్రీ ఇట్లాగే ఆట 
గాదు, ఆటగత్తె ఇటీవలి కాలంలో క్రీడాకారుడు, క్రీడాకారిణి అన్న మాటలకు ఉన్న (వాచుర్మం 
ఆటగాడు, ఆటగత్తె అన్న మాటలకు కనిపించడంలేదు ఆటగాడు బహువచన రూపంలో 
కొంచెం ఎక్కువగానే వాడుకలో ఉంది మన ఆటగాళ్ళు, క్రికెట్‌ ఆటగాళ్ళు, ఫుట్‌బాల్‌ ఆటగాళ్ళు 
మొదలయిన విధంగా వాడుతూ ఉన్నాం ఆటగాడు అని ఏకవచనంలో కూడా వాడుక ఉంది 
ఆటగాడికి ఉండవలసిన లక్షణం, ఆటగాడికి ఇవ్వవలసిన సౌకర్యాలు అన్నవిధంగా ఎక్కువగానే 
వాడుతున్నాం కాని స్రీ వాచకంగా ఆటగత్తె అన్న మాటను చాలా అరుదుగా వాడుతున్నారు ఏక 
వచనంలోనయినా అప్పుడప్పుడూ ఎవరయినా వాడుతున్నారేమోకాని బహువచన రూపంలో 
ఆటగత్తెలు అని మాత్రం వాడుతున్నట్లు లేదు ఆటగత్తె అంటే అదేదో కొంచెం తక్కువ మాటగా 
తోస్తున్నదేమో కాడు, కత్తె ప్రత్య్వయాలను చాలా విస్తృతంగా వాడవచ్చు పూర్వం వాడారు 
కూడా కాడు/గాడు, కత్తె/గత్తె వాడితే ఏదో గౌరవం తగ్గిపోయినట్లు భావిస్తున్నాం అందువల్ల 
వాటిని మాని ఆ సందర్భాల్లో సంస్కృత పదాలు వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం జూదగాడు 
వంటిచోట్ల మాత్రం ఈ ప్రత్యయాన్ని ధారాళంగా వాడుతున్నాం జూదగాడికి సమాజంలో 
గౌరవం లేదుకాబట్టి ఆ మాట వాడడానికి సందేహించవలసిన అవసరం లేదేమో 

కొన్నిమాటల్లో కాడు/కత్తె ప్రత్యయాలు బాగా స్టిరపడిపోయాయి అక్కడ మాత్రం 
మరోమాటకోసం వెదుక్కోవడంలేదు. ముఖ్యంగా విలుకాడు, వేటకాడులకు మాత్రం సంస్కృత 
పదాలను వాడడంలేదు ధానుష్ముడు వంటి మాట ఉన్నా విలుకాడు పదానికే ప్రచారం ఎక్కువ 

బేరగాడు అన్నమాట కూడా ఇటువంటిదే దీనికి వాడుక బాగానే ఉంది నేస్తగాడు, నేస్తకత్తె 
అంతగా వాడుకలో లేకపోయినా దురర్ధమమీ లేదు అందగాడు లాగా సొగసుకాడు అనికూడా 
వాడవచ్చు అందకత్తెలాగా నొగసుకత్తె 

పూర్వం అడపకాడు, అడపకత్తె అనేమాటలకు వాడుక ఉండేదీ అడపం అంటే 
తాంబూలం పెట్టుకొనే పెట్టె, సంచి ఆకులు, వక్కలు, సున్నం మొదలయిన తాంబూల సామగ్రి 
ఉంటుంది ఇందులో పూర్వం రాజులకు, ధనవంతులకు వెనక ఈ పెట్టె పట్టుకుని ఉందే 
పరిచారకులుండేవారు తాంబూలం చుట్టి ఇవ్వడం వాళ్ళ పని శాసనాలలో అడపం అనే 
మాటకు తాంబూలం అందించే సేవకుడు అన్న అర్దంకూడా ఉంది రాయసం వంటిమాట 
కావచ్చు ఇప్పుడు ఈ మాటలకు అవకాశమే లేదు అందువల్ల ప్రయోగమూ లేదు అందం అనే 
మాటకు తెలుగులో చాలా పర్యాయపదాలున్నాయి కాని వాటి వాడుక తక్కువ ఎమ్మె అనేది 
అటువంటి మాటల్లో ఒకటి అందం అనీ, విలాసం అనీకూడా ఈ మాటకు అర్దం ఎమ్మెకాడు 


112 ఆమనబాష 


భ్‌ Gl ళీ నై ట్‌ వ్‌ 3 | కా 
9 Bang 339 9pg 9 
p <3 9 రీ, 0 
} 9 
| () 03 గ! ఖగ క్‌. , {3 x 3 0 wm 6 
yd ‘fe WY Wh 2 t ఫరా 1 6 
f | నే 
() hh ® a} G2 స 0 స Ja 2 9 | 
|) అన ౧౮ “13 గ్‌ [te fp గె ప yd Ww శ 
xb క. ad. స్‌ క స ఛే 4 a ట్ట ( 1 గీ 
il a} f° by h + oO 7) శా? (2 us 
7; 0 ta న! గే 0 43 సరీ | శ టి Oo 
hh MAB G9 pHi af 
£3 3 yp OF ఫి ¥: f <3 3 1 1! ౮6 
|) rot hy 1d 3 19 నే ర | 5 ని 
ఛ్‌ థి 3 | ఇ గ్‌ గ న్న లీ 0 | క 69 గై fC 
త bt లీ (0 
య త పీ Gig నలో 
స 1. ఇ ఈ) ౪ సు ఇ ఇ! క్రీ $ ష్‌ 
) రీ గ ల + fh 
yf Eo గ YA a 0 
Ni Doh తి § 
Ad 1D a, 0 3 4 a, 3 se oo 
శస og n Wf dy 0 0 | గ 
టు Coy 
:. ఆ (eo. న్‌ ke) క్‌ 
Mr Son సో శి తర ws 
0 WwW 0; 3 9] 3 fc ఫి చ్చి | Ye 8 3 
1 స్‌ 4 భి 3 Dk చి He AB ళు x 
|? ys; > Vv oS ల్లీ bh ys Ce 3 qe 
సలీం యచన తి sn ABBR BB 
శ. (౨ Wd 2 3 % 9% ot yd 
[ స్‌ ) గి é a క 3 rb c (4 
Pan ర 9“ Wg రయి న్స లభ 
/ / MM : m3 ప ల క 3 3 Jo 96 
న ౪3 (| ౧ ఫ్‌ |) sb [11 స ళ్లు ల 5) 0 ట్‌ © 
| [| ౧ ) ౧ dg DM జి స్‌ స్టా ళ్ళ న్‌ ఫ 
స పప పణ లీల ళం సేల్‌ తవం టై శి 
క! ఎట ౫ న 9 య గ fb -4 - + 3 © 
"9 om 6 Ag wm Ye ర్డీ 1 రర, ల 
ga క [0] శ i rt © సే p ఫ్ర 
had లి 8d 11g i గీ BW 3 
MHS A పని రచ తం ఫి లక్‌ 
) గ me! ఛి hb 00 ౫౮) న 
{ CE శ ks; ళో ౯ flo ఓ 9 ya uy ఫి ఫే 
య. టంటే gpm ఏటీ! Fe 
Yk a nbhb 9 3 1 ఏ౧ ha xh (న 


న 


న 
భో 


స 


వుడు 
వు వగలాడి, వగలాడు 


a 


లె 


ఈ (ప్రత్యయాన్ని అ 


అ 


న్‌ బొధించె 


Ca 


స్రీ 


te) 


మనబాషత 113 


యం ఉండి 
యాలూ ఎకువగా వాడుకలో 


న్నా 


ణు 


భె 


= 
జ్య వో 
(ైల్హా 


అనె | పత 
అగు 


ఏదు ఆడి/ఆడు 


వాడడం లె 


కుల వాచకంగా త 
వంటివి 


అభావాది అర్దాలు 


లేనిది, లేనివాడు అన్న అర్ధంలో వచ్చే ప్రత్వయాలను అభావార్థక ప్రతృయాలు అంటారు. ఇడి 
అన్నది తెలుగులో అభావార్దక ప్రత్యయం సిగ్గు+ఐడి= సిగ్గిడి సిగ్గులేనివాడు అని ఆరం 
ముక్కు-ముక్కిడి, ముక్కులేనివాడు వాలు+ఇడి= వాలిడి తోకలేని కోతి వెరవు+ఇడి= వెరవి 
వెరవు అంటే ఉపాయం వెరవిడి అంటే ఉపాయం లేనివాడు 

మానం అంటే కొలత చాంద్రమానం, సౌరమానం అంటాం కదా కాలమానం అం 
కూడా అంటాం ఈ మానార్దంలో తెలుగులో వచ్చే ప్రత్యయం ఎడు కొలతను సూచిస్తుందశ్న 
మాట జాన+ఎడు= జానెడు జాన పొడవైన అని అర్దం బెత్తె+ఎడు= బెత్తెడు చేల+ఎడు= 
వేలెడు వేలెడు, జానెడు, బెత్తెడు అన్న మాటలను జాతీయాలుగా కూడా వాదతాం పొట్టి, 
అల్పమైన అని అర్ధం మూర+ఎడు= మూరెడు, బార+ఎడు= బారెడు అవుతుంది బారెడున. 
పొడవైన అన్న అర్ధంలో కూడా వాడతాం జాన, బెత్తె రెండూ కలిపి జానాబెత్తెడు అని కూడా 
వాడతాం ఈ మాటకూ పొట్టి, అల్పమైన అనే అర్దం జానాబెత్తెడు లేడు అంటాం పొడవును 
సూచించడానికే కాక పరిమాణాన్ని సూచించడానికి కూడా ఎడు ప్రత్యయాన్ని వాడతాం 
గిద్ద+ఎడు= గిద్దెడు సోలెడు, అరసోలెడు ఇటువంటివే మానిక+ఎడు= మానెడు అవుతుంది 
పుట్టి+ఎడు = పుట్టెడు అవుతుంది పుట్టెడు అన్నమాటను ఎక్కువ పరిమాణంలో అన్న అర్దంలో 
కూడా వాడ వచ్చు చాలా, మిక్కిలి అన్న అర్దంలోనూ వాడవచ్చు ఆయన పుట్టెడు దుజంలో 
ఉన్నాడు' అంటాం బండి +ఎడు= బండెడు బండెడు అన్నమాటను కూడా ఎక్కువ అన్న అర్దంలో 
వాడతాం తూము+ఎడు= తూమెడు అవుతుంది లొడిత+ఎడు= లొడితెడు అవుతుంది 
గంప+ఎడు= గంపెడు గంపెడు పిల్లలు అని వాడుక 

గంటె, గిన్నె గ్లాసు, చెంబు, బిందె, కుండ, తొట్టి, బాన, పెట్టె మొదలైన మాటలన్నింటి 
పైనా ఎడు ప్రత్యయం వస్తుంది గంటెడు, గిన్నెడు, గ్లాసెడు, చెంబెడు, బిందెడు, కుండెడు 
తొట్టెడు, బానెడు, పెట్టెడు కొంచెం అన్న అర్దంలో చిటికెడు అంటాం చిటిక+ఎడు అన్నమాట 
పిడికిలి+ఎడు= పిడికెడు అవుతుంది పిల్లికి పిడికెడు బిచ్చం వేయడు” అంటారు పిడికెడు 
అన్నది కూడా కొంచెం, తక్కువ అన్న అర్ధంలో వాడుకలో ఉంది దోసిలి+ఎడు = దోసెడు 
అవుతుంది పుడిసిలి+ఎడు= పుడిసెడు అవుతుంది దోసిలి అన్నప్పుడు రెండు చేతులు దగ్గరగా 
పెట్టి దొన్నెలాగా చేయడం అయితే పుడిసిలి అన్నప్పుడు ఒక్క చేతినే దొన్నెలాగా చేయడం. 

కసె, చెంచా వంటి మాటలమీద కూడా ఎడు (ప్రత్యయం చేరుతుంది అయితే సీసెడు, 
చెంచెడు అన్న వాడుక తక్కువగా కనిపిస్తుంది సీసాడు, చెంచాడు అన్న వాడుక ఎక్కువ ఈ 
మాటలు దీర్ణాంతాలు కావడం వల్ల ఇటువంటి రూపాలు ఏర్పడి ఉండవచ్చు డబ్బా+ఎడు కూడా 
డబ్బాడు అవుతుంది 

లోతును కొలిచే సందర్భంలో బంటి, కొలది ప్రత్యయాలు వస్తాయి మోకాలిబంటి, 
నడుముబంటి, మెడబంటి, మొలబంటి, రొమ్ముబంటి, మడమలబంటి అని వాడతాం బంటి 
లాగానే కొలది కూడా కాని ఆధునిక భాషలో దీనికి అంత విస్తృతిలేదు పిండికొద్ది రొట్టె వంటి 
సామెతలలో స్థిరపడిపోయింది ఆలంకారికంగా మొలబంటి కూరుకుపోయాడు వంటి 


114 అ మనభాష 


విక్ర 


అయి 


రే 


మం 


y}* 
ఖై 


wy) 
య 
uu 


1] 


ot 
(లి 


bP 
eG 


|g 


fr} 


రఖీ 


# 


గె 
స 

స 
9 


ర్స్‌ 
/]] 
ఇ) 
* 31] 


శ 
da 


0 fle 
Waar ww 


ట్‌ అ 
“rb 3 
fn GR fh 
“ 6a 

3 6 


ఏళ 
J vl 


గ్‌ ౧౮ 


తరగా మత తపో 
యా 


అంటీల 


eg | చ 


(ce 
సావిది అనొకూడా అంటా 


ఖు 


గులొ ప్రై 


~ 


డింది 


అ 


a vp స శ ga 
ఆ le 9 fh "0౮ ఖే hy 2 dh ww 


YG 2,2 gs? Wn @ 
od 5 ణి BE ih 
గ్గ గే శ fy 
HEP frag 
0౮ (0 fn క్‌ 62 లి స 
Nae 9 0 స్‌ ్‌ 6550 
Wp) {3 (౧ la BP ఈ 0 bt (౮౮ 
క 
య్‌ 12 Yd 9 రత 0 థి 
న్‌ co 1 ప గ bw 
hh 239, ఆ Ha ¥ 
f2 9 0 WwW 
FREE: 
® (౧ ఈం “* r2 
olf) fb ణే లే గ (7 hh 
ళం చు జ BW og 23 లీ bh 
SG Hea? 4 శాల ట్రీ 
r Py గి v9 Ye 
y3 qr y2 OO గ యి న్‌ 
0 wD eg 
tert" స 
Pf 13 శ గణ ళం Ye qe 0 
5. టు ణే శ్‌ P రం 
సల Phage 
(తి Bh అపు 3 
2 tm 7 0 “ 63h లే 
వ సా Yo va 60 4? గ్‌ ౮ 
ని నిశి శి గ 
{3 నో. 6? 2 (స . త h 
(గ ల 93 dh ‘nr 30 43 1p 
Wp 9 hb 9a 6 
hh ag 68 gm ౪ 
pada Rd mh 
rer; re; Gt 
Gg - BoB Pk 
౧ ఓ 2 a గో 0 ధం crc) శరీ 
శ వ స స గ? 
QO 3 [ fo Es క్‌ స్‌. i సం 9 
B yr 3 న 0 
న ] f గ్గ షః ట్ట 3 9 
na hn 
గ గ స్రీ 9 (10 ౧ రి ల 
CD న స 


మనబాషతి 115 


అరువు ప్రత్యయాలు 


తద్దిత ప్రత్యయాలు చేర్చి నామవాచకాలు తయారుచేసుకొనే ప్రక్రియ అన్ని భాషల్లోనూ ఉం 
వివిధ భాషల మధ్య సంబంధాలు, పరస్పర (ప్రభావానికి కారణమవుతాయి మాటలు ఇరు 
తెచ్చుకోవడం అన్ని బాషలూ చేసేవనె, ఈ అరువు తెచ్చుకోవడంలో ఆ భాషల్లోని కృదం 
నామాలూ, తద్దితనామాలూ కూడా వస్తాయి ఉదాహరణకు జమీందారు వంటి మాటను తిసు 
కోవచ్చు జమీందారు అంటే బూస్వామి ఈ దారు' అన్నది కలవాడు అన్న అర్దంలో వచ్చిండి 
వతన్‌దారు వంటి మాట కూడా ఇటువంటిదే తెలుగులోకి "దారు ప్రత్యయంతో చాలా మాటలు 
వచ్చాయి తహసీలుదారు, కౌలుదారు ఖిలేదారు ఫౌజుడారు, దుకాణదారు, మిరాసీడారు 
ఇటువంటివి ఈ మాటల్లోని "దారు" తెలుగు మాటలకు కూడా వ్యాపించింది 

తెలుగు మాటల్లో కొనుగోలుదారుడు, అమ్మకందారుడు, పెట్టుబడిదారుడు, వాడకం 
దారుడు, దోపిడిదారు మొదలయినవి డారు (ప్రత్యయం చేరి ఏర్చడ్డవే కొనుగోలుదారు, అమ్మకం 
దారు, వాడకందారు అని 'డు' చేర్చకుండా కూడా వాడవచ్చు ప్రీ వాచకంగా 'దారిణి' వస్తుంది 
జమిందారిణి వంటివి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న మాటలమీద కూడా ఈ (ప్రత్య 
యాన్ని చేర్పివాడుతున్నాం వ్యవసాయదారుడు, వినియోగదారుడు, వాటాదారుడు మొదలయిన 
మాటలిటువంటివి 

పెత్తందారు అని పెత్తనం మీద డారు చేర్చి పెత్తనం కలిగినవాడు అన్న అర్దంలో వాడు 
తున్నాం 

అనుయాయి, సహాయకుడు, సమర్దకుడు అన్న అర్జంలో మద్దతుదారుడు అని వాడు 
తున్నాం ఈ మాట మదద్దార్‌ ఇందులోని ప్రత్యయం గార్‌ కాని తెలుగులో ఈ మాటలో అది 
దారు అయిపోయింది తెలుగులో చేరిన ఇంగ్లీషు మాటలమీద కూడా ఈ 'దారు' చేరిన 
రూపాలున్నాయి ఉదాహరణకు సపైదారును తీసుకోవచ్చు దీనికి పర్యాయపదం మరో అరువు 
మాట సరఫరా దీనిమీదా దారు చేర్చి సరఫరాదారుడు చేసుకున్నాం ఇట్లాగే దేశ్యాలు, అన్యదేశ్య 
పదాలన్నింటిమీద ఈ దారు ప్రత్యయాన్ని చేర్చి మాటలు తయారుచేసుకోవచ్చు ఉదాహరణకు 
ఈ తయారు అనే మాటనే తీసుకోవచ్చు తయారీదారు అని వాడవచ్చు పితూరీదారు, లబ్ది 
దారుడు, కబ్టాదారు, పంపకందారు, భూమదారుడు, ఫ్యాక్టరీదారుడు యొదలయినవి “దారు 
వంటి ప్రత్వయాలకు విస్తృతి ఉంటుండి అంటే ఇంతకుముందు వాడుకలోకి వచ్చిన 
మాటలతోనేకాక కొత్త కొత్త మాటలతో చేర్చి వాడుకొనే అవకాశం ఉంటుంది 

యజమాని అన్న అర్ధంలో స్వంతదారు అనేమాట కూడా వాడుకలోకి వచ్చింది ఈ కారు 
స్వంతదారుడు ఫలానా అనవచ్చు అవసరం అయితే ఇంటిదారుడు, కొట్టుదారుడు, గిన్నెదారు 
అనికూడా వాడవచ్చు 

మదద్దార్‌లోని గార్‌ అన్న ప్రత్యయం కూడా తెలుగులోకి వచ్చింది దీన్ని గౌరవ వాచకంగా 
వాడుతున్నాం మాస్టరుగారు, అయ్యగారు అమ్మగారు, అన్నగారు, పంతులుగారు వంటివన్నీ 
గారు ప్రత్యయం చేరినవే గౌరవ వాచకంగా మనం వాడే ప్రత్యయం బహువచన ప్రత్యయం 
అట్లాగే బహువచన సర్వనామం కూడా గౌరవ వాచకమే మేము, మీరు, వారు మూడూ గౌరవ 


౧04 ౬ 


Ge ఈ 


116 తిమనభాష 


వో 


ఏం 'నామా కవులునామా రాజీనామా, కరారునామా, చిరునామా వంటి 


శ ల్‌ 7 <4} 4 శ r క న్‌ శ 0 
# లం i) 5 3 లే 10 శీ రీ భి 
౧ య ఈ / a Gm oma 8 
Wry, 3 ty Y | సి ( 
iy a (0 ళం తీ 
Ee BD 0 P 9 5 0 
| a) న్‌ + Va సం Yr 
yg ha Vi yd 6 oOo 
౮ శ r ట్‌ / స (0 6 : 
oA ph శ Ag Gg 
ht en Te 3 ర్ల 
క... 4) టై? ౧. నే 
nrg ww Y 3338” 3 hay 
న న గ 13 ¥3 x3 fh} “షః 9 fb x3 గగ వ (౧0 ¥ 
Lo Wh Joa Soy 
JY e Fr bob bog కి 
a ఖం] 7, qn 43 ( పః ౧ % «th %3 wc 9 @ [) 
,0 [ () f 40 న గో y3 8 0 ర ఖి న 
లం Cu తం ర 2 yo%€ ae 
' ¥ 3 ఛుగే ఫ్ర Ly ye? 3 0 ® 
Ue |... న 62 2 ల్లి య 
1 ౪) ఖై (3, ళు 9 6 a pp fre 0 
” న. లే y3 J o) 9 tay 0 dE} (16) 
mii pb శఅ్చికి ల్లి లం $90 h 
rie fa arg egtes 
by bm 10 3 AY గ్‌ న 3 Ww ee 6 గ 
Myo hb ( ¥ గ్‌ 3 da Bon ల 
గ) fi న f (1) Ya a) f y3 0 ళ్‌ (60 
లే స తలి రి తిం పీ శస ph 
(సత 3 9 | 
( hh 0) 1 గ్‌ క [1 9 § 9 pa షి గ ఫి గ 
fy iy Jf YC Wf tom #9 fy OD ర్ట y3 ఛే h slag 
/ ] ఖే Y 3 Aa YH) f $ యీ ₹ గ్ర. శః - 43 గ్‌ 
110 |" ళం |) గ గి (ట్స Ua 9 de 69 
Cd ar WUTC: bw af ల్ల a 
రల $2 fo FR wh} ని 3p ఖీ ba ౨» 9 
o) . క ) గ్గ ళ్‌ 5 ళ్‌ ఫ్‌ Y < గ్‌ € <0 0 3 0 
[1 ‘1 ప గ a3 yd 1 న 9 ih గ్‌ ఛి న గ్‌ bh fh 1 fీ 
(స గ్‌ స అచ 0 గప రే ASI 
| కై ల జ్జ y ‘6 కా, - 
hw wha pm GPA gH 
/ | , ‘fh న. ['- rt 6] 0 f ఆ ౧ గ yf: 
heii 0) hw paar న. 
hb nba Hy, © EB be bm 
లో! 41 భి {) /) శ న్‌ 1 గ 9 if? 3 ye 43 
lk rah షప! Yh tlw nm ld a 


షు 'విల్‌ మీద చేరి తెలుగులో వీలునామా 
ట్ల 


గీ 


మనబాషతి 117 


ఠా 


ఆ 


డిండి 


ఇ 


ఏర 
భాషలో పదసంపదను పెంచుకోవడానికి కృత్‌, తద్దిత ప్రత్యయాలు చాలా తోడ్పడతాయి 


వీటికి నూతన పద సృజనశక్తి అద్భుతంగా ఉంటుంది 


మరొక 'పత్వ 


a 


మాటల్లొ ఈ ప్రత్యయం ఉంది ఈ ప్రత్యయం ఇం 


అన్న మాట 


అ ఇ 
ఆపత్యాద్దక ప్రత్యయాలు 
3 కూడా తద్దిక ప్రక్రియ విస్తారంగా ఉండి తద్దిత వ్రతృయాల 
నాయి ఈ ప్రక్రియ వల్ల ఎన్నో కొత్త పడాలను నిర్మించుకునే అవకాశం 
ఏర్పడుతుంది ఎన్నో సంస్తుత పదాలు తద్దిత ప్రత్యయాలు చేరి ఏర్పడ్డవి తెలుగులోకి కూడా 
వాడుకలోకి వచ్చాయి దాదాపు సంస్కృతంలో ఆ ప్రత్యయానికి ఏ అర్దం ఉంటుందో తెలుగులో 
ఆ ప్రతృయం చేరిన మాటకు కూడా అదే అగ్రం ఉంటుంది 
నం కోట్లమందిమి ఉన్నాం ఇంతమందికీ విడివిడిగా కొత్త పేర్లు సాధ్యమయ్మెవి కావ 

ఒకే పేరు చాలా మందికి ఉంటుండి చైనాలో ఏదో పేరు కోట్లమందికి ఉంటుందట ఒకే 
కుటుంబంలో కాని, గ్రామంలోకాని ఒకే పేరు ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళను వేరుచేసి గుర్తించడం 
ఎలా తండ్రి పేరు ఉపయోగించవచ్చు ఫలానా ఆయన కొడుకు అని ఇప్పుడు తమిళంలో బాగా 
వాడుకలో ఉన్న పద్దతి ఇది వ్యక్తిపేరుతో తండ్రి పేరు కూడా ఉంటుంది శ్రీనివాసన్‌ వెంకట 
రాఘవన్‌ అంటే శ్రీనివాసన్‌ కుమారుడయిన వెంకటరాషువన్‌ అని అర్దం రామనాదన్‌ కృష్ణన్‌ 
అంటే రామనాధన్‌ కుమారుడు కృష్ణన్‌ అని అర్ధం పూర్వం తెలుగువాళ్ళలోనూ ఈ సంప్రదాయం 
ఉంది (ప్రోలయ వేమారెడ్డి అంటేప్రోలయరెడ్డి కొడుకు వేమారెడ్డి కాటయ వేమారెడ్డి అంటే 
కాటయరెడ్డి కొడుకు వేమారెడ్డి పేదకోమటి వేమారెడ్డి అంటే పెద కోమటి రెడ్డి కొడుకు వేమా 
రెడ్డి ప్రోలయ వేమారెడ్డి రెడ్డిరాజ్య స్థాపకుడు కాటయ వేమారెడ్డి కాళిడాసు నాటకాలకు వ్యాజ్యా 
నాలు రచించినవాడు, రాజమండ్రి రెడ్డి రాజ్యస్థాపకుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో 
శ్రీనాధుడు విద్యాధికారి, సర్వజ్ఞుడని ప్రసిద్ది కాంచిన పండితుడు ఈ పేరులో మరో సంజ్ఞ కూడా 
ఉంది పెదకోమటిరెడ్డి అంటే ఈ కుటుంబంలో మరో కోమటిరెడ్డి ఉన్నాడన్న మాట అతను 
చినకోమటిరెడ్డి అయి ఉండాలి పెద్ద, చిన్న పొట్టి, పొడుగు, కుంటి, తెల్ల, ఎర్ర, నల్లవంటి విశేష 
ణాలు కూడా పేరుముందు చేరి మనిషిని గుర్తుపట్టడానికి సహాయపడతాయి తండి పేరును 
చేర్చుకున్నట్లే తల్లి పేరూ చేర్చుకోవచ్చు శాతవాహనులు ఇక్ష్వాకులూ ఇట్లా తల్లిపేరు పెట్టుకున్న 
వాళ్ళే గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గౌతమి కుమారుడు అని అర్దం 
మాఢరీపుత్ర వీరపురుష దత్తుడు ఇటువంటి పేరే 

ఇప్పటికీ మన ఊళ్ళలో ఈ సంప్రదాయం బలంగానే ఉంది రామయ్యగారి వెంకయ్య, 
గోవిందమ్మగారి కృష్ణారెడ్డి వంటి వాడుక అందరికీ తెలిసిందే మరో భేదక లక్షణం ఇంటిపేరు 
ఇంటిపేరు సాధారణంగా మన ఊరుపేరో, మన కుటుంబంలో ప్రసిద్దమైన వ్యక్తి పేరో, మనం 
అవలంబించిన వృతో, చేసిన పనో మరొకటో అయి ఉంటుంది 

తెలుగులో మనం అవలంబించే ఈ పద్దతులు సంస్కృతంలో తద్దిత ప్రత్వయాల ద్వారా 
కూడా నెరవేరతాయి అపత్యం, సంతానం అన్న అర్ధంలో సంస్కృతంలో వివిధ ప్రత్యయాలు 
న్నాయి ఈ ప్రత్యయాలు చేరినప్పుడు పదస్వరూపంలో కొన్ని మార్పులు కూడా వస్తాయి ప్రాచీన 
కావ్యాలలోనూ, ఇతర సాహిత్య, సాహిత్యేతర రచనల్లోనూ ఇటువంటి తద్దితనామాల సంజ్య 
బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడున్న పేర్లతో తద్దిత నామాల నిర్మాణం అరుదు 

సాధారణంగా అపత్యార్దంతో పాటు, ఆ వంశం వాడు అన్న అర్దం కూడా వస్తుంది 


ఎట 


115 తి నునబాష 


yp 
LY YB) 


h3 


{0 
1} 
len 
yp 
1 
13 
i 
YEU 
£1) 
fr 


fy, #9 
hap 
గ fen 0 
Wp 2 
య షా గై 
2 3 bv 
yw) YP 0 
టీ 
గ 
vd | సే 
Vas 4! qd 
౧ ఫీ ట 
+) 9 
vA 5 A! 
3 tp rh 


సగ స. 
(| 
స 9 
Wy He 
గ్గ. 
| b rE 
WwW 00 
v3 0 yy 
% సత్ర Cie 
¥ ty 39 
[) (౧, A ¥3, 
థి) 
క టీ ho 
4 క్‌ య్‌ € 
చలల! 
ల ల 
( | శ స్ట P 
be yd 
అ జ్జ td |] 
«J 2 0 ib 
4) | న్‌ 
70) } శ 3 
¥} శా 
0 స 9 
జ ళ్‌ 0 
శ 9 గ () 
/ ఖీ |; ha dha 


జ 


కట యుోండర వంటి మూటలమి 


వక్ష 
న్‌ా 
ఆ 


అరి 
అజంత 


WY 0g ణి 
స్టే 33 
ly bh ఖీ 
6? 2 9 
AGG 9 
609%) 
| Lars 
సంస శి 
LAR dg 
Aw చి 
గ్‌ 4 
GE 
3g 2 
UE: 
CIR: 
x 3 3 
S Sy 
be 
te fs dy 
#4 pa 
© ¥ dn} ఇద 


1౧ tal ఓ 


నతేయులు అత్రి కొడుకు 


వ్యాకరణం రచించాడు గంగ కొడుకు 
ఏం 'వయ' కదూ కొడుకులు కాదవేయులు సర్పాలు వినత 


దా 


- 


త భాషకు గావు, 
డు రాధ కొడుకు రాధయుడు వినత సంతానం 


మా 


కూ 
షు 
డు ఇక్కడ 


కు 
న్‌ 
డు 


(| 
hw 


య. 


లు అదితి సంతానం ఆదిచేయులు 


సము 


~ 


| 


త్స 


ts 


టైనతేయులు దితి సంతానం డైతేయులు రాక్షసు 


గ తె సం 
SS Ahly 
ఆ నే 
వృంతొం ల 


౪ 


0౧) 
ke 28h 
args 
లీ గ పైట 
స శీ బే 
గ Sp! a 
0 
గ జ ౧ 
ళా క ( 
స 
62 DB T° 2 గ 
బ్‌ at 
Ss Ga gy 
b Bm 
wf OE 
5 తికి ఆప్‌ ( 
91 0 టి 
య wi 2B 3 
Dsl ఫ్ర) 
0 శం qs bm 3 
Yona ౮ 
చిత స Hyg 
యన చపా a 
PRR hag 
gw Ag 8 
Sia" Hg 
YS HO గీ 9 
Wm 9 0 ళ్ళ ¥3 
వై ౧ ౪ శి గి విభ 1 
గ చిత 2 స సి 
# 2a ల ఇల్లి ౧ 
Hyd పొత్తి + 
0 <p 40 
2 bg wn నే 
న nm 
సభ స టం ARLE 
900. Hep 
632 ఖీ యణ లగి సె 
గె 44 op. ణి 
YR ఉస 0 gf ed 
ఈ bd qa dh 


py 


మనబాషతి 119 


లేవ వైష్టవాదులు 


తెలుగులో తద్దిత ప్రత్యయాలను చేర్చి కొత్త నామవాచక పదాలను తయారుచేసినట్లు 
సంస్కృతంలోనూ ఎన్నో మాటలను తయారు చేసికోవచ్చు ఆవిధంగా తయారయిన మాటల్నొ 
తెలుగులో యధాతధంగా వాడం అయినా తెలుగులో మనం వాడే సంస్కృత పదాల వాడుకళొ 
తద్దిత నామవాచకాల సంఖ్య అల్పమేమీకాదు సంస్కృత పదాల వాడుకలో తద్దిత నామాలూ 
కృదంత నామాలూ కూడా చేరతాయి మన అవసరాలను అనుసరించి సంస్కృత నామవాచక్ర 


అన్ను 
సై 
ba 


పదానికి తద్దిత ప్రత్యయం చేర్చి వాడుకుంటున్నాం ఇటువంటి సందర్భాలలో కొన్నిసాక్ష 
సంస్కృత మర్యాదకు భిన్నంగా తెలుగులో కొన్ని సంస్కృత నామాలు ఏర్పడుతున్నాయి సంస్క 
తంలో ఒక అర్ధంలో ఒక (ప్రత్యయం వస్తూ ఉంటే మనం మరో (ప్రత్యయాన్ని తగిలించడమో, 
సంస్కృతంలో అప్పటికే తద్దితనామంగా రూపొందిన దానికి మనం అనవసరంగా మరో 
(ప్రత్యయం తగిలించడమో కూడా చేస్తూ ఉంటాం ఇటువంటప్పుడు ఒకేమాటకు ఒకే అర్ధంలో 
ఒకేసారి రెండు (ప్రత్య్వయాలను చేర్చడం జరుగుతుంది (ప్రత్యయాలు చేరినప్పుడు పదంలో కొని 
మార్పులు కూడా జరుగుతాయి వాటిని కూడా గుర్తించవలసి ఉంటుంది 

తెలుగులో సంస్కృత పదాలు వాడే వాళ్ళందరికీ సంస్కృత భాషూడు అట్లా రావాలను 
కోవడం కూడా సరికాదు అవసరం లేదు సంస్కృత భాషతో బాగా పరిచయం ఉన్న తెలుగు 
వాళ్ళు తెలుగులో ఏదయినా సంస్కృత పదాన్ని వాడినట్లయితే ఆ పద నిర్మాణంలో సంస్కృత 
వ్యాకరణ సూత్రాలను గుర్తిస్తారు దాన్ని తెలుగులోకి తెచ్చుకోవడంలోని సంప్రదాయాన్ని గుర్తి 
స్తారు అటు సంస్కృత పదనిర్మాణ పద్దతిగాని, ఇటు తెలుగు సంప్రదాయాన్ని కాని సరిగ్గా గుర్తిం 
చకపోతే ఏర్పడే పదాలు హేతుబద్ధంగా ఉండవు అట్లా హేతుబద్దంగా ఉండాలా, ఉండకపోతే 
నష్టం ఏమిటి? ప్రచారంలో ఉన్నాయి కదా అట్లాగే వాడుకుంటే సరిపోదా? వంటి ప్రశ్నలుత్పన్న 
మవుతాయి ఆధునికులే కాదు మన పూర్వ కవులు కూడా ఎన్నో సంస్కృత పదాలను సంస్కృత 
వ్యాకరణ మర్యాదకు భిన్నంగా (ప్రయోగించారు వాటిలో కొన్ని వాడుకలో స్థిరపడ్డాయి కొన్ని 
వాడుకలో లేకుండా తొలగిపోయాయి వాడుకలో స్థిరపడిన వాటిని యధాతధంగా వాడుకో 
వచ్చు వ్యాకరణాలలో వాటికేవో వివరణలివ్వవచ్చు లేకపోతే కొత్త వ్యాకరణ సూత్రాలను 
ఏర్పరచుకోవచ్చు అయితే మనం పొరపాటుగా వాడిన పదాన్ని ఆధారం చేసుకొని మరెన్నో 
రూపాలను కూడా తయారుచేసుకోవచ్చు ఇదంతా మన అవసరం మీద ఆధారపడి ఉంటుంది 
మన అవసరానికి అనుగుణంగా అంతకుపూర్వం ఎప్పుడూ లేని కొత్తమాటలూ, కొత్తపద 
బంధాలూ మనం తయారుచేసుకుంటూనే ఉన్నాం మన సృజనాత్మకశక్తి అద్భుతమైనది ఎవ 
రైనా ఒక నూతన కల్పన చేసినప్పుడు, ఆ కల్పన ఆ భాష మాట్లాడే పదిమందికీ ఆమోద 
యోగ్యమైనప్పుడు అభ్యంతరమేమీ ఉండకూడదు ఒక్కొక్కసారి ఈ నూతన కల్పన మన ప్రశంస 
లను పొందుతుంది కూడా నూతనత్వమూ, వైవిధ్యమూ అంగీకరించవలసినవే కాక, తప్పనిసరి 
కూడా 

అయినా హేతుబద్ధం కానప్పుడు, కేవలం మనకు తెలియకపోవడం వల్ల చేసిన పొరపాటు 
అయినప్పుడు అటువంటి కల్పనలను పరిహరించవచ్చు వాటికి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు 


120 అమనబాష 


శ్‌ f i ‘11 
Mra SO 
‘t 
నే. న , ర 
() () | + 4 
td i ono (౧) 1] 
~ ఖ్‌ 13 Ye 
క “ |! YA 
iA 0 py 
yy sid | 1 (13 
1 ల . 
కి ఫ్‌ ష్‌ ) ॥1 
43 bh | ర 
(0 fr} 11) 13 
I: 
|) స. 
tp yy) 
lab dra 
gon 
1) 
{ rt) ॥ ల. r 
i శీ | %3 నే 
గ్‌ టీ 
» y ]] జ 3 
[స J 
ల [] 13౮ Yl) ) 
(1 స గీ సత్త 
ల గ స 
EERE 
(1 య. y7 
Wa 
V ns 0 |. 
1 ఆగే A నీ 
(| 
౧౦౮ గ్ర 
13 (3 
శ 9M 
॥ ల తిః 
|) UR “fp శ 
: hy 
“Ad iN (౮ f 
mn శ 2 
Me ME Ch nd 
f' |] స న! 1) 
| ry 3 
() కై ౪ 
Ol oi 
జీ i | + 
౮ క 
‘hy 1 


క్‌ 


శే 


y} 
Y 
౮ 

12 


‘ 
₹ 
3 


ఫ్ర 


/) 


13 
రీ 3 
@ గ్‌ 
Oo 
19, :3 Y2 60 
PP sn MO 
yt da 6 
38 0 
U3: 0 9 
క! ల్‌ 
ఎఎ ట్రీ ఛి 0 
hy yp Ye 
"ye 
౧ 62 
“ai b 
2 J} 


Ph ల 
IC: 


yf. ro} 


(జీ 
hb గళ్లు 
9౧0 | 
va 9 గ్య 
aya qfel 
స్‌ ల్లో 
2 8 

hb} స) ww 
A ఈ ల 


hw 9 
Ug లే 
ha సే 
0 3 9 
bh 3 wd 
2p 

a క 
ల చ | 
శ్‌ [4d 
(49 9 
భా 0 
) A a 
శ ౪౦ 
Ca క 
1. ౪ 
ac, 'D 


ల) 


we) 


౦ అసలు మూ 


——_— 


Ce 


> of} 
«sy Y 
న్‌ (1 A 


ద మైనది న్యార్తం 
లొ (కసవం అన్నమాట ఏర్పడింది 


తి సంబందమె 


జస 
3) 
ఈ 


రో 


యనది బౌడం 


J రం 
క. 
3g 
ధ్‌ v2 
ఇల్లై ఫ్‌ 
‘go G 
fa 
౦9 & 
ye 0 
fd న 
1౧0౮ 
రా ఈ 
గ 
a 1 
9 uh, 
0 fn 
2h 

(1 
ఫట 
ళ్‌ 


గగ 


చ 
టో 


మనబాషతి 121 


పాయసనసుం- దేశేయం- సనాతనం 


పయస్‌ అంటే పాలు పాలకు సంబంధించింది అంటే పాలతో చేసింది పాలతో వండిండ 
పాయసం పరమం అన్నం పరమాన్నం (శ్రేష్టమైన అన్నం పరమాన్నం అంటే పాలతో వండిన 
అన్నం (శ్రేష్టమైనది అందుకే దీనికి పరమాన్నం అని పేరు పాయసం పరమాన్నం ఒకటే సరళ 
దేవదారు వృక్షాల పాలనుండీ పుట్రిన దాన్ని కూడా పాయసం అంటారు పొగవేయడానికి ఉప 
యోగించే సరళ దేవదారు వృక్షాల బంక 

పురమునకు చెందినవారు పౌరులు పురవాస్తవ్యులు నగరంలో నివసించే వారు నాగ 
కులు పౌరులనే మాటను ఇప్పుడు సిటిజన్‌ అన్న అర్దంలో వాడుతున్నాం నాగరం అంటే 
నగరంలో పుట్టింది 

గ్రీష్ట బుతు సంబంధమయింది (్రెష్యం హేమంత బుతు సంబంధమయింది, 
హేమంతం శిశిరానికి చెందింది శైశిరం వసంతానికి చెందింది వాసంతం పవన సంబంధం 
పావనం ఈ మాటలన్నిటిలో చేరిన తద్దిత ప్రత్యయం అ 

దక్షిణ దేశానికి సంబంధించిన వాడు దాక్రిణాత్యుడు పశ్చాత్‌ అంటే పడమటికి సంబం 
ధించింది, పాశ్చాత్యం నియతంగా ఉండేది నిత్యం అమా అంటే సమీపం సమీపంలో ఉండే 
వాడు అమాత్యుడు రాజు పక్కనే ఉండి మంత్రాలోచన చెప్పేవాడు ఈ మాటల్లో ప్రత్యయం త్య' 

దేశానికి సంబంధించి దేశీయం ప్రాంతానికి సంబంధించింది ప్రాంతీయం స్వ అంటే 
తన తనకు సంబంధించింది సీయం స్వకీయం కూడా పరునికి సంబంధించింది పరకీయం 
భారతదేశానికి సంబంధించింది బారతీయం రాష్టానికి సంబంధించింది రాష్ట్రియం, రాష్ట్రీయం 
రాజుకి సంబంధించింది రాజకీయం వీటిలో ప్రత్యయం ఈయ” 

అస్మత్‌ మీద ఈయ చేరితే అస్మదీయం 

మాయాబజార్‌ సినిమాలో ఈ అస్మదీయులుతో పాటు తస్మదీయులు అనేమాట ప్రచారం 
లోకి వచ్చింది అస్మదియులంటే తనవాళ్ళు తస్మదియులంటే పరాయివాళ్ళు, ఎదుటివాళ్ళు, 
ప్రత్యర్థులు అన్న అర్దంలో వాడారు తస్మదీయులనే మాటేదీ లేదు అస్మదీయులు సామ్యంతో ఈ 
తస్మదీయులు వచ్చిందన్నమాట యుష్మత్‌- యుష్మదియం అవుతుంది నీకు సంబంధించింది 
మత్‌-మదీయం, నాకు సంబంధించింది తత్‌ నుండి తదీయం ఏర్పడుతుంది దానికి సంబం 
ధించింది యత్‌ నుండి యదీయం, ఎవరికి సంబంధించింది త్వత్‌ నుండి త్వదీయం ఐర్పడు 
తుంది నీకు సంబంధించింది భవత్‌- భవదీయం అన్నా అదే అర్ధం 

త్వదీయం అనేమాటకు తావకం, తావకీనం అనే రూపాలు కూడా ఉన్నాయి మదీయం 
అనేమాటకు మామకం, మామకీనం అనే రూపాలున్నాయి అస్మదీయానికి అస్మాకం, అస్మాకీనం 
అనే రూపాలున్నాయి యుష్మదీయానికి యౌష్మాకం, యౌష్మాకీణం అని రూపాలున్నాయి 
యౌష్మాకం, యౌష్మాకీణం అనే మాటలకు తెలుగులో అంతగా వాడుకలేదు 

సాయంకాలం అన్న అర్దంలో సాయంతనం అన్నమాట ఉంది మనం తెలుగులో సాయం 
(త్రం అనేమాట వాడతాం సాయంతనమే సాయంత్రమయిందేమో చిరంతనం అంటే చిరకాలం 
నుండి ఉన్నది అంటే చాలాకాలం నుండి ఉన్నది. అట్లాగే దోషాతనం, దివాతనం. దోషా అంటే 


122 తి మనభాష 


ళ్‌ » లీ ఖే 3 పై స్ట 
స గర స gdh వ 
॥ క్‌ 1 4 ఇ i t ( ఇ 
స్‌ గే 41 Th J J v9 [ట్ర “3 లె we ¢@ 9 8 
it J ఏ d 1 ఖే YP rh fo గ ళ్‌ గ్‌ WM) ళ్‌ ౧ 0 7 పీ 
i 31 1 ee సం a2 Bw 
|| 41 స లి ౧) ౮) ౪ | y3 Vy లో 3 | 
సం సే i} L 4k 4 / ) (0౧, iF 43 “40 "0 | 
క. 
కు | 1 11 / క న్‌ గ 
. స స్‌ శె న ళ్‌ 1) శ్రీ 63 న! 0 
i 2 ॥ క్‌ స ( / ళ్‌ 4 / 3 
న. | శై టి ఎ న 3 {3 3B 3 x3 ¥ |) గ్‌ 
. 8 [+ $ ౧ fy, 0 ) 
7 1 ] | (4 a ad? * J ta} సి! 0 «3 
b ? x 4 ౧ 0] 4) ళీ %3 9 శ) : 4 0 
/ + 40) క + 11} jf? (| [1 ¥f టి న “A గ Yr 
శ] | () (0 3 శీ “ఆశీ న. |)! ౪ లం ౧ 0 [| 
1. మ . "np 10 సి by ti ye 9 5 an) 
( ol ( ల్‌ ల 
స ల లస 
Oy hi, mp OO sia టి 4 y 6 
|| ma | 1 hy, | 0 3 fh co షు 
has Poe 7) లీ లం భే లీ b i 
' 0) ) శ ‘ Pe po 1 UR; శ రి 
. టీ ఏ 2) wo 0 9 | గ, 
1) 2 i ఓటి ’ ణే My 0౮ be ] గ్‌ ౧ 3 (0) ౧౮ f 
1) fa! ణ్‌ గ్‌ ఖా లి x ల 0 ఇ ౯/7) q / 3 
mh by p10 1౧ 2 PIES PEs 3 p 
Y vy) 9 0 J | ట్‌! శ 01 p ¥ 
1... 8 2 
శే) | సఖీ | ల్సి J yr 4% 2 bo ఆం 2 Ye ఆలీ 13 న్‌ గ్‌ న. ధ్ర 
శ గీ? v) IE “ °| సి గే 0) “7 సొర ఆ 
hy, 11} 1 మ 9 9 a 1" (ఫి b fp 3 0 
He nn Wh 2 HH మం ‘yg 
Sr న స ల లయం fy" 
Pm phd pg oo BY WE: 
|| గ 1 ఇ wr 1 గ్రే 
న... 
కీ లో ళీ { ‘p My UO న్‌ (న 
న... 
Dm fl va = on, 2 
“ వ J x 0 pA: ఎ శ by 3 11 0౧ లీ 
న గ 
నలం తల టా ఈ Sag 
tar WO op 2 mg లి by 
() | హహ 4) గ a Pn న్స్‌ రి / 3 ) నో గ్రే గ 
1 | | ( rw 1 గ. ల స్‌ 3 fb iC ద | a 3 y v3 9 
ser WR స న న 
| , ౧) | a) ప 3 jp 9 ౧ 9) ఎ, 9 i} రే yp 
గ్‌ ) ty 1 a ఓ + 3 శ్రీ ‘ft ] లకే ౧ (1 { 
టం నం. (| 1) 5 గే 3p |) గ 
1 ళీ కని క్‌ శ్‌ + hu i 
. |. 1] 11 | ‘1 J Sw 


మనభాషతి 123 


దైనికం - ఐహికం 
ఒక కాలపరిమితిలో జరిగే విషయాలుంటాయి ఆ కాల పరిమితిని తెలియజేయడానికి కక 


ప్రత్వయం వస్తుంది రోజుకు ఒక్కసారి జరిగేది డైనికం డిన పరిమితమైనది మన దిన పత్రిక 
లన్నీ డైనికాలే నెలకు పరిమితమయింది అంటే మాసానికి పరిమితమయింది మాసికం రెండు, 
మూడు వంటి సంబ్యావాచకాలు చేర్చి కూడా దిన్ని వాడవచ్చు ద్విమాస పరిమితమైంది దైఃమా 
సెకం, త్రి మాస పరిమితమైంది త్రైమాసికం, షట్‌ మాస పరిమితమైంది షాణ్యాసికం త్రైమాసిక, 
షాణ్మాసిక పరీక్షలు ప్రసిద్దమే కదా ఏడాదికి పరిమితమైంది వార్షికం వర్షం అంటే సంవత్సరం 
వర్ష పరిమితం అన్నమాట అట్లాగే సంవత్సర కాలానికి పరిమితమయితే సాంవత్సరికం అబ్బం 
అన్నా సంవత్సరమే దీనితో ఆబ్దికం ఏర్పడుతుంది మాసికం, ఆబ్దికం వంటి మాటలు ప్రత్తే క్ర 
అర్జాలతో స్థిరపడడం వల్ల సాధారణార్దంలో వీటిని వాడడంలేదు మాసికం అనగానే నెలనెలా 
చేసే పింద పితృయజ్ఞం అనేఅర్థమే తోస్తుంది అట్లాగే ఆబ్దికం అన్నా ప్రతి ఏడాదీ చేసే పిత్య 
యజ్ఞమే సాంవత్సరికం తన్వమాటకు కూడా దాదాపు ఈ “అర్దమే స్థిరపడిపోయింది వార్తికం 
అన్నమాట మాత్రం సాధారణార్దంలో ఉంది వార్షిక పరీక్షలు, వార్షిక ఆదాయం, వార్షిక బడ్జెటు, 
వార్షికోత్సవం మొదలయిన విధంగా వార్షిక పదానికి విస్తృతమయిన వాడుక ఉంది అహ్న 
పరిమితం ఆహ్నికం కాల పరిమితం కాలికం తత్కాల పరిమితం తాత్మాలికం అధునా అంటే 
ఇప్పటికి సంబందించింది ఆధునికం 

'ఇక' ప్రత్యయం వివిధ అర్జాలలో వస్తుంది ఇహా అంటే ఇక్కడ ఇహోానికి సంబంధించిండి 
ఐహికం ఈ లోకానికి సంబంధించింది అట్లాగే లౌకికం పరలోకానికి సంబంధించింది పార 
లౌకికం అధ్యాత్మ సంబంధం ఆధ్యాత్మికం పరమార్దానికి సంబంధించింది పారమార్ధికం 

ధర్య సంబంధమైనది ధార్మికం ధర్మగుణం కలిగినవాడు ధార్మికుడు ఈ మాటకు మత 
విశ్వాసం కలిగిన వాడన్న అర్దం కూడా ఏర్పడింది అధర్మ సంబంధం అధార్మికం అస్తి అంటే 
ఉంది అనీ, నాస్తి అంటే లేదనీ అర్ధం అస్తి నుండి ఆస్తిక అన్నమాటా, నాస్తి నుండి నాస్తిక అన్న 
మాటా ఏర్పడ్డాయి ఆస్తికుడు అంటే పరలోకం ఉందనేవాడు నాస్తికుడు అంటే పరలోకం లేదనే 
వాడు 

వేదానికి సంబంధించింది వైదికం వైదిక కర్మకాండ అంటే వేదంలో చెప్పిన కర్మకాండ 
వృత్తి వార్తికం అవుతుంది వ్యాకరణాది శాస్త్రాలలో సూత్ర వివరణ వృత్తి 

తర్మం చదువుకున్నవాడు తార్మికుడు పురాణ సంబంధమైనది పౌరాణికం పురాణం చెప్పే 
వాడు పౌరాణికుడు ఇతిహాస సంబంధమైనది ఐతిహాసికం ఇతిహాసం చెప్తే ప్పేవాడు ఐతిహాసి 
కుడు చరిత్ర సంబంధమైనది చారిత్రికం చరిత రచయిత చారిత్రికుడు. అలంకార సంబంధ 
మైనది ఆలంకారికం అలంకార శాస్త్రం ఉంది అలంకార శాస్త్రం అంటే సాహిత్య శాస్త్రం కావ్య 
లక్షణాలు చెప్పే శాస్త్రం ఇది కావ్యంలో ఉందే అన్ని విషయాలూ ఈ శాస్త్రంలో చర్చకు వస్తాయి 
ఇటువంటి శాస్త్రాన్ని రచించే వాళ్ళు ఆలంకారికులు లక్షణం అన్నది ఒక విషయాన్ని గుర్తించే 
చిహ్నం శాస్త్రాలన్నీ ఏదో ఒక పదార్ధ లక్షణాన్ని వివరించేవే అందువల్ల లక్షణ నిరూపకులయిన 
పండితులు లాక్షణికులు అలంకార, వ్యాకరణాది శాస్త్రజ్ఞుల విషయంలో లాక్షణిక శబ్దాన్ని 


124 తిమనబాష 


౧ 


{1 


|] 


గే 
ళ్‌ 


౪ 


శ్‌ } 
ly 
«3 
|) 
j? 


” 
€) 


J 
| 

0 
వీ 
ఓ) 


1 ] 
1,1 


1 
(ఏ 
ళీ 
ళ్రి 
1) 
et) 
[) 


DM 


థీ 
rt iy 8 


yan 


[3 « 


ag 
(0 గీ 
0 pba 
ఖ 9 «dG 
: y2 
WJ 3 
9 9 
ge చి 
13 3 
స ¢2 
s 30 ౦ 
B గీ |) 
హన ఈ 
స్‌ ప 
Ye 
9 6 |! 
న hl 
0 A 
8d (9 
» గ 
G03 
hE లీ 
y2 
9 9 
45) 43 
lh 3 
a శి గు 
5 గ 
3 9 గో 
g 3B 
ళ్‌ 
£9 5 Ww 
3 అ 
a 8 v3 
yg 
hh శ ల్లీ 
13 hb 6 
la. |) 
Mr 
3d ag 


13 
0 


వూ 
నో 


దిశమకు సంబంధించింది పారిశామకం కర్శ 


జో 
ఈం 


మికుడు 


త్తి] 
4) 


3 


శూరా 


A 


వాడు కార్మికుడు ఈ మాటలకు ఆధునిక కాలంలొ 


62? 
గు 


ఖు 


న్‌ ఇ క 
గారాల మనవిచెచు జా 


చండి కర్మా 


[or 


ఏకులంటునాం 


సాలా 
ue మె 


డెశామికుడు 
మనస్‌ సంబంధ 


జ్‌ ము. 
డారు వా 


మైంది 


దెహొకం అర్ధ సంబంధ 


వ్‌. 


యంది 
a 


యుండి మానసికం దెహ సంబంధ 


షూ 


3 0 7 y2 y2 | 
(1 a 13 pr Cy 
[ Gg (ఫి 
9 fm ao G dap 
HAG PEI ం 
s 9; ae 
24 2 శ కష గోలీ 
ం కి తి థీ 6 + త! 
సక 9 4 
"ద్ద ౧ 9 టై గై (ID 
వత పి లి pg 
(1 ౧0౮) ఈ ౯ 
Cag ge 
23h 0 ౪ 3: = 
GU సల 2 wo 
g wg థి గో Ae 
3s 2 of ణే 
Ag ye dia 
gee య స 
LRRD 
nap AEA 
omg ల 
Yeats n go 
Aw gd ఓ 
Ye 1 3 Wf ge YG, IG 
lo ep 3 yp 5 ¥3 | 
BRCM hp oad 
గట a Hig | 
be hp Ie 
§ fa Sun 
hoa పత 
నిర సళ సి ఇ కీ 
స 3 9 3 కు | 
SH Aa 
958590 (ఓ, 
hoe ౮ 9 
a bigs g 
0౮౪ కి], 0 pow 
8 ff 3 1" 9 న్‌ fy న్‌ 
9 తి dh 


కమైన పదాలు ఈ “ఇక ప్రత్యయంతో ఏర్పడు 


3 
ఫ్ర 


స్థానికం వంటి అసంజబా 


ముం 


సార్వత్రికం, నైతికం, 


తునాయి 


x 


మనబాషతి 125 


మటామ - రాజ్యం 

మనవాళ్ళు అ స్టైశ్వర్యాలంటూ ఉంటారు అష్ట అంటే ఎనిమిది అనీ, ఐశ్వర్యం అంటే విచూళ్రి 
అనీ అందరికీ తెలిసిన విషయమే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి ప్రాకామ్వం 
ఈశత్వం, వశిత్వం అనేవి ఎనిమిది ఐశ్వర్యాలు వీటిలో మొదటి నాలుగింటిలోనూ ఉన్న తడిత 
ప్రత్యయం 'ఇమన్‌” ఈ ప్రత్యయం చేరి అమూర్త నామవాచకాలేర్పడతాయి. గుణ సంబండ 
మయిన పదాలనేకం ఏర్పడతాయి అణువు స్వభావం అణుత్వం, సూక్ష్మత్వం దీని మీద "ఆమ 
చేరి అణిమ అవుతుంది అట్లాగే మహత్‌ అంటే పూజింపబడేది దీని నుండే మహిమ అట్లా 
గురుత్వం చేత గరిమ, లఘుత్వం చేత లఘిమ 

పటుత్వం పటిమ నేర్చరితనం దిట్టతనం ప్రియభావం (పేమ (పేమ సంతోషింపజేసేడి 
ప్రీతి, స్నేహం దృఢ శబ్దం నుండి (ద్రఢిమ ఏర్పడింది, బలం మధురశబ్దం నుండి మధురిమ 
తియ్యదనం, ఇష్టమైనది నీల శబ్దం నుండి నీలిమ నలుపు అని అర్దం జడ శబ్దం నుండి జడిమ 
జడత్వం అని అర్దం 

భావార్టంలోనూ మరికొన్ని అర్లాలలోనూ య' ప్రత్యయం వస్తుంది రాజు బావం రాజ్యం 
సారధి నుండి సారధ్యం ఏర్పడుతుంది అదిపతి నుండి ఆధిపత్యం విరూపబావం వైరూప్వం 
దీరుడి భావం ధైర్యం. కవి నుండి కావ్యం ఏర్పడింది పురోహితుడి నుండి పౌరోహిత్యం నిపు 
ణుడి భావం నైపుణ్యం అట్లాగే గంభీర శబ్దం నుండి గాంబీర్యం దూత భావం దౌత్యం దూత 
చేసే పని కూడా దౌత్యం శూరుడి లక్షణం శౌర్యం ప్రవీణుడి లక్షణం ప్రావీణ్యం స్తిరశబ్దం 
నుండి స్టెర్యం ఏర్పడింది ధైర్య స్టర్యాలని జంటపదాలుగా వాడుతూ ఉంటాం 

వయస్‌ శబ్దం నుండి వయస్ముడు వయస్ముడు అంటే సమాన వయస్కుడన్నమాట 
సమానవయస్ముల మధ్య స్నేహభావం ఉంటుంది అందువల్ల వయస్ముడంటే సృేహితుదని అర్దం 

దండ శబ్దం నుండి దండ్యం దండ్యం అంటే దండింపదగింది ఇటువంటిదే వధ్యం వఢ 
నుండి ఏర్పడింది చంపదగింది అని అర్దం 

తులా నుండి తుల్యం ఏర్పడింది సమానం అని అర్దం మూల శబ్దం నుండి మూల్యం 
ఏర్పడింది. మూలంతో సమానమైనది అని అర్దం, వెల 

పధి నుండి పధ్యం జబ్బు చేస్తే పధ్యం పెడతారు ఆయా రోగాలలో తినదగింది, తిన 
దగంది అని నియమం రోగంలేని మార్గంలో మంచిది 

హృత్‌ నుండి హృద్యం హృదయానికి అంగీకారమైంది మనోహరమైనదన్నమాట ధర్మ 
శబ్దం నుండి ధర్యం అంటే న్యాయంగా సంపాదించింది [ద్రవ్యం అంటే మంచి పదార్దం పొంద 
దగినది అని అర్థం 

సబుని భావం సఖ్యం సజఖ్యమందటే స్నేహం సజఖ్యం సాప్రపదీనం అని వాడుక కలిసి 
ఏడడుగులు నడిస్తే స్నేహం ఏర్పడుతుందన్నమాట ఈశ్వరుని భావం జ ల్బర్యం ఐశ్వర్యం అన్న 
మాటను ఇప్పుడు ధన సంపద అన్న అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం 

సుభగుని భావం సౌభాగ్యం భాగ్యవంతుడి లక్షణం 

ముఖంతో సమానమయింది ముఖ్యం ముజం శరీరంలో ప్రధానమయింది దీనివంటిది 


న. 
ర 


ti 


126 తఆమనబాష 


sy బి ys a0 
: గ is } ch} bh 
hg ak 
3} J ౧ 
తీ ey "జ్‌ 
13 1 ప శ) 
|) (| ల! /) x0 
[27 2 cy Ph 
JRE) 110 ఖ్‌ |. |, 
య yk య 
(ఢి ఫట 
0 dt} గ) సం 
0) సో 3 
VY ౧ | (0 (న 
గ్‌ ల 9 1" 
4 » ల్‌ 
గ్‌ py గ్‌ 0) 3 
h J ఖ్‌ న రడీ x3, 
OR) 0 |) 1 9 
CAP dg «3 (9 
dt3 f a Fy ¥3 /= 
nt టీ క eG 3 
ఎ i o గ 
ళీ 3 సి లే 0 pb 
“3 "(౮ జీ భలే Ye న్న! 
నె U 
1 0 యి స్టే (ఫ్ర pb 
a ) a2 ౯ గ్య y) 
yy బే 1 J (2 ౮) 
షీ గీ 0) 
3 (3 13 ళ్‌ థి” op 
ల 9 13 wt] p ‘la 
య 9 8 + 
9 సీ 2 yo Ya 
Tv 
tt} | జ్జ wy 0 ర 
0 Me ర fp 4 
300d 9 f? 
[| 1 (౧ 3 : 

(4 ళ్‌ 
dig 9 pA 
10 4 won) UR “ f m 

గ ౧ 1} DP 

19 7 y Ye శే ళం 
న్‌ ౧ మిం B® 
Merce య. vo hy 

నె 

is 09 ౮౧ st 
gd 23 

లై! 1} |] 


#9 
W (1 
yk 
00 
3 YY 
23 
గ wn" 
త 
ర | ) 
x35 
10 
0 
| గే 
ఛ్‌ త్‌ 
ణ్‌ 
. vp 
YB సి 
43 మ) 
“yy Yd 
ఛ్‌ ih 
>t 
గ్ర” 
Ne je 
(8 
0 
¥3 Ya) 
) 2 
p 0 
y hy 
1 న్‌ 
0 
౪ రే 
wm 
Ww 
by a 
A 10 
Pb J 
క్‌ ( 
గ yd, «3 
౧ 2 లం! 
| 


ళీ 
మూరం నుండి 
oe 


అ, 
(| 


ది కంర 


wa 
అ 


నుండి 


త్యం కందం 


ఆ నుండి పుటింద్‌. దం 


ఆదం c* 


త్ర 


DIRT 
[gy FP | 
i 0౮ | 
mM 4 wag 
Oe pho 
«3 A (ట్రీ 
9 తం శతి 
స సం 
G3 By 
గ aw 2 
ve 0; 
౮ 3 
fi 0X og 
rat, yp ళ్‌, స 
ఉం 9 
న్‌ ఖ్‌ ఠి 3 
3 ga 
a 3%@ 
రు hh 63 h 
2 ye 
nea గి 
9 న! 
౮ స్‌ 
చ x. % గం 
చే Ye 5! 
(3 "0 
NO 
న » ర? 3 
Pra 
a 428 
4 Yee pb 
గీ YE 62 (1? 
సం ఫు f 
Wh స్తా 
టె y2 0 ye 
3 E08; 
0 వ్‌ (1 3 
Pg 2 3 
స ¥e J by 
గే x93 8 : య 
! (౧ 
5 ఖ్‌ 9 3 
GRE గం తి క్‌ : 
Ff 9 A ad fh 


é 600 
J a క 
fa 3 9 
గ్‌ 
Ta మా 
0 
ws {3 rh 
ఫ్ర ళ్‌ 8 
న ఛే శం 
Wy 
[6 
dha ” క్‌ 
¢ చ 
స 2 62 శ్‌ 
ia] 1 సీ 
1౮0 4 స 
శ్ర మ Ww 
స్‌ సగ 
55 wg 
lg wa 8 fy 
Vs § “7 ఫె 
ఫ్‌ ళం y3 ఫి Fy 
Y 9 6 
73 
fF న్‌ స hh టీ 
¢ ya 
98 mn a1 
౧౦ ve G 0 
గ్‌ [ం “౧ ఇ 
శం 3 
*6 6 3 9 o 
pn 03 
Sb 6౨8 
"1 J ఫ్‌ 63 66 0 
ge Pn రి 
o «4 § క 9 
స్ట గ్‌ 00 ¥2 gg 
nde 
- gH BM 
4 1 ౦ 06 
నహ NC 
0 ga 8 
న్‌ 2 ‘fy 


హాలంతొ దున 


ల. 
ఇ 


దు 
ఆలీ 


నౌ” అంటే నావ నావతో దాటదగిందినా 
విదంగా యి ప్రత్యయంతో అనేక శబ్దాలు ఏర్పడతాయి 


మనబాష ఆ 127 


ల ఉవావున్సా క్ష న ఇ అకా? ఇ బ్‌ ఆ ణా ని వో జో, క న అడ ఆ గాల 
గుజవావకాలయి - మాలులకు కరం చావం అన ఆఅరాలలొ య |పతాయం వస్తుంది జడి 
లో ba అన 
యా a 
వ్‌ జం అదిత డం నెం న్‌ న వ అద ల ౧- లా లో 
శబం ముద ఈ వత్సయం వస్తె జాద్చం,. జదుడు చెసె పని కాని జదుని లక్షణం కాని కావచు 
కా నో 


Cn 


ఆహ శదం జొహ్షం అవుతుండి శత శబం శత్వం అవుతుంది నీల శబ్దం నుండి నైల౦ 
న్ని 


3 


ఆరుణాం ఏర్పడుతుంది జాడ్నం, మౌడ్డం, శైత్స్పం 

వల్కం తెలుగులొ ఎక్కువగా వాడె మాటలే 
మాహ్మాణ్యాం ఆనేమాట కూడా వింటూ ఉంటాం (బ్రాహ్మణ సమూహం అని దీనికి ఒక 
అరం బ్రాహ్మణుడు చెసే వని, బ్రాహ్మణుని బావం అని కూడా అర్జాలు చోరుడు చేసే పని 


సె 
చౌర్వం బాలుడి భావం బాల్యం అలసుని లక్షణం ఆలస్యం గృహస్పుని భావం గార్హస్ట్యం పంది 
తుని లక్షణం పాండితృం తరతమ బావం తారతమ్యం ధేదం అనే అర్హంలో ఈ మాటను వాడు 
తున్నా ఎక్కుచా తక్కువా అన్న బావంలో వాదుతున్నాం 


విషమ శబ్దం నుండి వ్రైషమ్మం ఏర్పడింది వైషమ్యం అంటే విషమత్వం సమానంగా 


4 


ది ద ల 
ఉందకవోవడం, హెచు తగ్గులుగా ఉండడం, మిటపలాలుగా ఉండడం, కరుకుదనమనీ, అనా 
యం అనే. కష్టం, దుఃబం అనీ, ఒంటరితనం అనీ కూడా దీనికి అర్జాలు ఏర్పడ్డాయి కాని 


తగువు, ఖెదాజిప్రాయం, విరోధం అన్న అర్దంలో ఎక్కువగా వాడుతున్నాం విరోధ శబ్దం నుండి 
జరుడ్వం ఏర్పడింది 

మాహాత్సం మాహాత్పం గొప్పతనం మహిమ అన్న అర్హంలో వాడుకలో ఉన్నాయి లవణ 

నుండి లావణ్యం ఏర్పడింది లవణం అంటే సుందరమని అర్దం అందువల్ల లావణ్యా 
నికి సౌందర్యం అని అర్ధం నె సౌందర్చం సుందర శబ్దం నుండి ఏర్పడింది 

వత్సల శబ్దం నుండి ఐ వాత్సల్యం ఏర్పడింది ఏక నుంది ఐక్యం ఏర్పడుతుంది సుజ శబ్దం 
తో సౌఖ్యం ఏర్పడుతుంది ధీరుడి భావం ధైర్యం అయితే వీరుడి భావం వైర్యం కావాలి కాని 
వీర్చం అని వాడుక 


శబ్రం 
(Be) 
శజ్బాని 


ర్త జీ ఎర్పడుతుంది వైవర్హ్ర 0 అతత రు మారడం విశారద శబ్దం నుండి వై శారద్యం 
ఏర్పడుతుంది వైశారద్యం అం నేర, దక్షత 


వివిధ శబ్దంనుండి బైవిధ్యం ఏర్పడుతుంది అట్లాగే విపుల నుండి వైపుల్యం విశాల నుండి 
బైశాల్యం విముఖ శబ్దం నుండి వైముఖ్యం ఏర్పడుతుంది విలక్షణ నుండి వైలక్షణ్యం ఏర్పడు 


126 ఆమనబాష 


ఆ వాచుతున్నాం అదేవిడంగా సమాన శబ్దం నుండి సామాన్యం అన్నమాట “ఏర్ప 

చెండి సడ్యశ నుంది సాద్యశ్యం ఏర్పడింది సాద్భశ్వం అన్నా పోలికే పరుష నుండి వారుష్యం, 
య ౦ ౦ సోదరత్వమని అర్దం 

అని అర్దం వణిజ్‌ శబ్దం నుండి 


ch 

0 

ft 
bE yy 

వ 


చి 
కుశల నుండి కౌశలృం ఏర్పడింది అట్లాగే చపల నుండి చాపల్యం యజమాన నుండి 
యాజమానూం 
ఈ య ప్రత్యయం స్వార్దంలో కూడా వస్తుంది చతుర్వర్ణ్ల- చాతుర్వర్యం అవుతుంది 
సేనా శబ్దం సైన్యం అవుతుంది “అర్దం ఒకటే సన్నిధి సాన్నిధ్యం అవుతుంది అట్లాగే సమీప - 
సామీవ్వం అవుతుంది ఉపమ నుండి జెపమ్యం ఏర్పడుతుంది ఐతిహ నుండి ఐతిహ్యం ఏర్ప 
జేషజ నుండి ఖైషజ్యం ఐతిహ్యాం అంటే ఈవిధమైన పరంపర ష్‌ అర్ధం అంటే 
పరంపరగా చెప్పుకుంటున్నారని అర్ధం భైషజ్యం అంటే మందు అనీ, రోగం కుదర్చడమనీ 
అర్ధం రోగం కుదర్పడమనే మాట తెలుగులో జాతీయంగా బుద్ది చెప్పడమనే అర్దంలో వాడుకలో 
ఉంది కాని, ఇక్కడ మాత్రం నిజంగానే రోగం మాన్పడమే 
చేతన- చైతన్యం అవుతుంది త్రిలోక [త్రైలోక్యం అవుతుంది పరంపర నుండి పారం 
పర్వం ఏర్పడుతుంది కరుణ నుండి కారుణ్యం ఏర్పడుతుంది వ్యాకరణంలో ఆనంతర్యార్దం అని 
ఒక అర్దం ఉండి అనంతరం అన్న అర్దంలో వచ్చేదన్నమాట గ్రాంధిక భాషలో 'డున్‌ చేరుతుంది 
ఈ అర్ధంలో వక్త రాగానే సభ మొదలయింది వంటి వాక్యాలు ఆధునిక భాషలో ఆనంతర్యార్గానికి 
POE a er మాలా శబ్దం నుండి మాల్యం మణిక శబ్దం నుండి మాణిక్యం ఏర్పడ్డాయి ఈ 
విధంగా ఎన్నో మాటలను తయారు చేసుకోవచ్చు 
ళ్‌ 


మనబాషత 129 


మమత - మమత్వం 


అఎఅసాత పడాలతో మనం తలుగులొ వాడె తదిత | ప్రతృయాలలో చాలా ముప్పెయైనవి త 

“తా ఇవి భావార్లంలో వస్తాయి భాజారం ఆంటే వస్తువులో ఉందే ధర్మం ఈ ఈ అద్దంలో సంస్థ 
చి “ ల “ఏ 2 ల క్త 4 నాప్‌ క 

తంలో చాలా వ్రచారంలో ఉన్న ప్రతృ్మ్వయం తా అందువల్లే తెలుగు వ్వ్యాకరణాలలొ బావారానికి 


. 


త్వార్దమని కూడా పేరు సంస్కృతంలో త్వ అన్న ప్రత్యయం ఏ అర్దంలో వస్తుం న 

వచ్చే, తెలుగు (ప్ర యాలను తారక వ్రత్యయాలని తెలుగు వ్యాకర్తలు చెవారు ee 
క భావారక (ప్రతృయాలు తెలుగులో ఏ నామవాచకానికైనా భావం ఉండ 

తప్పదు అందువల్ల మనుషుల పేర్లతో సహా అన్ని నామవాచకాల మీదా భావార్టక వల్చయో 

వా 

తెలుగులో డృతరాషుని తనం అన్నామనుకోండి ధృతరాష్త్రునిలోని విశేష లక్షణాలన్నీ 

వస్తాయి దృతరా[మ్రుడిలో అంధత్వమూ ఉండి కొడుకు మీద గుడ్డి ప్రేమా ఉంది దేన్నయినా 

మనం లక్షంగా పెట్టుక కోవచ్చు అట్లాగే మంచితనం అన్నామనుకోంది మంచివాడిలో ఉండే 


C 


= Cc 
సంస్కృత పదాలలో కూడా ఈ అర్ధంలో వేరు, వేరు ప్రత్యయాలు వాడుకలో ఉన్నాయి 


తెలుగులో తనం, డికం, ఇమి, న, ఇక, పు "వంటి అనేక ప్రత్యయాలు ఈ అర్ధంలో వస్తాయి కడా 


అట్లాగే సంస్కృతంలోనూ ఇంతకుముందు జాడ్యం వంటి మాటల్లో వచ్చిన య యి |పత్వాయం 
కూడా భావార్థకమే 


fr 


GA 


త ప్రత్యయాలను దాదాపు అన్ని నామవాచకాల మీదా భావార్థంలో వాడవచ్చు 
రాముని భావం రామత్వం కృష్ణుని భావం కృష్ణశ్వం 

భీతా నుండి సీతాత్వం అవుతుంది సంస్కృతంలో తద్దిత ప్రత్యయం వచ్చింతరాంతి 
రూపమే వాడుతున్నాం కాబట్టి సీతాత్వం వంటివి అట్లాగే వాడవలసి ఉంటుంది 

తా ప్రత్యయం సంస్కృతంలో దిర్భాంతమే అయితే తెలుగులో సంస్కృతంలో దీర్హాంత 
పదాలన్నీ హస్వాంతాలవుతాయి కదా అందువల్ల ఈ ప్రత్యయం చివర ఉన్న మాటలు కూడా 
హ్రస్వాంతాలవుతాయి సంస్కృతంలో మమ శబ్దం మీద “తా ప్రత్యయం వచ్చి మమతా అని 
ఏర్పడుతుంది తెలుగులో ఇది మమత అవుతుంది 

మమత అన్నా మమత్వం అన్నా ఆర్థం ఒక కటె నాది అన్న భావం తనది అనుకున్న డాని 
మీద మనిషికి ఉంటుంది అందుకే మమత్వం అంటే (పేమ అన్న అర్ధం ఏర్పడింది గర్వం, 


స్వాభిమానం పహాంకారం అను న్నై అర్థాలు కూడా నిఘంటువులలో ఉన్నాయి కాని వాడుకలో 
మమల్వం, గ అన్న మాటలకు తం పేమ అన్న అర్ధాలే విస్తృతంగా ప్రచారంలో 
ఉన్నాయి ఒకె మాట మీడ ఒకే అర్ధంలో వివిధ ప్రత్యయాలు చేరవచ్చు డా డానివల్ల వివిద రూపాలు 
ఎర్చడతాయి 


అధిక లయ 8 ఆడికత, అధికత్వం, ఆధిక్యం ఏర్పడతాయి 
మృదు అనే మాటను తీసుకుంటే మృదుత్వం, మృదుత, మార్దవం, మదిమం అన్న 
మాటలు ఏర్పడతాయి అట్లాగే లఘుత్వం, లఘుత లఘిమం, లాఘవం 


130 ఆమనభాష 


౧౦ డృదత డదఢిమ, దార్ద్యం అన్నమాటలు దృడ శబ్దం నుండి ఎర్పడుతున్నాయి 
హె మదురకజ్లం నుండి మదుఠత్వం, మధురత మదురమ, మాడుర్భం ఏర్పడుతున్నాయి 
జడి కర నుండి జడత్వం, జదిత జడమ, జాడ్యం అలా? మూర్గత్వం, మూర్టత, 
వ రాఢత్నం, మూఢత, మౌఢ్యం 
కాడ నుండ్‌ ప్రౌడత్వం, పౌఢత ప్రాథిమ అని కూడా వాడుతున్నాం కాని ఇది సరయిన 
రూపం కాదంటారు 

గురు- గురుత్వం, గురుత, గరిమ అవుతుంది 
రిక మండి రసికత్వం, రసికత, రాసిక్యం ఏర్ప దతాయి మటు నుండి పటుత్వం, పటుత, 
షటిమ ఎర్వడతాయి అల్బత్వం- అల్బత, కవిత్వం- కవిత, సాధుత్వం- సాధుత, ధార్మికత్వం- 
రకత స | - సార్దకత- నార్దక్యం, కృతార్ధత్వం - కృతార్థత, అలసత్వం- అలసత- 
ఆలస్తం అసంజ్యాకంగా పదాలు ఏర్పడుతున్నాయి 
కు ఒకే అర్ధంలో ఒకేసారి రెండేసి (ప్రత్యయాలు చేర్చి కూడా మనం ప్రయో 
వస్తున్నాం ఇది అవసరం కాదు వక అన్న మాట మీద భావార్దక (ప్రత్యయాలు చేరిస్తే ఏకత్వం, 
ఎకత ఐక్యం అనే మాటలు ఏర్పడతాయి కొందరు ఐక్యత అని వాడుతున్నారు ఇటువంటి 
రూవం క 'య' ప్రత్యయం భావార్ధంలోనే వచ్చింది 'త' ప్రత్యయం కూడా భావార్థకమే 
డు ప్రత్యయాలూ ఒకే మాటలో వాడవలసిన అవసరం లేదు ఏకత అనవచ్చు లేదా ఐక్యం 
ప్ప 


శ 


నై ఐక్యత సరయినది కాదు ఇట్లాగే మాధుర్యత, వాత్సల్యత మాధుర్యం, వాత్సల్యం 
రిపోతుంది 

ప్రస్తుతం మనం వాడుతున్న మాటల్లో ప్రాధాన్యత, ప్రాముఖ్యత అన్నమాటలు ఇటు 
వంజివే వీటిని చాలా ఎక్కువగా వాడుతున్నారు ప్రాధాన్యం ప్రధాన శబ్దం నుండి ఏర్పడింది 
ప్రాముఖ్యం ప్రముఖ శబ్దం నుండి ఏర్పడింది ఇవి చాలు వీటిమీద మళ్ళీ “తి చేర్చవలసిన 
అవసరం లేడు ఆధిక్యత అన్న ప్రయోగం కూడా ఇటువంటిదే అధికత్వం, అధికత, ఆధిక్యం 
అని వాడవచ్చు ఆధిక్యం మీద మళ్ళీ 'త' ప్రత్యయం అవసరం లేదు, సౌకుమార్యత, చాపల్యత, 
వైదుష్యత, వైశాల్యత మొదలయిన మాటలు ఇటువంటివే 

స్రీత్వం, పురుషత్వం స్థిరత్వం పరత సభ్యత్వం, ద్విత్వం ఇలా ఎన్ని మాటలయినా 
సిద్ధం చేసుకోవచ్చు జాగ్రత్‌ “మీద "త త' వచ్చి జాగ్రత్త అవుతుంది జూగత సరయిన రూపం 
కాదంటారు 


య 


వవ 
కాపి 
ఓ 


(. 


Py 


మనబాషతి 131 


అపహాంకారం౦ - తఅపహూాంభావం 


వు! త, త ప్రత్మయాలలాగానే కార ధావ అన్న ప్రతృయాలు కూడా య. వస్తాయి 
మమ శబ్దాన్ని తీసుకుంటే త ప్రత్యయం వస్తే మమత అవుతుంది 'త్వ ప్రతయం వే. 
మమత్తం అవుతుంది కార ప్రతృయిం చేరిస్తే మమకారం అవుతుంది మమత, మమతంం 
మమకారం మూడింటికీ అర్దం ఒకటే 

అహం అంటే నేను అహంత, అహంత్వం అంటే నేను అన్న భావం అహం మీద కార 


భావ ప్రతుయాలు రెండింటినీ దాడవచు అహంకారం, అహంజావం అని పదాలు ఏర్పడ 
o అబిమానం, గర్వం అహంకారం అంటె క్రోధం అన్న 

కవులు ఈ అర్ధంలో వాడారు సంస్కృతంలో ఈ ఈ అర్ధం 
9 గరం అన్న వగ ఈ మాటకు ప్రయోగం ఎక్కువ ఈ మాటతో అహంకారి 

అన్నమాట ఎరాడుతుంది గర్వితుడు అని అర్దం క్రియగా అహంకరించు అనికూడా ప్రయోగం 
రాంక్ళతి అహం(క్రియ అని కూడా తుల పదానికి రూపాంతరాలున్నాయి అహంభావం 


పురుషత్వం పురుషకారం, పుంస్త్వం, పుంభావం అని వాడవచ్చు వీటన్నిటినీ మగతనం 
అన్న అరంలో వాడవచ్చు పురుషకారం అంటే పురుష ప్రయత్నం అనికూడా అర్దం స్రీత్వం 
పురుషత్వం వంటి మాటలను సుకుమారత్వం ప్రొఢత్వం అన్న అర్హాలలో వాడుతున్నాం పురుష 
కారమశ్చ మాటా ఇట టువంజిడే పురుష శబ్దం సమాజంలో మ్‌ వాడి ఆధిక్యానికి చిహ్నంగా 
ee జరుగుతున్నది ఉద్యోగం పురుష తకం వంటి వాక్యాలు కూడా ఇటువంటి భావానే 
వ్వక్తం చేస్తున్నాయి పౌరుషం వంటి మాటలు సామాన్యార్ధంలోకి వచ్చాయి ఆమెకు చా 

ర ఉందనవచ్చు అభిమానం అని అర్ధం పురుషకారం అన్నమాటను కూడా పురుషు 
పరంగా త్రీసికోకుందా మానవ ప్రయత్నంగా తీసికోవచ్చు తీసుకోవాలి మానవ ప్రయత్నం అ 
అర్థం లో పురుష కారాన్ని దైవికంకు వృతిరేకంగా వాడవచ్చు స్తే పురుష న్యూనాధిక్యాలను 
సూనింజే మూటలు భాషల్లో స్థిరవడి ఉన్నాయి వీటిని కొన్ని సందర్భాలలో వాడడం మాని 
వేయవచ్చు. లేకపోతే స్త్రీకీ, పురుషుడికీ సమానంగా వర్తింపజేసి నె సామాస్యారంలో వాడవచ్చు 

పుంభావం అన్నమాటను తెలుగులో ఎక్కువగా పుంభావ సరస్తుతి అన్న పదబంధఢంలో 
వాడుతూ ఉంటారు ఈ మాట కేవలం పురుషులకే వర్తిస్తుంది సరస్వతి ప్రీ సరస్వతికి పురుష 
రూపమే పుంథావ సరస్వతి మూర్తీభవించిన పాండిత్యం అని అర్దం ఈ మాటను కొంచెం 
అతిగానే వాడుతున్నామేమో అనిపిస్తుంది ముఖ్యంగా సాహిత్య సభలలో ఈ మాటను దురువ 
యోగం చేస్తున్నారు పొగిడి సంతోషించే వాళ్ళూ, పొడిగించుకొని సంతోషించే వాళ్ళూ కూడా 
ఆలోచించవలపిక విషయం అది 

థావ పత్సయాన్ని విస్త్రృతంగా వాడుకోవచ్చు ఏ మాటమీదనయినా ఆ భావము అన్న 
అర్ధంలో ఐ వాడవచ్చు కరం అంటే శత్రువనే భావం, అట్లాగే మిత్రభావం. పుత్రభావం, 
పుత్రికాభావం పితృభావం, మాతృభావం, (భ్రాతృభావం మొదలయినవి 
తూష్టీయ్‌ అంటే ఊరక, మిన్నక అని అర్ధం విడిగా తెలుగులో ఈ మాటకు వాడుక లేడు 


న 


ర్డీ న 


132 అత మనబాష 


అపాన సంతం నం ౨బావం అనేమాట మాత్రం వాడుకలో ఉంది మిన్నకుండడం 
లెక్వచేయకుండా ఉండడమన్న అర్దం కూడా ఉంది అంటే 
ఊరకుండడమే ఒక రకమయిన తిరస్మార భావం 'కూడా ఇందులో ఉంది 
వం అంటే తన భావమే తనతనం అన్న మాట ఆయా వస్తువులకు ఉండే లక్షణం 
క కరణాలలో (ప్రకృతి భావం అనె మాటను వాడుతారు ఇక్కడ (ప్రకృతి అంటే (ప్రాతి 
ఉను శబ్దం, విభక్తి ప్రత్యయాదులు చేరకముందున్న శబ్ద రూపం (ప్రకృతి 


వావం ఆంటి అటువంటి & ఖతం 


తర అంటే అడ్డంగా, తిరస్కారం అంటే అనాదరం, పాటించకపోవడం, అవమానించడం 
ఒరసానం అంటే మాయంకావడం అన్న అర్దం కూడా ఉంది తిరస్మరిణి విద్య ఉంది కదా తిరస్క 
కెజి అంటే ఇతరుల కంటికి కనిపించకుండా ఉండడం ఇదొక మంత్ర విద్య అన్నమాట తిర 


అంటే తెగడ్త, నింద అని కూడా అర్ధం ఉంది తిరస్కృతి, తిరసప్క్రియ అనికూడా అనవచ్చు 
వ. అన్నమాట కూడా తలంటి తిరః అంటే అడ్డంగా అన్నట్లుగానే పురః, 


౮ 


పువతః అంటే సంర అని తరం Wn య మ న్‌ అంటే ప్రాధాన్యం 


చురంగా ఉంది జ్ఞానపీర పురస్కార గ్రహిత అదార్య సివూయడ కనా అంటున్నాం 
సతి, పురస్క్రియ అన్నా ఇదే అర్దం ధిక్‌ అంటే నింద దీనిమీద హం (ప్రత్యయం చేరిస్తే 
రం అవుతుంది ధిక్‌ అని తెలుగులో విడిగా ప్రయోగం లేదు కాని ధిక్కారం మాత్రం 
er ఉంది ఒక పౌరాణిక చిత్రంలోని వాక్యం 'ధిక్కారమును సైతునా” బాగా ప్రచారంలో 
ఉండింది ధిక్కారం అంటే తిరస్కారమే ధిక్కృతి, ధిక్షియ అనికూడా అనవచ్చు 
చీత్మారం, పూత్యారం, హాహాకారం వంటి మాటలున్నాయి ఛీత్కారం అంటే చీదరించు 
కోవడం ఫూత్మారం అంటే ఊదిన ధ్వని హాహాకారం అంటే ఆర్తనాదం 


FE) 


న్‌ా 
డం 


zr 


మనబాషతి 133 


beans 0 


అంటే పసుపు రంగు వట్లు పీతాంబరాలు అంటాం కడా పీతకం అంటే పసుష 


జో 
ముతకచ త వరత సిసుకలగన అన్న ఆర్దంలో క (ప్రతృ్వయం 
యడ 


వళ్ళింది దెనుకు కి చెరితె డ్రశుకం అడ్పతుంది దేనువుల సమూహం అని అర్దం 

ధకుస్‌ ఆశే వడం మీద క వ్రత్మయం చేరి ధానుష్మ ఏర్పడుతుంది ధానుష్పుడు ఆంటే 
విలుకాడు ధనుస్సుతో తిరిగె వాదన్న మాట 

ఇటీవలి కాలంలో ఆమ్మకాలు' బాగా జరుగుతున్నాయి ఇంగ్రషు మాట సేల్‌ అ; న్నది ఈ 
అర్దంలో బాగా వాడుకలోకి వచ్చింది చాలారకాల వస్తువులకు వాటి ధరను బట్టి ఒక్కో సమూ 


హంగా వెరాటు వ కూడా కంపిస్తుంది అక్కడ అయిదు రూపాయలనో, పది రూపాయ 
లనో బోర్డు పెడతారు వేరె ధర చెప్పేపనిలేదు ఆ వస్తువులన్నీ అదే ధర అని అర్ధం ఈ దరకు 
అన్న ల కూడా క (ప్రత్యయం వస్తుంది పంచకం అంటే అటు రూపా 

కీలు కొన్న వస్తువు. హర అంటే చాలా డబ్బు బోసి కొన్నది పంచాశత్శం అంటే యాజ 
రూపాయలకు కొన్నది తెంశత్యం అంటే ముప్పై రూపాయలకు కొన్నది 

క్వచిత్‌ అంటే అక్కడక్కడ, కదాచిత్‌ అంటే అప్పుడప్పుడు క్వాచిత్మం అంటే అక్కడక్కడ 
జరిగేది చెదురుమదురుగా అని అర్ధం కాదాచిత్మం అంటే అప్పుడప్పుడూ జరిగేది అంటే 
అరుదుగా జరిగేదని అర్ధం కాధంచిత్మం అంటే కష్టం మీద జరిగేది సులువైంది కాదని అర్దం 

(భ్రాతృ, మాతృ, పితృ వంటి మాటల మీద “కి (పత్వయం చేరుతుంది అప్పుడు దాని 
నుండి వచ్చినది అని అర్ధం (భ్రాతృకం అంటే సోదరుని నుండి వచ్చింది మాతృకం అంటే తల్లి 
నుండి వచ్చింది పైతృకం అంటే తండ్రి నుండి వచ్చింది 

పధికుడు అంటే బాటసారి, మార్గంలో పోయేవాడు వధి అన్న మాట మీద “కి ప్రత్యయం 
చేరింది కేశకుడు అంటే కేశరచనా తత్పరుడు ఎప్పుడూ జుట్టు దువ్వుకుంటూ ఉండేవాణ్ణి ఈ 
పేరుతో పిలవచ్చేమో. 

అంశం అంటే భాగం, వంతు అంశకుడు అంటే భాగం కలిగినవాడు పాలివాడన్న 
మాట దాయాది శీత శబ్దం మీద 'క' ప్రత్యయం చేరితే శీతకుడు అవుతుంది శీత శబ్దానికి 
చల్లని అని అర్ధం శీతకుడు అంటే సోమరి అని అర్ధం ఉష్ణకుడు అంటే చురుకయిన వాడని 
అర్ధం వేడిగా “ఉండడం చురుకుదనానికీ, చల్లగా ఉండడం 'సోమరితనానికీ లక్షణాలన్నమాట 
తూష్టీం శీలకుడు అంటే ఊరకుండే స స్వభావం కలిగినవాడు 

'క' ప్రత్యయానికి నిండ్లార్థం కూడా ఉంది అశ్వకం అంటే నింద్యమయిన అశ్వం తక్కువ 
రకంది అట్లాగే గ్రామటిక అంటే కుగ్రామం ఈ అర్ధంలో 'పాశి అన్న ప్రత్యయం కూడా ఉంది 
భిషక్సాశుడు అంటే నింద్యుడయిన వైద్యుడు 

హరిణం అంటే లేడి దానిమీద జాలి కలిగితే హరిణకం అనవచ్చు చిన్నలేడి అన్న 


134 తిమనబాష 


్న అర్దమూ ఉంది కొంచెం అన్న అర్ధంలో కూడా క ప్రత్యయం 
a అంటే కొంచెం నూనె అట్లాగే జాతి అన్న అర్దంలోనూ ఈ 
కం అంటే సింహజాతికి చెందింది శరబకం అంటే శరభ జాతికి 


సద్యశమయినది అన్న అర్ధంల్‌ లోనూ క ప్రత్యయం వస్తుంది స్టూలకం అంటే స్టూల 
ఎడాశం పాలిక అంటే అబుసదృశం చంచత్మం అంటే కదులుతూ ఉన్నట్లున్నది, బృహత్కం 
శ్ర . ఉన్నట్లున్నది పానకం అంటే పాన సదృశం తాగేది పత్రిక అంటే ప(త్రసదృశం 
త్యయం స్వార్దంలో కూడా వస్తుంది అంటే ధాతువుకు ఉన్న అర్ధంలోనె అని భావం 
ఇ శబ్దానికి ఉన్న అర్దమే క (ప్రత్యయం చేర్చిన తరువాత ఏర్పడే బాలక శబ్లానికీ ఉంటుంది 
దాలుడు అన్నా ఇ బాలకుడు అన్నా అర్దం ఒకటే స్నాతుడు- స్నాతకుడు, అధ్యయనం పూర్తి చేసిన 
డని అర్దం “ఇప్పుడు మన కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసినవాణ్ణి స్నాతకుడు అనవచ్చు డిగ్రీపై 
చదువును స్నాతకోత్తరం అంటున్నాం జాతం- జాతకం, మృతుడు- మృతకుడు, ప్రకీర్ణం- 
డకిర్రకం ఇటువంటివి 

మాలా శబ్దం నుండి మాలిక ఏర్పడింది పద్యంలో నాలుగు పాదాలుంటే మాల అనీ, 
ee మాలిక అనీ అంటాం ఉత్పలమాల అంటే నాలుగు పాదాల ఉత్పలమాల 
కన అంటే చాలా పాదాలుందే ఉత్పలమాల వృత్తం దండ అన్న అర్ధంలో మాల అన్నా 
మాలిక అన్నా భేదం లేదు అట్లాగే మండపం - మండపిక, గమనం- గమనిక, ఇఖఇండం- 
డిక, అంకురం- అంకురిక, అవతారం- అవతారిక, అవతరణం- అతవరణిక, పల్యంకం- 


= 


| 


1 


పొట్టిది, చిన్నది అన్న అర్ధంలోనూ 'క' ప్రత్యయం వస్తుంది వృత్తకం అంటే పొట్టిచెట్టు 
వంశకం చిన్న వెదురు మొక్క వేణుకం అన్నా ఇదే అర్ధం పల్లవిక అంటే చిగురుటాకు 

పరిమాణార్దంలోనూ, సంఘార్థంలోనూ కూడా 'క' ప్రత్యయం వస్తుంది ఏకకం అంటే 
ఒక్కటి ద్వికం అంటే రెండిటి సమూహం అట్లాగే పైకం, చతుష్మం, పంచకం, షట్కం, సప్రకం, 
అష్టకం నవకం, దశకం, శతకం, సహస్రకం ఈ మాటలన్నీ మనం నిత్యం వాడుతూ ఉన్నవే 
అష్టకం, శతకం వంటివి కావ్యభేదాలు కూడా అష్టకం అంటే ఎనిమిది పద్యాల కావ్యం 
జనార్దనాష్టకం వంటివి ప్రసిద్ద అష్టకాలు శతకం అంటే వంద పద్యాల రచన తెలుగువారిలో 
శతకం అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు 

అశ్వకం అంటే గుగ్రంలాగా ఉన్న బొమ్మ. గజకం అంటే వనుగులాగా ఉన్న బొమ్మ పిష్టం 


అంటే పిండి నువ్వుల పిండి పిష్టకం అన్నాపిందే పిష్టకం అంటే పిండివంట అని కూడా అర్ధం 
ws 


మనబాషతి 135 


టా pa : i ల అల త శాప 
(ఎక్‌ అంటె తూరు విం మిది ఈశ 'పత్సం చెరితె వాళ ఏనం అవుతుంది ప్రాచీశం అం 
టిది పురాతనమైనది అని కూడా ప. 


కాని వ ర్వ అద్ద కు (ప్రాచుర్యం ఉంది కాని తూర్పు దికు 
పుట్టినది అన్న అధంలో అంతగా న పాచినం అంటే కంచె అన్న అర్దం కక. 
ఉంది కంవకోబ గ్రామాసికి ముందు వేసిన కంప పర పుట్టన ఒక వృక్ష విశేషానికి 
కూడా ప్రాఓన అగి పెరు అగురుసాంటి అంబారు 

వతృక్‌ అంటె పడమటి డిక్సు డిని మీద ఈన ప్రత్యయం చేరితే వ్రతీచీనం అవుతుంది 
పడమటి దిక్కును పుట్టింది వ్రతిచినం విధంగా అవాచీనం అవాక్‌ అంటే దక్షిణం దక్రిఐ 


డి ఇ 
దిశలో పుట్టింది అవాచివం ఉదక్‌ అంటే ఉత్తరం ఉత్తర దిశలో పుట్టింది ఉదీచీనం 
౦ చేరిస్తే పరాచీనం అవుతుంది అవతలిముజం అని అర్దం 

వరాచీనుడు అంటే పెడమొగిం పెట్టినవాడు పరాజ్ముబుడు దీనికి భిన్నమయినది అర్వాక్‌ 
అర్వాక్‌ నుండి అర్నాచీనం ఇవతలి ఒడ్డున పుట్టినది పరాజ్‌ అవతలి ఒడ్డు అర్వాక్‌ ఇవతలి 
ఒద్దు అర్వాచీనం అనే మాటను కాలవాచకంగా వాడుతున్నాం ఇటీవలిది అని అర్దం పరాచీనం 
అంటే రాబోయే కాలంలో జరిగేది అర్వాచీనం అంటే నవీనం ప్రాచీనానికి వ్యతిరేకంగా ఈ 
మాటను వాడుతున్నాం అర్వాచీనం అంటే కిందిది అన్న అర్దం కూడా ఉంది కాని ఆటీవలిడి 
అన్న అర్ధంలోనే తెలుగులో ఈ మాటను ఎక్కువగా వాడుతున్నాం 

సమ్యక్‌ అంటే సత్యం సమీచీనం అంటే సత్యమైనది పరిశుద్దమైనది అర్హమైనది తగిన 
దన్నమాట సధ్యక్‌ కలిసి నడిచేవాడు సహచరుడు సధ్రీచీనుడు అంటే ఇదే అర్ధం సధ్రీచీనం 
అంటే కలిసి నడవడం అని అర్ధం 

'తిర్యకొకు "ఈన' ప్రత్యయం చేరిస్తే తిరశ్చీనం అంటే అడ్డంగా నడవడం తిరశ్వీనుడు 
అంటే అడ్డంగా నడిచేవాడు 

'మయ' అనే ప్రత్యయాన్ని ప్రాచుర్యం అన్న అర్ధంలో ఉపయోగిస్తారు వాక్‌ మీద మయ 
ప్రత్యయం చేరితే వాజ్యయం ఏర్పడుతుంది వాక్కులతో నిండినది వాగూపమయింది భాషా 
సంపన్నమయినది సాహిత్యం, సారస్వతం, వాజ్మయం అన్న మాటలను సమానార్దంలో ఉపయో 
గిస్తున్నాం అన్నమయం అంటే అన్నంతో నిండినది జలమయం అంటే నీటితో నిండింది 
వరదలలో అంతా జలమయమయి పోయిందంటాం జ్యోతిర్మయం అంటే వెలుగుతో నిండినది 
ఏ మాటమీదనయినా ఉపయోగించి వాడడానికి అవకాశం ఉన్న ప్రత్యయం ఇది. అంధకార 
మయం, అంటే చీకటితో నిండినది అయోమయం అన్నమాటను విస్తృతంగా వాడుతున్నాం 
అయస్‌ అంటే ఇనుము అయోమయం అంటే ఇనుముతో చేసింది కొరుకుడు పడనిది, అర్ధం 
కానిది అన్న ఆలంకారికమయిన అర్ధం ఈ మాటకు ఏర్పడింది మృణ్యయం అంటే మట్టితో 
చేసింది. మృణ్యయపాత్ర మ మట్టిపాత్ర స్వర్ణమయం, సువర్ణమయం, హిరణ్మయం మొద 
అయినవి బంగారంతో చేసిన 

చిన్మయం జ్ఞానంతో జ ఉండడం తన్మయం అంటే తత్‌ - దానిమయం దానితో 


136 అతనునభాష 


స అం అంతంకదరు మ్రవ్మత్తి కంగన వంటిది దానితో రు మైనది 
డురయుం ఆంటే పేడ ఆ మ్య యం అంటే జలమయం అప్‌ అంటె నీరు 
ఈ మయతో ఎన్నో మాటలు ఎర్పడతాయి కిరణ్యయి లాం ట్‌ పేర్లు వాడుకలో ఉన్నాయి 


న్నాయి దయామయుడు, 
లుగులో వాడుకలో ఉన్న 
వ ట్‌ ద సంస్కృత పద్దతిలో చేరే 

ఎ. త పతృయాలు కొన్ని కొన్ని ్న్నైప్రతృ యాలను సంస్కృతంలో వాడె పద్దతికి బిన్నంగా కూడా 
౩ వాడడం ఉంది అయితే తెలుగుమాటల మీద సంస ఎత ప్రత్వయాలు వాడడం 


ad 


విషయం తాం లో పదివేల శేషుల పడగల మయము 


క కిరణ య్‌ లాంటి పేర్లు బెంగాలిలలో చాలా వార్త లో 
బాగా వాడుకలో ఉన్నమాటలు మయ (ప్రత్యయం 
డక్‌ 


ముఖ్యయమైం ండి సంస్కృత పడాలమీ 


ప్‌ స్టో న్‌ 


|’ 
J 
(Hh rT 
గ] 
౮ 
At 
6 
టి 
‘Pp 
eh 


— బాధలమయం, కష్ణాలమయం, నీళ్ళమయం, పొదలమయం, పుస్తకాల 
జయం చికటిమయం మొదలయిన విధంగా తెలుగులో మయ (ప్రత్వయానికి విస్తృతమయిన 


ఖండ ప్రత్వయాన్ని సమూహం అన్న అర్దంలో వాడతారు కమలబండం అంటే కమల 

ముల సమూహం వడ్మినీ బండం అంటే పద్మసమూహం కుముదబండం అంటే కుముదముల 

సమూహం కుముదం తలే తెల్లకలువ కైరవిజీ ఖండం అన్నా తెల్ల కలువల సమూహమే 
ఆయా పుష్పాల కొలనుల సమూహంగా కూడా చెప్పవచ్చు 

ఈ అర్దంలోనే కాండ ప్రత్యయం కూడా వస్తుంది పూర్వకాండం/పూర్వకాండ, 

ఆకాండం/ తృణకాండ, కర్మకాండం/కర్మకాండ మొదలయిన మాటల్లో కాండ సమూహార్దం 

ఖండ, కాండల లాగానే ' స్కంధ ప్రత్యయం కూడాసమూహార్ధాన్న బోధిస్తుంది నరస్మంధం 


అంటే మానవ సమూహం, కరి స్కంధం అంటే ఏనుగుల సమూహం తురంగ స్కంధం అంటే 


లై 
{స 
లకి 


ళు 


గుర్రాల సమూహం 
vr 


మనబాషత 137 


ద్వీపకల్ప -నామధేయం 


కొంచెం తక్కువ ఎన్న ఆర్తంలో కల్ప డేశ్వ, దేశీయ అనే ప్రత్యయాలు వస్తాయి ద్వీపం అంటె 
నాలుగు వైపుల నీరున్న భూమి చుట్టూ నీరున్నది దీనికి కల్ప ప్రత్యయం చేరిస్తే డీవకలళ్చం 
ఆవరుంది అన్ని వైష లా సీరుండి ఒక వైపున మాత్రం భూమి ఉన్న ప్రదేశం బారతదేశం ఒక 
దివకల్నం అంటే డ్వీపలక్రణాన్ని అన్వ్నయించినప్పుడు దానికంటే కొంచెం తక్కువయినది అన్న 
దూట 


విదాంనుడు అంటే సర్వమూ తెలిసిన వాడు విద్వత్‌ శబ్దానికి కల్ప ప్రత్యయం చేరా 
వీదాతృల్పుడు అవుతుంది విద్వత్కల్పుడు అంటే కొంచెం తక్కువగా పండితుడు ఇంచు 
మించుగా వండితుడు పూర్తి పండితుడు కాడన్నమాబ అట్లాగే మృతకల్పుడు మృతుని కంటే 
కొంచెం తక్కువవాడు చావొక్కటే తక్కువ తప్ప తక్కిన అన్ని విషయాలలోనూ చచ్చిన వాడితో 
సమానమన్నమాట 

పిళృకల్లుడు అంటే తండ్రి కంటే కొంచెం తక్కువ తండ్రి తరువాత తండ్రి అంతటివాడు 
షితృతుల్యుడు, పిత్భసమానుడు అని వాడుతూ ఉంటాం ఇది కూడా దాదాపు అటువంటి ప్రయో 
గమె మితకల్పుడు అంటే మి(త్రునికంటే కొంచెం తక్కువ వాడు ్రాతృకల్పుడు, శత్రుకల్పుడు 
మొదలయిన విదంగా ఈ (ప్రత్వయాన్ని వాడవచు 

డేశ్ళ దేశీయ ప్రత్యయాలు కూడా ఇంతే _ .__త్కల్పుడులాగానే విద్వద్దేశ్యుడు విద్వద్దేశీ 
యుడు అర్థం సమానమే 

చణ, చంచు/చుంచు ప్రత్యయాలు దానిచేత ప్రసిద్దుడు అన్న అర్ధంలో వాడుకలో 
ఉన్నాయి విద్యాచణుడు అంటే విద్యచేత ప్రసిద్దుడయినవాడు యాత్రాచణుడు అంటే యాత్రల 
చేత క్రసిద్దుడయిన వాడు బోధనాచణుడు అంటే బోధనచేత ప్రసిద్ధడయిన వాడు అదేవిధంగా 
రచనాచణుడు, పరిపాలనాచణుడు మొదలయిన ప్రయోగాలు చేయవచ్చు విద్వాచంచువు/ 
విద్యాచుంచువు అన్నా విద్యచేత ప్రసిద్దుడనే అద్ధం కావ్యాలలో దీనికి ప్రయోగాలున్నాయి గానీ, 
నేటి వాడుకలో అంతగా కనిపించదు 

'చర అన్న ప్రత్యయం ముందే జరిగిపోయింది అన్న అర్ధంలో వస్తుంది. శ్రుతచరం అంటే 
ఇంతకు పూర్వమే విన్నటువంటిది జ్ఞాతచరం అంటే ముందే తెలిసినటువంటిది ఆధ్యచరుడు 
అంటే పూర్వం అధ్యుడుగా ఉన్నవాడు అధ్యుడు అంటే సంపన్నుడు 'బృహత్మధ'ను రచించిన 
గుజాధ్యుడున్నాడు కదా గుణంచేత సంపన్నుడన్న మాట ధనాధ్యుడులాంటి పదాలిటువంటివే 

పరిమాణం అన్న అర్ధంలో ద్వయస, దఘ్న మాత్ర అనే ప్రత్యయాలు వస్తాయి ఊరు 
ద్వయసం అంటే తొడల వరకు ఉన్న లోతు అట్లాగే ఊరు దఘ్నం జాను ద్వయసం అంటే 
మోకాలిలోతు జాను దఘ్నం అన్నా అదే అర్ధం కంర దఘ్నం అంటే గొంతులోతు వక్షోమాత్రం 
అంటే రొమ్ములోతు అట్లాగే ఊరుమాత్రం, జానుమాత్రం 

ప్రశంసార్ధంలో 'రూప' ప్రత్యయం వస్తుంది పటరూపం అంటే మంచి వస్త్రం యుక్త 
రూపం అంటే తగినది, యోగ్యమైనది విద్వద్రూపుడు మంచి విద్వాంసుడు "ఏకో శబ్దానికి ఆకి 
ప్రత్యయం చేరితే ఏకాకి అవుతుంది ఒంటరి అని అర్ధం 


138 త మనబాష 


ర్స 


చెయ అన్నెహ్రత్యయం న్నార్హం 3 వస్తుండి ఆంటే అర్జింలో ae ఉండదు మీ నామ 
టి ఏ. నామం విమీటి? అన్నా అర్దం ఒకటే నామ శబ్దం మీద దేయ 
చక ధామదేయం బర్వ్పడుతుంది భాగం, దూోరేతుం అన్నా ప అంశం అనీ, 
న కప క్ష వ ఆర్హాలు భాగధేయం అంటే వ పన్ను అన్న అర్దం కూడా ఉంది అట్లాగే 
త అర్ధం ఒకటే నామదేయుడు అంటే పేరుకలవాడు భాగ 


హసాారంలో రి ప్రత్యయం వస్తుంది కుటి అంటే గుడిసె కుటిరం/కుటీరం అన్నా 
ete ఎడిసె క చిన్నడన్న అర్దంలో జార ఇదే విదంగా తూణి/తూణీరం, శమి 
ఢీ అంటే అమ్ము లపొది శమ అంటే జమ్మచెట్టు శమీరం అంటే చి? న్న జమ్ముచెట్టు 
ద కట చేది శరకతెం అవుతుంది సంకటం అంటే ఇరుకైనది అని అర్దం ఇరు 
సమ్మర్ద మ్మర్దం కలిగిన చోటు అని అర్జాలు కాని తెలుగులో సంకటం అంటే కష్టం అన్న 

చారంలో ఉంది సంకటపడటం అంటే ఇబ్బంది పడడం కష్టపడడం, బాధ 
పకటం ప్రసిద్ధమైనది వ్యక్తం, కనిపించేది అన్న అర్దంలో ఎక్కువగా వాడు 
౧౦ ప్రకటించు అంటే వెల్లడి చేయడం ప్రకబనం అంటే ప్రకటించడం ఉత్మటం అంటే 
కమ్రైనది ఉత్మటంగా ఉంది అంటే అధికంగా ఉందని అర్దం 

ని మీడ బిడ చేరితే నిబిడం అవుతుంది నిబిడం అంటే దట్టమైనది గట్టిది అని అర్దం 

రించు అంటే దట్టంగా దృడంగా చేయడం నిబిదీసం అన్నా ఇదే అర్దం 

తర ప్రత్యయం సరల త్వాన్ని బోధిస్తుంది అశ్వం అంటే గుర్రం అశ్వతరం అంటే 
0౦ అల్బంగా ఉన్నటువంటిది అశ్వతరం అంటే కంచరగాడిద వత్సతరం అంటే దూడ 
పెద్దది వత్సం అంటే దూడ వత్సత్వం తక్కువగా ఉన్నది దానికంటే కొంచెం ముదురు 
స 


Oo 
f, 
ge 


ణ్‌ 


క 


గ 


శే PAU 


Cc 


Sil 
క “ 
య 


స్సు కలిగినడి ఇటువంటిదే ఉక్షతరం ఉక్షం అంటే తరుణ వయస్సులో ఉన్న ఎద్దు దాని 
ంటే పెద్దవయస్సు ఉన్న ఎద్దు ఉక్షతరం బుషభం అన్నా ఎద్దే ఎద్దు బరువులు మోయగలిగిన 


క్తి కలిగినటువంటిది బుషభతరం అంటే బరువులు మోసే శక్తి తక్కువగా ఉన్నది అంటే ఇంకా 
బరువులు మోసే వయస్సు రానిది - గిత్త 


౮ 


య 


b 


హ్‌ 


మనబాషతి 139 


జాతీయీకరణం 


అంతకు ముందు 


అదం 


గై 


చ్‌ 


శ 


OR i 64౧ 0 
య t గ /' (౮ ౯ న ర్‌ ల్‌ ఖ్‌ ¥ " 
0 0 గా 9 bh ఘు 
ve Ya * 13 

; గ 0౮ 9౨ 
శ 3 రి Ge 
ది fg ® p b fh 
WO s ౧ x న్‌: ౧0 
PO BH గ మా 
SW పట్ట 
ha సై SAS 
mn 9 0 0 
0 ff} సా ఛా 
3 6౦౪ yoy h 
3 yf? శ 0 Ve 
0౮ Y3 60 “66? pb ల 
/| సో గ) ౦) 4 
“hn 9 భం 4c 
ఢం 53 ఛీ శ్‌ న 
9 ro 
స్ట YA ga 
గ్‌ ఇ 19 G d3 
fo 3 సే ఇ రి y? 
ళ్‌ {1 #3 లట 
yi ఈ o bh + 
ప్‌ 1౧ WO} Bp a 
0g ip 4A గ్‌ 
గ్ర (J %9 111 
ఇ | etn 9 శ్‌ 
i (11 న్యా §? 7) |. 
సై 3 శై ల్‌ - 
న్‌ Ss 1M 3 xp 6 
లి " ల) ఏ చ శే 
t 1) (గ బ్‌ “3 in? 
nS 
" DE f ya క 
yp గ "3 క) 
గ్‌. గ. b 3 p 
శి hb 
ny లె వై 
SA a Oras 
|) Me ౪) 29 [1 
న / గ్‌ ) [1 in | b 
v3 fn / 0, 
2 3 [| b స్ట :3 
స్‌ ఖో hab ft 
Oy HO) 
TEN: 
vin bb » mb 


43 P 
బే x3} 
{3 స) 
oo 
re 
WY 
© x3. 
2 శీ; 
mR 
OQ | 
9 o 
షం 
స్‌ 
5 A 
4 
LE 
g 
aR! ఖ్‌ 
“3 0 
నె గటి _ 
ళ్‌ 
గ j3 EA 
గ్‌ లి 
3 ల ఈ 
. 3 3 
శ్రీ 
"DE 
pep 
3 sp * 
న 
53 సై 
[46 
0౮6 ౦౧౦ ౪, 
2 64౮ YE 
an’ a 
ఎ /₹ 
(| [ లీ 
3 9) 
వ 
ళో ట్‌ 
| 
[౧ ఫ్‌ 


Pl 60 
yd x3 
ఈత «3 
ల 
ల 
నే 
౧ 
ye Ya 

Ye 
న్‌ 
5 | 
ళ్‌ 
శా |) 
౯ 
ast 
ట్‌ 
{ ఇ 

రే 
2 J 
న 13, 
3 
oy 
Pp 7) 
| 3 
న 
1) 3 
9 i క 
Ya Cy గే 
మ ల G 
బ్‌ లీ - 
గి 1 లి 
లే 
0h 
HOY 
గ) ౯ 
/) sh) 8 
ల 3} 2 ఇ 
06%! 
ల్‌ 3 అక 


ాదడం 


మ్న్‌ 


అని క్రియగా కూడా దిన్ని వాడుతున్నాం 


వకుంచు 


Nd WS 
వాటు దుంగలు 


a 
Cl 


ండఉడదంలె 


ఇ 


అలో త వ mm ఇ 
కట. ఉత TC ౪ 


రులకు 
(a 


అ 
వక్రీభవనం 


౮ 


యోగం ఎకువ 


వీభవనం వంటి మాటలు విదా 
వీటి ప్ర 


గ 


పే u} 


9 0 
Mf) గు 
0 ౦ 
గ్ర శ 
శరీ 
గ్‌ a ల్లీ 
ఈ 6 
mw aH 
bh a 
8 హో 
Wt [a స్ట్‌ 
గ్‌ (౧8 
9 29 
ఓ 0 
fh ya 
Oo s3 « 3 
x3 
3 9 a ౧0 
3 4 
గ్ర 0 గి గు 
gn 9 
Op yt 3 
a 101 క్ట 
a 9 
4 0 ౧ 
న . |. 
Ur న. 
pg రీ గ్రే 
a ఛ్‌ 3 య 
|; లి fy bh 
లే “un 
AO fh sf 
Gr ok 
ho Bw 
ey 
శ గ 
gm gp 
రే 62) 
p 
ఖ్‌, ౮) 


@ 

0 

థా 

Np 

శే 

స్య 

3 

fh 

3 

1 

ya 

ఫ్ర 

Wo? 

wl 

42 

[00 

టీ 

(6 

“0 pr 

| 

13 

గ fy 

ef} ళ్‌ 

౮ స 

డి 4 
(1 

సర 

|. 

¥ 

Ds 

Yat వ 

వ శి 

నీ ఛీ 

3 ట్లో 

గ «3 


శ 


స 


౦లో లనిదాన్ని ఇప్పుటిదిగా చెయడం నవికరణం అన్న 


a 


Ca) 


జ్‌ 
oy 


ఆధునీకరణం అంటే ఇప్పుటి రూ 


ట కూడా ఇటువంటి 


డె 


మా 


ఏకీ 


వాడవచ్చు కేంద్రీకరణం ఒక చోట కేంద్రీకృతం కానిదాన్ని కేంద్రీ 


యడం దీనికి వ్యతిరేకార్దంలో వికేంద్రీకరణ అని వాడుతు 


జ 


యడం వివదించడం అన్న అర్ధంలొ వాడుతున్నాం ఇటు 
ఎకికరణం 


మై 
కరణం ఒకటిగా లేని వాటిని ఒకటిగా చేయడం 


క 


పు 


టే 
తం, ఎకిభూతం అని కూడా 


వంటి 


రణం అంటే విపులం 
టం ట్‌ 
రష 


విశదికరణం, 


Ean 
వ్వాప్పిలొ 


ధికార వికేంద్రీకరణ 


న్నాం అ 


జ్ఞానికీకరణలు కూడా 


ఖా 
రో 
మండా 


చే 
అన్న పదబంధానికి మంచి వ్యాప్తి ఉంది పారిశ్రామికీకరణ, 


కృతం 


140 అమనబాష 


చూలలె పలడీకరణ అంటే ఫలాలనిచ్చేదిగా చేయడం సంతానవంతం చేయడం 
ఐవీవీకరణం అన్నమాట కూడా పత్రికలలో వాగా వాడుకలో ఉంది విడిగా ఉన్నడానిని 
కాక డాగిలో కలపడం డూరీకరణం అంటె దూరం చేయడం (ధ్రువీకరణం (ధ్రువం చేయడం 
౦ అంటే స్టిరం చేయడం 
నిమాలలోనూ, పాహిత్యంలోనూ చిత్రీకరణ అన్నమాటను వాడుతున్నాం అట్లాగే దృశ్వీ 
కరణ మాయం చేయడం అన్న అర్దంలో అదృశ్వీకరణం అని వాడవచ్చు 

(గామాలు, నగరాలుగా ss [గ్రామాల నుండి జనం నగరాలకు వలసపోవడం నగరీ 
కరణం ఇటువంటిదే సంప్రదాయాకరణం సంప్రదాయం కాని దాన్ని సంప్రదాయం చేయడం 
౦ంవపడాయం నుండి తొలగిపోయి మార్చు ఐ పొందిన జీవన విధానాన్ని మళ్ళీ సంప్రదాయ విధా 
లలోకి పరివర్తింపచేసే (ప్రయత్నాన్ని సంప్రదాయీకరణ ప్రయత్నం అనవచ్చు వెస్టర్నయి 


| 


న్‌ ఆల 


షన్‌ని పాశ్చాత్యీకరణం అనవచ్చు లోకలైజేషన్‌ను ప్రాంతీయీకరణ, స్టానీకరణ అనవచ్చు 
అప్పుడు చాలా ప్రాంతాలలో పాలశీతలీకరణ కేంద్రాలున్నాయి. పాశ్చరైజేషన్‌కు ఇది 

లుగు వర్గీకృతం కానిదాన్ని వర్గీకృతం చేయడం వర్గికరణం విభాగాలుగా విభజించడం 
వృక్తికరణ వ్యక్తం కాని దాన్ని వ్యక్తం చేయడం 

వక్రీకరణం అన్నమాటకు దురర్దం చెప్పడమని అర్దం ఇది ఆలంకారికమయిన అర్దం 
వంకర చేయడం అన్నది మాటలకు అర్దాన్ని వంకరగా చేయడంగా ఇక్కడ అర్దం చెప్పుకోవాలి 

వ్యాకరణంలో కూడా తాలవ్యీకరణం, తద్భవీకరణం, నామీకరణం వంటివి వాడుకలో 
ఉన్నాయి తాలవ్వం కానిది తాలవ్యం అవడం తాలవ్యీకరణం, మూలద్రావిడంలోని "కి తెలుగు 
లో చగా మారడం కిళి చిలుక అయింది కయి చేయి అయింది కెరయ్‌ చెరువు అయింది 
తద్భవం కాని మాట తద్భవంగా మారడం తద్భవీకరణం నామవాచకం కానిది నామవాచకంగా 
మారడం నామీకరణం ఒక వాక్యాన్ని మరో వాక్యంలో నామవాచకంగా చేయడం నామీకరణం 
ఈ అర్ధంలో నామ్నీకరణం అన్నమాట వాడుకలోకి వచ్చింది కాని నామీకరణం సరైన రూపం 

ఒక భాష నుండి మరో భాషలోకి అనువాదం చేయడం భాషాంతరీకరణం మతాంతరీ 
కరణం ఇటువంటిదే ఆం(ధ్రీకరణం అంటే ఇతర భాషలో ఉన్న రచనను తెలుగుగా చేయడం 
అట్లాగే సంస్కృతీకరణం మతాంతరీకరణంలో హైందవీకరణం, (కైెస్తవీకరణం వంటివి వాడ 
వచ్చు 

ఆయుధీకరణ, నిరాయుధీకరణ వంటివి కూడా పత్రికలలో బాగా ప్రచారంలో ఉన్నాయి 
అటవకరణ అని కూడా అనవచ్చు 

ఇతర భాషా పదాల మీద కూడా ఈ ప్రత్యయాన్ని చేర్చి వాడుతూ ఉన్నాం అటువంటి 
వాటిలో ముఖ్యమైంది (ప్రైవేటీకరణ వలస అన్న తెలుగుమాట మీద కూడా దీన్ని చేర్చి వలసీ 
కరణం అని వాడుతున్నారు అట్లాగే పరాయీకరణం ఇస్తామీకరణ అన్నమాట కూడా ఇటు 
వంటిదే 

పొలిటిసైజేషనన్న మాటను రాజకీయీకరణం అంటున్నాం 

ఒక రచనను నాటకంగా పరివర్తనం చేయడం నాటకీకరణం ఈ విధంగా అనేక వదా 
లను నిర్మించుకోవచ్చు ల 


fal, ౯ 


శ] 


మనబాషత 141 


రామదూత ంతనయర రర దతొడని డా. అతాహారణతా 
(a 
శ వొక ర వామరూ ఉంటాం ఉకొహౌాకి ఈ శాకంలొ కొంత పురగ్వాన్ని కూడా జోడిస్తూ 
_ చౌ ఎలో - వ్‌ = 
ఉంటాం ఈ బుడిమంతుదులో డీశక్తి కంటె మనకు మంచితనం, అణగిమణగి ఉండే లక్షణం 
J క పణం వ్రడానంగా కనిపిస్తాయి ఈ మాటలో మత్‌ అనె 
జ 


అణాల 


(ల 
తంలో దుదిమతే, బుడ్దిమాకే అం ఉంటాయి హిందిలో కూడా బుద్దిమాన్‌, శక్తిమాన్‌ వండి 
ష్‌ Snr pe శ ఎ 
వయోాలు ఎకువ తెలుగులో మాన్‌తో్‌ ఉండే మాటలు తక్కువ సంస్కృతంలొన ఏర డి 


అకా ష్‌ చం 
తెలుగులోకి వచి నమాటలు కొన్ని యువంటిపి ఉంటాయి ఉదాహరణకు భగవానుడు హను 
మాచడు వంచీవి కొంత వాడుకలో ఉన్నాయి బగవంతుడు, హనుమంతుడు అన్నవి ఎకువ 
పాచుర్నంలొ ఉన్నాయి 


సాధారణంగా ఇ కారాంత శబ్లాల మిది మత్‌ ప్రత్యయం మత్‌గానే ఉంటుంది బుడ్డి 
మంతుడు, శక్తిమంతుడు, ధిమంతుడు, శ్రీమంతుడు దలయినవి అప్పుడప్పుడూ శక్తివంత 
మయిన బాంబు (పేలుడు' వంటి ప్రయోగాలు కనిపిస్తూ ఉంటాయి శక్తిమంతమయిన సరయిన 
ప్రయోగం అట్లాగే కీర్తిమంతుడు, వీరిమంతుడు సూర్చుడు కాంతిమంతుడు అదేవిధంగా స్తుతి 
మంతం, ద్వుతిమంతం డ్వుతి అంటే కాంతి దీప్తిమంతం అని కూడా అనవచ్చు అట్లాగే భూమి 
మంతుడు సరస్సు ఉంర్న్షిమంతం ధ్యతిమంతుడు అంటే ధైర్యం కలవాడు 

గోవులు ఎక్కువగా ఉన్నవాడు గోమంతుడు జ్యోతిస్‌ అంటే కాంతి, ప్రకాశం, దీనిమీడ 
మత్‌ చేరితే శ్యోతిష్యంతం, జ్యోతిష్మంతుడు అవుతుంది ఇటువంటిదే ఆయుష్మంతం, ఆయు 
ష్యంతుడు 

గరుత్‌ మీడ మత్‌ చేరితే గరుత్మంతుడు అవుతుంది గరుత్‌ అంటే రెక్క గరుత్మంతుడు 
అంటే రెక్కలు కలవాడు గరుత్మంతం అనేది పక్షి వాచకం ఏ పక్షి అయినా గరుత్మంతమే కాని 
గరుత్మంతుడు అన్న పేరు విష్ణువు వాహనమైన గరుడునికే స్థిరపడింది అట్లాగే కకుద్యంతం 
మూపురం కలిగింది 

జ్ఞాన విద్యా వంటి శబ్దాల మీడ మత్‌ చేరినప్పుడు దీనిలోని మకారం వకారమవుతుంది 
జ్ఞానవంతం, విద్వావంతం జ్ఞానవంతుడు, విద్యావంతుడు లక్ష్మీ శబ్దం మీద కూడా మత్‌ 
ప్రత్యయంలోని మకారం వ కారమవుతుంది లక్షివంతం అట్లాగే చమూవంతం చమూ అంటే 
సైన్యం చమూవంతం అంటే సైన్నవంతం శీలవంతం, శీలవంతుడు వదం చివర అకారం 
కానీ, ఆ కారం కాని ఉంటే మత్‌-వత్‌ అవుతుంది 

అర్ధవంతం అర్దం కలిగినమాట. అర్థవంతమయిన వని అన్నప్పుడు సార్థకమయిన పని 
అని అర్ధం ఇంగ్లీషులో మీనింగ్‌ ఫుల్‌ అన్న మాటకు ఇది సమానార్థకం అదృష్టవంతుడు అంటే 
అద్భష్టం కలిగిన వాడు ఇత్సాహవంతుడు అంటే ఉత్సాహం కలిగినవాడు 





142 అ మనబాష 


పౌరజవంతం అంటే సౌరభం కలిగినది అనలవంతం, అనిలవంతం, ఉదన్వంతం మొద 
యిన విధంగా వాడవచ్చు అనలం అంటే నిప్పు, అనిలం అంటే గాలి, ఉదకం అంటే నీరు 

ధనవంతుడు, బలవంతుడు, కులవంతుడు ప్రజ్ఞావంతుడు, ప్రతిబావంతుడు మొదలయి 
ఎఎ తెలుగులో బాగా వాడుకలో ఉన్న మాటలే 

హిమవంతుడు అంటే హిమం- మంచు కలిగినవాడు హిమాలయ పర్వతం సుఖ 
వంతం, దుఃఖవంతం, ధర్మవంతం అని కూడా వాడవచ్చు రూపవంతం, రూపవంతుడు అని 


[| 


వవ 
శస్సు కలిగినవాడు యశస్వంతుడు భాస్వంతుడు అంటే కాంతిమంతుడు తేజస్వం 
డు అంటే తేజస్సు కలవాడు తేజోవంతుడు వంటి ప్రయోగాలు కూడా అక్కడక్కడా కనిపిస్తూ 
కాని తేజ స్వంతుడు సరయిన రూపం 

జాంబవంతుడు రామాయణ భారతాదులలో ఒక పాత 

రాజస్వంతం అంటే మంచిరాజు ఉన్న దేశం రాజవంతం అంటే రాజున్న దేశం 


విద్యుత్‌ కలిగినది విద్యుత్వంతం మెరుపు కలిగింది దీన్నే తటిత్వంతం అని కూడా అన 


చ్‌ 
we ( 
య 


న 


జ 


ఉంట 


న్‌ 


d 


ఈ మత్‌ ప్రత్యయం బహుళ ప్రచారంలో ఉండడం వల్ల తెలుగులో పనిమంతుడు వంటి 
మాటలేర్పడ్డాయి పని తెలుగు దీనిమీద మత్‌ ప్రత్యయం సంస్కృతం నేర్పరి, నిపుణుడు అన్న 


యె 
లో పనిమంతుడు అని వాడుతున్నాం 


x 
=~ 


మనబాషతఆి 143 


కారపు తరౌొంది కభక ౩౩; గెములి 

కావల కలిగినటువంజిడి శావీ కొమ్మలున్నది చెట్టు దంతాలున్నది దంకి ఎముగు 
హస్తం ౪ంటె తొండం ఉన్నది హస్తి మనీష కలవాడు మనీషి మసీష అంటే బుడ్డి తెలివిడి 
మకీపి అంటే వండితుడు కపబం కలవాడు కవటి శ్రేష్టమయిన ధనం ఉన్నవాడు శ్రేష్టి అట్లానె 
నాపి పరదేశి స్తదేశి, విదేశ కర్మ కలవాడు కర్మి అట్లాగే జన్మి సుఖం కలిగినవాడు సుఖి డు: 


కలవాడు శీలి పరనశీలి, రచనాశీలి అని వాడవచ్చు 
ఆర్ట- అరి అవుతుంది విద్కను అర్లించేవాడు విద్యార్ది దాన్యం అర్జించేవాడు ఢావ్యార్డి 
ఆస + జా ఆఆ Vy 


CA 
cf 
th 
లల 
(ర, 
29 
ల్సి 
29 
29 
yy 
ట్ర్‌ 


బిలం కలిగినవాడు బలి ఉత్సాహం కలిగినవాడు ఉత్సాహి వివేకం కలవాడు వివేకి 
వృతిరేకార్టంలో అవివేకి అట్లాగే ఉడ్రేకి సాహసం కలవాడు సాహసి అదే విధంగా కోపి 
కురూపి బహురూపి మొదలయినవి ఇటువంటివే 

దండం కలవాడు దండి ఇక ప్రత్యయంచేరి దండికుడు కూడా అవుతుంది ధనం క౬ 
వాదు ధని, ధనికుడు కుటుంబం కలవాడు కుటుంబి కుటుంబికుడు ప్రయాణం చేసే వాడు 
ప్రయాణి, ప్రయాణికుడు కుటుంబికుడు, ప్రయాణికుడు అన్న మాటలను కుటుంబీకుడు, 
ప్రయాణీకుడు అని రాస్తూ ఉండడం చూడవచ్చు కుటుంబికుడు, ప్రయాణికుడు సరయిన 
రూపాలు 

నౌ' శబ్దం నుండి వావి, నావికుడు ఏర్పడతాయి మాయ నుండి మాయి, మాయికుడు 
ఏర్పడతాయి 

మేధా, మాయా వంటి మాటల మీడ 'వి' ప్రత్యయం వస్తుంది మేధ కలవాడు మేధావి 
అట్లాగే మాయావి తపస్వి యశస్వి, తేజస్వి వర్చస్వి వంటి మాటలన్నీ 'వి' ప్రత్యయం చేరి 
ఏర్పడ్డవే ఊర్దసి ఆనికూడా వాడవచ్చు 

ఇత (ప్రతృ్యయిం తారకా, పుష్ప, కుసుమ వంటి మాటలమీద చేరుతుంది తారకితం అంటే 
తారకలు కలిగినది నక్షత్రాలు కలిగింది ఆకాశం తారకితం అంటే ఆకాశం తరంగితం అంటే 
తరంగాలు కలిగింది తిలకితం అంటే తిలకం కలిగినది కుసుమితం అంటే పూవులు పూచినటు 
వంటిది జరం నుండి జూరితుడు జ్వరం కలిగినవాడు జ్వరితుడు దీక్ష వహించినవాడు డీక్షి 
తుడు ఫలితం అంటే పండ్లు పండిన చెట్టు అని కూడా అర్దం గర్వితుడు అంటే గర్వంకలవాడు 

ఇల ప్రత్యం కూడా మత్వర్ణంలో వచ్చే ప్రత్యయమే పంకం నుండి పంకిలం ఏర్పడు 
తుంది పంకిలం అంటే బురద కలది పాపవంకిలం అనే సమాసాన్ని ఎక్కువగా వాడుతుంటాం 


144 అ మనబాష 


లం అంటే చికృనైనది పేనిలం అంటే ఫేనం - నురుగు కలది గందిలర్‌ అంటి గంధం 


వాక్‌ మీద మి' ప్రత్యయం వచ్చి వాగ్మి అవుతుంది వాగ్మి అంటే చక్కగా మాట్లాడగలిగిన 
వాడు మంచివాక్కు కలవాడు మాటకారి మలినంలో “ఇని ప్రత్యయం మురికి కలిగింది 
మరిశం మలీమసం అన్నా ఇదే అర్థం 

ల ప్రత్యయం చాలా మాటలమీద వస్తుంది, జంఘాలశాస్రిలో 'లి (పత్యయమే జంఘా 
౬౮ అంటే వేగంగా పోయేది జంఘాలుడు అంటే వేగంగా నడిచేవాడు జంఘ అంటే కాలిపిక్క 
జంఘాలుడు అంటే పిక్కబలం ఉన్నవాడు శుండాలం అంటే ఏనుగు, తొండం కలిగింది 

శీతలం అంటే చల్లదనం కలిగింది అట్లాగే మృదులం, సురభిళం, బహుళం, శ్యామలం, 
పేశలం వృధులం, మంజులం మొదలయిన మాటలు 'పేశలం అంటే మృదువైనది కుసుమ 
పేశలం అంటాం కేరళలోని ళకారం కూడా 'ల ప్రత్యయమే కేరం అంటే కొబ్బరిచెట్టు కొబ్బరి 
చెట్లు కలిగినది కాబట్టి కేరళ/కేరళం 

మధురం, కుంజరం వంటి మాటల్లో 'ర ప్రత్యయం మధువు/మాధుర్యం కలిగినది 
మధురం తియ్యనిది కుంజాలు కలిగింది కుంజరం కుంభస్థలానికి దిగువన ఉండే గుంతలు 
కుంజాలు 

కృషీవలుడు, దంతావళం, రజస్వల వంటి మాటల్లో (మ్రత్యయం 'వల”. హృదయాలువు 
అంటే మంచి మనస్సు కలిగినవాడు ఇక్కడ ప్రత్యయం ఆలు" దయాళువు, కృపాళువు అంటే 
దయ కలిగినవాడు 

రూష్యంలో యి ప్రత్యయం రూపాయికి మూలం ఇదే రూప్యం అంటే ముద్రితమయిన 
నాణెం 


vr 


మనబాషతి 145 


తర తమ ప్రత్యయాలు 


ఎవరైనా తమ స్తాయికి మించి వ్యవహరిస్తే తరతమ భేదాలు తెలియకుండా ప్రవర్తిస్తున్నా 
డంటాం అంటే తాను ఎవరిలో వ్యవహరిస్తున్నాడో అతను తనకంటె పెద్దవాడన్న గౌరవం 
లేకుండా ప్రవర్తిస్తున్నాడన్న మాట ఎక్కువ తక్షునలు లేకుండా, చిన్నా పెద్ద తెలియకుండా అని 
అర్థం అట్లాగే తారతమ్యం అనే మాటను కూడా వాడుతూ ఉంటాం దానికీ దీనికీ తారతమ్యం 
ఏమిటి? మొదలయిన విఢంగా ఇక్నడ భేదం అని అర్దం తర తమ అనేవి ప్రత్యయాలు పోలి 
కలో వచ్చే ప్రతృయాలు ఇవి రెండు వస్తువులలో ఒకదాని అతిశయాన్ని అంటే గొప్పదనాన్ని 
తెలపడానికి తర వ్రతృయాన్ని వాడతాం అనేక వస్తువులలో ఒకదాని అతిశయాన్ని, శ్రేష్టత్వాన్ని 
తెలపడానికి ఉపయోగించే వ్రతయం తమ ఇంగ్లీషులో €r అనేది తరతో సమానమయింది ఉ్‌1 
అనేది తమతో సమానమయింది high higher highestలౌగా వాడతాం ఘనం, మనతరం, 
సనతమం అని వాడవచ్చు, తెలు ఏలో కూడా ఇటువంటి భేదాన్ని సూచించే పద్ధతి ఉంది కంటే 
లో అనే ప్రత్యయాలు తరతమ భేదాన్ని సూచించడానికి తెలుగులో ఉపయోగపడతాయి 

అతని కంటె ఇతను పొడుగు అన్నప్పుడు తర భేదం క్రికెట్‌ ఆటగాళ్ళలో టాసీగ్రేగ్‌ 
పొడుగు అంటే తమ భేడం అయితే అందిరికంటే ఆయన పెద్దవాడు, అందరిలో ఆయన పెద్ద 
వాడు అన్న విధంగానూ మా ఇద్దరిలో ఆయన పెద్దవాడు అన్న విధంగానూ కూడా తెలుగులో 
వాడుక ఉంది 

తర, తమ ప్రత్యయాలు సంస్కృత ప్రత్యయాలు విశేషణాల మీద, నామవాచకాల మీద 
కూడా ఈ (ప్రత్యయాలు వన్తాయి నిమ్నతరం, నిమృతమం, లఘుతరం, లఘుతమం, సూక్ష్మ 
తరం, సూక్ష్యతమం, సుందరతరం, సుందరతమం శీతలతరం, శీతలతమం, క్షేశతరం, క్లేశ 
తమం, సుఖతరం, సుఖతమం, దుఃఖతరం, దుఃబతమం, ఉచైస్తరం, ఉచైస్తమం - ఈ విధంగా 
తరతమ (ప్రతృ్యయాలను చేర్చి మాటలను తయారు చేసుకోవచ్చు 

రాజకీయ నాయకుల ఉపన్యాసాలు వింటే వాళ్ళిప్పుడూ జనం మీద గురుతరమైన బాధ్య 
తను మోపుతూ ఉండడం గమనించగలం బరువైన బాధ్యత అన్నమాట గురుతరం అన్న 
మాటను ఇతరులకు ఉవదేశాలిచ్చేటప్పుడు ఎక్కువగానే వాడుతూ ఉంటారు 

ఈ తర, తమ (ప్రత్యయాల అర్ధంలోనే ఈయస్‌, ఇష్ట అనే ప్రత్వయాలను కూడా వాడుతూ 
ఉంటాం గరీయసం అంటే బరుజైనడి, గొప్పది జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్న 
రామాయణ వాక్యంలో ఈ గరీయస్‌ ఉండి జనని జన్మభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి. 
మహీయసం అన్నా గొప్పదనే అర్ధం మహత్‌ శబ్దం మీద ఈయస్‌ ప్రత్యయం చేరింది గరీ 

క్‌లో గురు శబ్దం అదేవిధంగా లఘు శబ్దం మీద ఈయస్‌ చేరిస్తే లహీయస్‌ అవుతుంది 

(శ్రేయసం అంటే మంగళకరమైనది నిశ్రేయసం అని ఉపసర్గతో కూడా వాడవచ్చు. నిశ్రేయసం 
అంటే ముక్తి, మోక్షం అని కూడా అర్ధం ఉంది 

ఈయస్‌ ప్రత్యయంతో సంస్కృతంలోఅనేక పదాలు ఏర్పడుతున్నా తెలుగులో వాటి 
వాడుక విరళమె. ఇష్ట ప్రత్యయంతో తెలుగులో చాలా సంస్కృత పదాలు వాడుకలో ఉన్నాయి 
కనిష్టం అంటే అతి చిన్నది గరిష్టం అంటే అతి పెద్దది కనిష్ణుడు వయస్సు చేత మిక్కిలి 


146 త మనబాష 


చివరి తమ్ముడు కనిష్ట సోదరుడు, కనిష్ట పుత్రుడు అని విశేషణంగా వాడతాం 
ష్ట పరిమితి, గరిష్ట పరిమితి అని కూడా వాడతాం కనిష్టిక అంటే చిటికెన వేలు 

వ. కనీసం అన్న మాట సంస్కృత కనీయస్‌ నుంచే వచ్చింది కనాకష్టం అన్నది 
ప వచ్చిందేమో కనిష్పుడులాగానే గరిప్పుడనీ వాడవచ్చు అయితే దీన్ని విడిగా 
| ద్యాగరిష్ణుడు వంటి సమాసాలలో రెండో మాటగా వాడతాం కనిష్టం అన్న మాటకు 


; 
5 
ర్ట 
డ్‌ 


కాకుండా ఏడా 
సమానార్దకాలుగా అల్పిష్టం, అణిష్టం అన్న మాటలను కూడా వాడవచ్చు 


క అంటే మిక్కిలి రుచికరమైనది ద్రాఘిష్టం అంటే చాలా పొడవైంది (ప్రాసిష్టం 
మిక్కిలి పొట్టిది క్షోదిష్టం అంటే మిక్కిలి క్షుుద్రం 'పేష్టం అంటే చాలా పీయమైనది వరిష్టం 
టే మిక్కి ట్లు విరివి అయినది 
హా అంటే అన్న పెద్దవాడు శ్రేష్టం అంటే చాలా ప్రశస్తమైంది (శ్రేష్టుడు అంటే 
ప్రశంసనీయుడు, కొనియాడదగిన వాడు, ఉత్తముడు 

కర్యిష్టుడు అంటే క్రియయందు నేర్పరి క్రియా నిపుణుడు ద్రఢిష్టం అంటే మిక్కిలి దృఢ 
మైవది 

భూయిష్టం అంటే మిక్కిలి బహుళమైనది లోపభూయిష్టం అంటే ఎన్నో లోపాలతో కూడు 
కున్నది అట్లాగే దోషభూయిష్టం 

చాలా గొప్పది అని చెప్పడానికి కూడా తరతమ ప్రత్యయాలు ఈయస్‌, ఇష్ట ప్రత్యయాలు 

చేరిన మాటలమీద చేరతాయి శ్రేష్టతరం, శ్రేషఘ్రమం మొదలయిన విధంగా వాడవచ్చు తర, 
తమ ప్రత్యయాల వాడుక ఎక్కువ కాబట్టే తెలుగు మాటల మీద కూడా వీటిని చేర్చడం అక్క 
దక్కడా కనిపిస్తుంది మేల్తరం, మేల్తమం వంటి వాడుక ఉంది 


pts 


tr 


మనబాషతి 147 


సంస్కృత సంఖ్యా వాచకాలు 
తెలుగు సంఖ్యావాచ వక పదాలతోపాటు చాలా సందర్భాలలో మనం సంస్కృత సంజ్ఞా వాడక 
పడాలనుకూడా వాడుతూ ఉంటాం అంకెలలో తెలుగు అంకెలు వేయడం ఈనాడు డాడాప్ప 
పూర్తిగా మానివేశాం ఆరబిక్‌ అంకెలు వాటితోపాటు అంకెలలో తేడా అవసరమయినప్పుడు 
రోమన్‌ అంకెలూ వాడుతున్నాం ఉపవిభాగాలు సూచించవలసి వచ్చినప్పుడు రోమన్‌ అంకెలూ 
పూర్వం అఆ ఇఈ లు వాదేవా వాళ్ళు ఇప్పుడు ఎబిసిడిల వాడకం ఎక్కువయిపోయింది కనీసం 

ల... అంకెలు, వరుసగా తెలుగు అక్షరాలు నేర్చుకోవలసిన నేర్పవలసిన, వాడవలసిన అవ 
సరం ఉంది 

ప్రస్తుతం మనం వాడుతున్న కాలండరు కూడా మనది కాదు అయితే సకల శుభాశుభ 
కార్యాలకు, పండగలు పబ్బాల నిర్ణయానికి మాత్రం పంచాంగం వాడుతున్నాం పంచాంగం 
వాడుకవల్ల తప్పనిసరిగా సంస్కృత సంఖ్యావాచకాలను ఉపయోగించవలసిన అవసరం ఏర్ప 
డుతూ ఉంది సంస్కృత సమాసాలతో సంఖ్యావాచక పదాలను వాడినవ్పుడూ సంస్కృత సంజ్యా 
వాచకాలను వాడవలసి వస్తుంది తెలుగుమాటల బదులు సంస్కృతం మాటలు వాడే అలవాటు 
కూడా మనకు ఉంది కదా ముఖ్యంగా శైలీపరమయిన విశిష్టతకోసం ఆ విధంగా వాడుతూ 
ఉంటాం అప్పుడూ సంస్కృత సంఖ్యావాచక పదాల అవసరం ఉంటుంది తెలుగు వ్యాకరణా 
లలో విభక్తులు చెప్పవలసి వచ్చినప్పుడూ ఏడు వరకు సంస్కృత సంఖ్యావాచక పడాలను 
వాడుతున్నాం. 

మనం సంస్కృత సంఖ్యావాచక పదాలను వాడుతున్నప్పటికీ అది ఒక పరిమిత స్తాయిలో 
మాత్రమే కు క పెద్ద సంఖ్యలను వాడవలసి వచ్చినప్పుడు మాత్రం తెలుగు మాటలనే 
వాడవలసివస్తుంది సంస్కృత పదాలతో ఎక్కువ మందికి పరిచయం ఉండదు 

ఏక అంటే ఒకటి దీనికి పూరణ వాచక రూపం ప్రధమం. ప్రధమం అంటే మొదటిది 
దీనికే ఆదిమం అన్నది పర్యాయ వాచకం అ(గ్రిమం అని కూడా అనవచ్చు తెలుగులో మొదటిది 
అన్నమాటకు నమానంగా ప్రధమం, ఆదిమం, అగ్రిమం అన్న సంస్కృత పదాలను వాడవచ్చు 

ద్వి అంటే రెండు ద్వితీయం అంటే రెండవది అద్వితీయం అనేమాటను వాడతాం అద్వి 
తీయం అంటే రెండవది కానిది, అంటే మొదటిది అద్వితీయుడు అంటే మొదటివాడు, సాటిలేని 
వాడు త్రి అంటే మూడు తృతీయం అంటే మూడవది తృతీయుడు అంటే మూడోవాడు 

చతుస్‌ అంటే నాలుగు చతుర్థం అంటే నాలుగోది దీనికి తురీయం, తుర్వం అని 
రూపాంతరాలున్నాయి చతుర్ధ పురుషార్ధం అనడానికి బదులు తురీయ పురుషార్ధం అని కూడా 
అనవచ్చు నాలుగో పురుషార్ధం మోక్షం అన్నమాట పంచ అంటే అయిదు పంచమం అంటే 
అయిదవది పంచముడు అంటే అయిదోవాడు 

షట్‌ అంటే ఆరు. షష్టం అంటే ఆరవది సప్త అంటే ఏడు సప్తమం అంటే ఏడవది అష్ట 
అంటే ఎనిమిది. అష్టమం అ౪టే ఎనిమిదవది నవ అంటే తొమ్మిది నవమం అంటే తొమ్మిద 
వది దశ అంటే వది. దశమం అంటే పదవది అల్లుడికి దశమ(గహం అని పేరు కదా 

తెలుగులో పది తరువాతి సంఖ్యలను పదకొండు, పన్నెండు అని లెక్కిస్తాం అంటే పదికి 


స్కృ 
అసి 


146 అ మనబాష 


ఒకటి కలికి త పదకొండు పదికి రెండు కలిపితే పండైండు, ఇదే పన్నెండు అయింది సంఖ్యలో 
అంకెలు టె సిన క్రమంలోనే అంటే ఎడమబైపు సంఖ్యాపదాన్ని ముందుగా, కుడివైపు సంఖ్యా 
se వాడతాం వేలు, వందలు, పదులు, ఒకట్ల వరుస పాటిస్తాం సంస్కృతంలో 
లైకాదు ౬ ఒకట్లు, పదులు, వందల వరుసలో ఉంటుంది ఏకాదశ అంటే పదకొండు ఏకా 
శం అంటే వదకొండవది ద్వాదశి అంటే పన్నెండు ద్వాదశం అంటే పన్నెండవది త్రయోదశ 
ంటే పదమూడు త్రయోదశం అంటే పదమూడవది. చతుర్దశ అంటే పధ్నాలుగు చతుర్దశం 
టె పధ్నాలుగవది 
ఇంతవరకు మన తిధులకు సరిపోతాయి. తిధులలో మొదటి నాలుగు వికృతులు, ప్రధమ 
వాడృమి ద్వితీయ విదియ తృతీయ తదియ. తదియకు తద్ది అని రూపాంతరం అట్ల తద్దె ఉంది 
కదా చతుర్ధి చవుతి చౌతి, చవితి అని కూడా వాడుక ఉంది చతుర్ధి చవితి రెండూ వాడుకలో 
ఉన్నాయి తక్కిన వాటికి తత్సమ రూపాలే వాడుకలో ఉన్నాయి పంచమి, షష్టి సప్తమి, అష్టమి, 
నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అని 
పంచదశ అంటే పదిహేను పంచదశం అంటే పదిహేనవది. షట్‌దశ అంటే షోడశ 
అవుతుంది షోడశ అంటే పదహారు షోడశం అంటే పదహారవది మనకు షోడశ మహారాజు 
లున్నారు అష్టాదశ అంటే పద్దెనిమిది అష్టాదశం అంటే పద్దినిమిదవది 
పందొమ్మిదిని చెప్పడానికి రెండు పద్ధతులున్నాయి అష్టాదశలాగానే నవదశ అనడం ఒక 
వదతి నవదశం అంటే పందొమ్మిదవది ఇరవయికి ఒకటి తక్కువ అని చెప్పడం రెండో పద్ధతి 
ఏ కోన వింశతి అంటే ఒకటి తక్కువ ఇరవై ఏక అంటే ఒకటి ఊన అంటే తక్కువ వింశతి 
అంటే ఇరవై ఊన వింశతి అని కూడా అనవచ్చు 


ta 


ళా 
ol 
టా 


= 


( 


Eh 


6 & 


vr 


మనబాషతి 149 


కుంశతి నుండి మహాభూరి దాకా 


వీంశతి అంటే ఇరవై వింశం అన్నా వింశతి తమం అన్నా ఇరవయ్యవది తెలుగులో హం 
వింశతి అని కధాకావ్యం కూడా ఉంది అయ్యలురాజు నారాయణామాత్యుడు రచించిన ఈ 
కావ్యంలో హంస చెప్పిన ఇరవయి కధలున్నాయి నాటి (ప్రజల జీవనాన్ని గురించి తెలుసు 
కోవడానికి ఇటువంటి కధా కావ్యాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి వింశతి తరువాతి 
సంఖ్యలు ఏకదశ ద్వాదశ లాగానే ఉంటాయి ఏక వింశతి అంటే ఇరవై ఒకటి ద్వావింశతి అంటె 
ఆరవై రెండు పంచ వింశతి ఇరబై అయిదు భేతాళ పంచవింశతి అని ఇరభై అయిదు కథల 
కథాకావ్యం ఉండి ఇరవై తొమ్మిదిని నవ వింశతి, ఏకోన త్రింశత్‌, ఊన త్రిశంత్‌, ఏకాన్న 
(తింశత్‌ అనవచ్చు నవ వింశత్‌ అంటే తొమ్మిది+ఇరవై ఏకోన త్రిశంత్‌ అంటే ఒకటి తక్కువ 
ముప్పయి తక్కినవీ ఇంతే (త్రింశత్‌ అంటే ముప్పై ద్వాత్రింశత్‌ అంటే ముప్పై రెండు తెలుగులో 
కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కధాకావ్యం రచించాడు ద్వాత్రింశిక అంటే ముప్పై 
రెండు కలది అంటే ఇందులో ముప్పై రెండు కథలుంటాయి 

చత్వారింశత్‌ అంటే నలభై నవ టత్రింశత్‌ అన్నా ఏకోన చత్వారింశత్‌ అన్నా ఊన చత్వా 
రింశత్‌ అన్నా ముప్పై తొమ్మిది వందదాకా ఈవిధంగా సాగుతుంది పంచాశత్‌ అంటే యాభై 
షష్టి అంటే అరవై షష్టి షష్టి అనే మాటలకు అర్జభేదం ఉంది షష్టి అంటే ఆరు షష్టి అంటే 
అరవై షష్టి పూర్తి అంటే అరవయ్యేళ్ళు నిండినప్పుడు చేసుకొనే పండగ అరవయ్యేళ్ళు బతకడం 
కష్టమయిన రోజుల్లో ఈ పండగ చేసుకోవడం మొదలుపెట్టి ఉంటారు తరువాత బతికిన కాల 
మంతా అధిక లాభమే తరువాత (ప్రతి పదేళ్ళకీ ఒక్కో వండగ చేసుకుంటున్నాం 

చతుష్పష్టి అంటే అరవై నాలుగు చతుష్షష్టి కళలు అనేమాట ఎక్కువ వాడుకలో ఉంది 
కళలు అరవై నాలుగే అయితే అవి ఏ అరబై నాలుగు అనే విషయంలో అభిప్రాయ భేదాలు 
న్నాయి ఈ అరవై నాలుగుకు సంబంధించి ఏడెనిమిది రకాల పట్టికలున్నాయి ఇవి అసంఖ్యాకం 
అనేవాళ్ళూ ఉన్నారు కళలు ఎన్ని అయినా చతుష్షష్టి అన్నది రూఢి అయిపోయింది 

సప్తతి అంటే డెబ్బై పాలవేకరి కదరీపతి అనేకవి శుకసప్తతి అనే కధాకావ్యం రాశాడు 
ఇందులో చిలుక చెప్పిన డెబ్బై కధలుంటాయి షష్టి పూర్తిలాగానే సప్తతి తమ జయంతి కూడా 
జరుపుకుంటారు 

అశీతి అంటే ఎనఖై, అశీతితమం అంటే ఎనభయ్యవది పద్మనాయకులలో సింగమనేనికి 
అశీతి వరాల సింగమనేడు అనిపేరు నవతి అంటే తొంఖై షణ్జవతి అంటే తొంభై ఆరు 

శతం అంటే నూరు శతతమం అంటే నూరవది నూటికంటే ఎక్కువ సంఖ్యను తెలువ 
వలసిన అవసరం వచ్చినవ్వుడు ఉత్తర, అధిక అనేమాటలను వాడతారు అష్టోత్తర శతం అంటే 
నూట ఎనిమిది అష్టశతం, అవ్వాధికశతం అనికూడా అనవచ్చు. ఉపనిషత్తులు నూట ఎనిమిది 
తెలుగు శతకాలలో పేరుకు శతకం అంటే నూరు పద్యాల రచన అన్న అర్ధమే అయినా సాధార 
ణంగా నూట ఎనిమిది పద్యాలుంటాయి 

ద్విశతి అంటే రెండు వందలు. (త్రిశతి అంటే మూడు వందలు విశ్వనాధ సత్యనారాయణ 
గారు వరలక్ష్మీ త్రిశతి రచించారు సప్తశతి అంటే ఏడు వందలు గాథాసప్తశతి సుప్రసిద్ధమైన 


150 అనునబాష 


కచన దీనికి శాలివాహన సప్తశతి అనికూడా పేరు అనేకమంది కవులు కవయి[క్రులు చెప్పిన 
కసవంతమయిన ఏడువందల ప్రాకృత శ్లోకాలు ఈ (గ్రందంలో ఉన్నాయి శ్రీనాధుడు దీన్ని 
లుగులోకి అనువదించాడు కాని ఇప్పుడు లభ్యంకావడంలేదు ఆధునికుల్లో రాళ్ళపల్లి అనంత 
శర్మ గారు అనువదించారు 
సహస్రం అంటే వేయి అష్టోత్తర సహస్రం అంటే ఒకవేయి ఎనిమిది శతతమం అంటే 

వూరవది సహ(స్రతమం అంటే టెయ్యవది తెలుగులో వెయ్యి వరకు సంఖ్యలకు పేర్లున్నాయి 
న సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్నవే నూరు వేలు లక్ష నూరు లక్షలు కోటి నూరు 
కోట్లు అర్చుదం పది అర్చుదాలు ఒక న్యర్చుదం పది న్యర్చుదాలు ఒక ఖర్వం. పది ఖర్వాలు ఒక 
మహాఖర్వం, పది మహాఖర్వాలు ఒక పద్మం పది పద్మాలు ఒక మహాపద్మం పది మహాపద్నాలు 
ఒక క్షోణి పది క్షోణులు ఒక మహా క్షోణి పది మహాక్షోణులు ఒక శంబం పది శంఖాలు ఒక 
మహాశంఖం పది మహాశంజాలు ఒక క్షితి వది క్షితులు ఒక మహాక్షితి పది మహాక్షితులు ఒక 
క్షోభం పది క్షోభాలు ఒక మహాక్షోభం పది మహోక్షోభాలు ఒక నిధి పది నిధులు ఒక పర్వం 
పది పర్వాలు ఒక పరార్ధం పది పరార్థాలు ఒక అనంతం పది అనంతాలు ఒక సాగరం వది 
సాగరాలు ఒక అవ్యయం పది అవ్యయాలు ఒక అచింత్యం. పది అచింత్యాలు ఒక అమేయం, 
వది అమేయాలు ఒక భూరి పది భూరులు ఒక మహాభూరి మహోభూరి అంటే ఒకటి తర్వాత 
ముప్పై నాలుగు సున్నాలు 

మహాపద్మనందుడికి ఆ పేరు అంత ధనం కూడబెట్టడం వల్లనేనంటారు మహాపద్మం 
అంటే కోటి కోట్లు. ఈ సంఖ్యలన్నీ భారతీయుల అభివృద్ధి స్థాయికి నిదర్శనం 

మనవాళ్ళ కాలగణనం కూడా విస్మయావహంగా ఉంటుంది. ఇదంతా ఒకప్పటి కాలంలో 
భారతదేశంలో జరిగిన వివిభ శాస్త్రాల అభివృద్దికి అద్దం వడుతుంది 


డో (€ 
tA 


Ur 
ups 


ఇ 


"క 


f 


త్వా 
మ్‌ 
లీ 


(8 


షా 


zr 


మనబాషత 151 


సంకేతాలు 


మనకు సంఖ్యల ప్రాధాన్యం చాలా ఉంది చాలా సంఖ్యలు సంకేతాలుగా వాడుకల్లో ఉన్నాయి 
వీటిని వివరించే సంకేత పదకోశాలు కూడా ఉన్నాయి ఛందస్సు, అలంకారశాస్త్రం, మతం, తత 
శాస్త్రం, భాషలు, పదార్ధాలు అవీ ఇవీ అనిలేదు సర్వ విషయాలకూ సంబంధించి రూఢమైన 
సంఖ్యలున్నాయి పూర్వం సంఖ్యలను చెప్పడానికి కూడా సంకేతాలను ఉపయోగించేవాళ్ళు 
సూర్యుడు, చంద్రుడు, భూమి మొదలయినవి ఒకటికి సంకేతాలు నేత్రాలు రెండు, మూర్తులు 
ముగ్గురు, సముద్రాలు నాలుగు, బాణాలు అయిదు, రుచులు ఆరు, స్వరాలు ఏడు, వసువులు 
ఎనిమిది మంది, రసాలు తొమ్మిది, ఆకాశం శూన్యం ఇవేకాదు ఒక్కొక్క అంకెకూ ఒకటికంటే 
ఎక్కువే సంకేతాలున్నాయి హిమకరాంగవియత్‌శశి అంటే హిమకరుడు చండ్రుడు- ఒకటి, 
అంగాలు- ఆరు, వియత్‌, ఆకాశం- శూన్యం, శశి చంద్రుడు - ఒకటి సంస్కృత లేఖన పద్ధతిలో 
దీన్ని తిరగవేస్తే ఆ సంవత్సరం వస్తుంది హిమకరాంగ వియత్‌శశి అంటే 1061 ముని వసునిధి 
అంటే మునులు ఏడుగురు- సప్తర్షులు, వసువులు అంటే ఎనిమిది, నిధులు తొమ్మిది తిరగవేస్తే 
987 ఇట్లా సంఖ్యలకు వస్తువులు సంకేతాలుగానూ, మళ్ళీ వస్తువులకు సంజ్యలు సంకేతాలు 
గాను వాడతారు ఉదాహరణకు త్రయి మూడు మూడు వేదాలన్నమాట ఇది చాలా విస్తృత 
మయిన (ప్రక్రియ 

కొన్ని కొన్ని అంశాలు నిశ్చితంగా ఉండవు ఉదాహరణకు సప్తవ్యసనాలూ ఉన్నాయి, అష్ట 
వ్యసనాలూ ఉన్నాయి దశ వ్యసనాలూ ఉన్నాయి, అష్టాదశ వ్యసనాలు కూడా ఉన్నాయి షట్బక్ర 
వర్తులు, ద్వాదశ చక్రవర్తులు, షోడశ చక్రవర్తులూ ఉన్నారు అట్లాగే అష్టాంగాలు ఇరవై రకా 
లున్నాయి 

మన ఛందస్సులో ద్విపద అంటే రెండు పాదాల పద్యం త్రిపద అంటే మూడుపాదాల 
పద్యం తెలుగులో అంతగా వాడుకలోలేదు తెలుగుపద్యాలు సాధారణంగా చతుష్పాదులు 
వృత్తాలన్నింటినీ మరోపాదం కలిపి పంచపాదులుగా రాయవచ్చు సి నారాయణరెడ్డి గారి 
(ప్రపంచ పదుల్లాంటివి ఆరు పాదాల పద్యం షట్పద కన్నడంలో ఈ పద్యానికి వాడుక ఎక్కువ 
ఎనిమిది పాదాలుంటే అష్టపది. జయదేవుని అష్టపదులు సుప్రసిద్ధం కదా 

కావ్య భేదాలలో కూడా ఒక పద్యం నుండి అనేక పద్యాలదాకా వివిధ సంఖ్యలతో కొన్ని 
కావ్యాలేర్చడతాయి ఉదాహరణకు అష్టకం అంటే ఎనిమిది పద్యాల రచన శతకం అంటే నూరు 
పద్యాల రచన 

ద్వయం అంటే రెండిటి సమూహం, త్రయం అంటే మూడింటి సమూహం, చతుష్టయం 
అంటే నాల్గింటి సమూహం అట్లాగే ద్వికం, త్రికం, చతుష్మం, పంచకం, షట్కం, సప్తకం, 
అష్టకం, నవకం, దశకం వగైరా ద్వితయం, త్రితయం, పంచతయం, షట్టయం అనికూడా అన 
వచ్చు 

కవిద్వయం అని నోరి నరసింహశాస్త్రిగారి నవల. శ్రీనాధ పోతనల ఇతివృత్తం ఆధారంగా 
ఈ నవల రచించాడు తెలుగు వారిలో కవిత్రయం అంటే తెలియని వారుండరు. మనకు 
నన్నయ, తిక్కన, ఎర్రనల లాగా కన్నడంలో పంవ, పొన్న, రన్నలతో రత్నత్రయం ఉంది సంస్కృ 


152 ఉమనబాష 


వ. కం, ఆదిభౌతికం, ఆధి దైవికం కాని ఈ మాటను వాడేటప్పుడు వీటి స స్పృహ 
స. వాడు మహా తాపత్రయ పడిపోతున్నాడు అంటాం తపించిపోవడం, తొందరపడి 
వడం అన్న అర్దంలో వాడుతున్నాం దుష్టచతుష్టయం భారత కధలో సుప్రసిద్దం కాని 
వ దుష్టులు “కలిస్తే వారిని దుష్ట చతుష్టయం అని వ్యవహరిస్తాం వాడి మొహం చూస్తేనే 
జ్‌ హాపాతకాలూ చుట్టుకుంటాయని అంటూ ఉంటారు ఈ అయిదూ ఏమిటన్నది తెలిసి 
వ అవసరమేమీలేదు ఘోరమైన పాపం అన్న అర్దం సరిపోతుంది. పంచ మహాపాత 
కాలు అంటే- బంగారం దొంగిలించడం, సురాపానం, (బ్రహ్మహత్య, గురుపత్నీ సంగమం అనే 
నాలుగు పాతకాలూ, ఈ పాతకాలు చేసిన వాడితో స్నేహం అన్న అయిదో పాతకం. మరో 
విదంగా (బ్రహ్మహత్య, భూణహత్య, బాలహత్య, గోహత్య, స్తీహత్య 
త్రికరణ శుద్దిగా అన్న మాటకు మనస్సు, వాక్కు కర్మ ఈ మూడింటి పరంగానూ 
పవిత్రంగా అని అర్దం నిజాయితీగా అన్న అర్ధంలో వాడుతున్నాం పంచభక్ష్య పరమాన్నాలు 
ఆన్నమాటను కూడా మనవాళ్ళు ఎక్కువగా వాడతారు పంచభక్ష్యాలు అంటే భక్ష్యం, భోజ్యం, 
లేహ్యం, చోష్యం, పేయం వివిధ వంటకాలతో చక్కని విందు అన్న అర్దంలో వాడుతున్నాం 
ంచాంగం అంటే తిధి, వార, నక్షత, యోగ, కరణాలను తెలిపేది 
సప్త వ్యసనాలు అన్నమాట కూడా ఇటువంటిదే స్త్రీ మద్యం, వేట, జూదం, వాక్సారుష్యం, 
అర్థడూషణం, దండపారుష్వం అన్నవి సప్త వ్యసనాలు అన్ని రకాల దురలవాట్ల అని నేటి 
అర్ధం అష్టకష్టాలు అన్న మాటా ఇటువంటిదే దేశాంతరం, భార్యావియోగం, ఆపత్మాల బంధు 
దర్శనం, ఉచ్చిష్ట భక్షణం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, భంగం, దారిద్య్రం అన్నవి అష్ట 
కష్టాలు అనేకరకాల వల దుర్భరమయిన కష్టాలు అన్న అర్ధంలో వాడుతున్నాం. అష్టైశ్వ 
ర్యాలూ ఇలాంటిదే దాసీజనం, భృత్యులు, పుత్రులు, మిత్రులు, ఎంసతతు వాహనం, ధనం. 
ధాన్యం అన్నవి ఎనిమిది ఐశ్వర్యాలు మహాసంపన్నత అన్న అర్ధంలో వాడుతున్నాం ఇట్లా ఎన్నో 
సంకేతాలు 


రన్‌ ( 


Ps 


మవబాషఆ 153 


స్త్రీ ప్రత్యయాలు 
యాటలను పురుష ౭ కనన... స్తే బోధకాలుగానూ వాడే పద్దతి భాషలన్నిటిలోనూ 
ష దోదక ప్రతృయం చేరితే ఆ మాట పురుషుణ్ణి బోధిస్తుంది స్రీ జ బోధక 
ప్రతృ్మయం చేరితే స్త్రీని బోడి దిస్తుం ండి తెలుగులో అమ్మ, ఆలు, ఆడి వంటి ప్రత్యయాలు చేరి స్ట 
డెడక పదాలు ఏర్పడతాయి పెద్దమ్మ, పేదరాలు, వగలాడి లాంటివి సంస్కృతంలో ఈ ప్రక్రియ 
విస్తారంగా ఉండి అయితే Ce స్రీ లింగ శబ్దాలన్నీ స్రీ స్త వాచకాలు కావు వాక్య నికా 
ణంలో వాటి ప్రయోజనం ఉంటుంది తెలుగులో సంస్కృత పదాలను వాడేటప్పుడు స్తే స్త్రీ బోధక 
తప్ప తక్నిన వాటికి తేడా ఏమీ ఉండదు ఉదాహరణకు ఆయన మాటల్లో చాలా 
డి అనీ అనవచ్చు, ఆయన య చాలా న ఉంది అనీ అనవచ్చు చాతురి 


తెలుగులో రో అమహ త్తులే. పోండిత్య . అనీ, య అనీ అనవచ్చు 
ం- జెచితి, నైపుణ్యం- నైపుణి, మాధుర్యం- మాధురి, వైదగ్ధం- వైదగ్గి, పారం 

వర్తుం- వార పరి వంటివి ఇటువంటబివి- శైలి, మైత్రి, సామగ్రి వంటివి స్తై స్త్రీ ప్రత్యయాంతాలుగానే 

కూతురు, par ఆన్న అర్దంలో స్తే (ప్రత్యయం చేరి పదాలేర్పదతాయి కైకయ రాజు 
కూతురు కైకేయి విదేహరాజు కూతురు వైదేహి, పాంచాల రాజు కూతురు పాంచాలి సత్రాజిత్తు 
కూతురు సౌడ్రాజితి, భీష్ముని కూతురు ఖైష్కి (రుక్మిణి), భీముని కూతురు ఖైమి గాంధార రాజు 
తూతురు గాంధారి 

ఇంద్రుని భార్య ఐం(ద్రి రుద్రుని భార్య రౌద్రి, బ్రహ్మ భార్య (బ్రాహ్మి, గోపుని భార్య గోపి 

ఇండ్రుని భార్యను ఇంద్రాణి అని కూడా అనవచ్చు దీనిలాగే రుద్రాణి, శర్వాణి, భవాని, 
శక్రాణీ, మృడాని, [బ్రహ్మోణి, వరుణాని 

విష్ణు వంటి ఉ కారంత శబ్దాల మీద "వి ఆగమంగా వస్తుంది విష్ణువు భార్య వైష్ణవి, 
శంభుని భార్య శాంభవి అట్లాగే మాధవి, వాసవి మొదలయినవి 

కూతురు, భార్య అన్న ఈ రెండు సంబంధాలు గాక సోదరి, అత్త, కోడలు వంటి సంబం 
ఢాలను బోధించడం వాక్యరూపంలో తప్పు సాధ్యపడదు ఇంద్రాణి, మాధవి వంటివి పేర్లుగా 
వాడుతున్నామే తప్ప వాటిని ఇంద్ర, మధు సంబంధమైన వాటిగా మనం వాడడం లేదు కావ్యా 
లలో ఈ మాటల ప్రయోగాలు ఎక్కువ ఒకే వ్యక్తిని బోధించడానికి అసలు పేరుతో పాటు, దేశం, 
తండ్రి, వంశం, భర్త, విశిష్ట గుణగణాల వంటి వాటి సంబంధంతో ఎన్నో పే బర్లు కావ్యాలలో 
వాడుకలో ఉన్నాయి కృష్ణ, 'పోంచాల్‌; (ద్రౌవదిలాగా 

పతి అంటే భర్త దీని స్తే స్తీ వాచక పదం పత్ని వకపత్ని, వీరపత్ని సవత్ని అని సమాసంలో 
వాడవచ్చు 

జనన శబ్దం నుండి జనని ఏర్పడుతుంది 

పాఢు శబ్దం నుండి సాధ్వి ప్రభు శబ్దం నుండి ప్రభ్వి ఏర్పడతాయి 

నేతృ పదం నుండి నేత్రి ఏర్పడుతుంది నేత్రి అంటే నాయకురాలు జనయితృ నుండి 
జనయిత్రి, కవయితృ నుండి కవయిత్రి కవి నుండి కవయిత్రి రాలేదు. రచయిత నుండి రచ 
యిత్రి రాలేదు కర్తృ నుండి కరర్తి వచ్చింది దాతృ నుండి దాఃత్రి దాత్రి అంటే దానశీల 


154 అ మనభాష 


తృ శబ్దం నుండి మాత్రి ఏర్పడదు పితృ- పిత అయినట్లుగా మాతృ- మాత అవు 
హిత నుండి దుహిత ఏర్పడింది కూతురు అని అర్దం 

(ప్రతృయం చేరి చాలామాటలు ఏర్పడతాయి గౌర- గౌర్‌, లక్ష్మి- లక్ష్మీ అవుతాయి 
గుళోకి వచ్చినప్పుడు గౌరి, లక్ష్మి అని అవుతాయి పుత్ర- పుత్రి, నద- నది, దేవ- దేవి, 
- తాపసి, ఛాత్ర- ఛాత్రి, దూత-దూతి, నట- నటి, విట- విటి, చేట- చేటి, తరుణ- 
వడి రమణా రమణి, సుకుమార- సుకుమారి, అనుచర- అనుచరి, గాయన- గాయని, 
3- నర్తకి, బీక్షుక- భిక్షుకి, పితామహ-- పితామహి, మాతామహ- మాతామహి, నర- నారి 
ముడలయిన మాటలన్నీ "ఈ' ప్రత్యయం చేరి ఏర్పడ్డవే విద్వాంసురాలు విదుషి 

యిశస్విని, స్వామిని, రాగిణి ఇటువంటివే రాగిణి అంటే అనురక్తురాలు సంగీతంలో ఒక 
వధాన రాగం నుండి పుట్టిన రాగం అన్న అర్దం కూడా ఉంది రాగరాగిణి అన్నప్రయోగం కూడా 


కూ 


(/ 


షా 

మూ 
లె ద్‌ నివే 
ir ఆన 

రి 


Gl 
(5 


స్‌ 


ల 


¥ 
et 
ళ్‌ 


CA 


el 


ఇ 
0 
౮7 


శ 


[ 


ఉంది 
పక్షులు, జంతువులలో ఆడపక్షులు ఆడ జంతువులను సూచించడానికి కూడా “ఈ” 


తాయం చేరుతుంది సింహ- సింహి అవుతుంది మృగ- మృగి అవుతుంది హంస- హంసి, 
చక్రవాక- చక్రవాకి, మయూర- మయూరి, భుజంగ- భుజంగి, మహిష- మహిషి వ్యాఘ్ర- 
కురంగ- కురంగి, విహంగ- విహంగి, నాగ- నాగి అవుతాయి నాగి అంటే ఆడ 


గళ్ళ 


tat 
ళ్‌ 
> to 


క్ర 


d 


ఇ. 
ta 


f 
(€ 
ళ్‌ 


ఇ 


మన కావ్యాలలో స్తీ వర్ణన చాలా ప్రధానంగా ఉంటుంది స్త్రీకి పర్యాయ వాచక పదాలు 

లలు అవయవ వాచకాలయిన పదాలతో స్తీ వాచక పదాలెన్నో కావ్యాలలో దర్శనమిస్తాయి 
ముబ శబ్దంతో చండ్రమువి, వద్మముబి ఏర్పడతాయి చంద్రముఖ, పద్మముబ అని కూడా వాడ 
వచ్చు లతాంగి అనవచ్చు లతాంగ అనీ అనవచ్చు సుదంతి అనీ అనవచ్చు, సుదంత అనీ అన 
వచ్చు అట్లాగే బింబాధరి/ బింబాధర దొండపండు వంటి అధరం (కింది పెదవి) కలిగిన స్రీ 
బింబోష్టి/ బింబోష్ట కూడా అంతే మృగనయని/మృగనయన, కంర, గాత్ర, ఉదర వంటి పదాలతో 
కూడిన చాలా మాటలు ఏర్పడతాయి 

వద్మనేత్ర, కమలనేత్ర, మృగనేత్ర మొదలయినవి అకారాంతాలుగానే ఉంటాయి. పద్మనేత్రి 
వంటి ప్రయోగాలు తెలుగు కావ్యాలలో అక్కడక్కడా కనిపిస్తాయి అక్ష శబ్దం అక్షిగానే ఉంటుంది 
జలజాక్షి మీనాక్షి మృగాక్షి చంచలాక్షి మొదలయినవి 

కోమల/ కోమలి, మనోహర/ మనోహరి రెండు రూపాలూ ఉన్నాయి 

పంతులు గారి భార్యను పంతులమ్మ అనవచ్చు ఉపాధ్యాయురాలినీ పంతులమ్మ అన 
వచ్చు సంస్కృతంలోనూ కొన్ని పదాలు ఇంతే. ఉపాధ్యాయి అంటే ఉపాధ్యాయుని భార్య ఉపా 
ధ్యాయురాలూ కూడా ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయురాలు మాత్రమే ఆచార్యాని అంటే 
ఆచార్యుని భార్య ఆచార్య అంటే ఉపాధ్యాయురాలు 

మత్‌ ప్రత్యయం చేరిన మాటల మీద 'ఈ' ప్రత్యయం చేరి స్త్రీ వాచక పదాలు ఏర్పడతాయి. 
బుద్ధిమతి, సరస్వతి జ్ఞానవతి, యశస్వతి, ఆయుష్మతి, గర్భవతి మొదలయినవి 

జ్యేష్ట బాల, సుత, తనయ, దీర, (ప్రియ, అబల వంటివి ఆ" (ప్రత్యయం చేరినవి క 
ప్రత్యయం చేరిన మాటల్లో దానికి ముండు అకారం ఇకారం అవుతుంది బాలకా బాలిక, 
గాయిక, నాయిక, పరిచారిక, పుత్రిక వంటివి. 


[3 
eh 
ఖో 


A 0 


zr 


మనబాషత 155 


ఈఊఉపసర్గలు 

భొషలో కొత్త పదాలను కల్పించుకోవడమన్నది చాలా ముఖ్యమయిన ప్రక్రియ ఏ భాష అయినా 
చెందడమన్నది ఈ పదకల్పనా ప్రక్రియ మీదే ఆధారపడి ఉంటుంది ప్రతిభాషకూ ఈ 

సామర్థ్యం ఉంటుండి అయితే సదకల్పనలో భాషలు ప్రత్యేకమయిన విధానాలను అవలం 
సాయి ఈ విషయంలో తెలుగుకూ, సంస్కృతానికీ భేదం ఉంది కృత్తద్దితాలూ, సమాస 
నిర్మాణం వంటివి రెండు భాషలకూ సమానమే కాని సంస్కృతంలో ఉపసర్దలు ఒక విశిష్టమైన 

(ప్రక్రియ 

కుద నిరా ణంలో ధాతువు మూలం ధాతువుకు ఒక అర్ధం ఉంటుంది దానికి ప్రత్యే క్ర 
అర్థాలు కల్పించడానికి ఉపసర్దలు చేరతాయి. ఉపసర్ణ ఫాకువకు ముందు చేరుతుంది హృ 
నేది ధాతువు దీనికి బలవంతమని అర్ధం సంహారం, విహారం, ఆహారం, |ప్రహారం వంటి 
ల గా హృ ధాతువునుండే ఏర్పడుతున్నాయి ఈ మాటలన్నిటికీ అర్థాలు వేరు ఈ వేరు 
వేరు అర్థాలు, సం, వి, ఆ, ప్ర మొదలయిన ఉపసర్గలు చెరడంవల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి 
సంస్కృతంలో ఉవసర్దలు చేరి వివిధ అర్థాలలో పదాలు ఏర్పడడం అన్నది చాలా విస్త్రతమయిన 


అబివృద్ది 


లు 


న్నీ 


సంస్కృతం ౦లో ఇరవై రెండు ఉపసర్దలున్నాయి అవి 'కు, పరా, అప, సం, అను, అవ, 
నిస్‌, నిర్‌ దుస్‌, దుర్‌, వి, ఆజ్‌, ని, అధి, అపి, అతి, సు, ఉత్‌, అభి, (ప్రతి, పరి, ఉప' ధాతువులకు 
ఈ ఉపసర్లలుచేరి ఎన్నో మాటలు ఏర్పడతాయి 

ప్రో అనే ఉపసర్దను తీసికుంటే ప్రయోగం, ప్రవాదం వంటి మాటలెన్నో దీనితో 
ఏర్పడతాయి యోగం అనే మాటకు యుక్త, కూర్చడం, నిగ్రహం వంటి అనేకార్టాలున్నాయి 
ప్రయోగం అంటే వాడడం, కూర్చడం, అర్బణం వంటి అర్థాలున్నాయి ప్రయోగం అన్న మాటను 
ఇంగ్లీషు ఎక్స్‌వరిమెంట్‌కు సమానార్థకంగా కూడా వాడుతున్నాం విషప్రయోగం చేశారు, 
అణ్వస్తాలను ప్రయోగించారు, బలప్రయోగం చేశారు, నాటకప్రయోగం జరిగింది వంటి 
వాక్యాలలో ప్రయోగ శబ్దానికి అర్ధచ్భాయలున్నాయి. నాటక ప్రయోగంలో ప్రయోగానికి ప్రదర్శన 
అని అరం ఈ ప్రయోగ శబ్దం నుండి ప్రయోక్త- ప్రయోగించేవాడు అన్న పదం ఏర్పడింది 
(ప్రయోగి అన్నా ఇదే అర్థం (ప్రయోగ్యం, ప్రయోజ్యం, ప్రయోజనం, ప్రయోజకుడు మొదలయిన 
మాటలు ఈ విధంగా ఏర్పడ్డవే నాటకాల పరిభాషలో ప్రయోగాతిశయం అనే మాట ఉంది 

సాధారణంగా ఈ “ప్రి అనే ఉపసర్గకు మిక్కిలి అని అర్ధం కంపం, కంపనం అన్న 
మాటలకు ప్ర' చేరి ప్రకంవం, ప్రకంపనం ఏర్పడతాయి మిక్కిలి వణకడం అని అర్ధం (ప్రకంప 
నాలు కలిగాయి అని ప్రయోగం కాండం- ప్రకాండం అవుతుంది చెట్టు బోదె అని అర్థం వేళ్ళ 
దగ్గరినుండి కొమ్మలదాకా ఉందే వృక్షభాగం (ప్రకోపం అంటే తీవ్రమైన కోపం ఉద్రేకం, 
అతిశయం అని కూడా అర్ధం 

ప్రక్రియ అంటే మంచిపని, చేయదగినవని, పని విధానం అని అర్ధం క్షాళనం- ప్రక్షా 
ళనం అవుతుంది బాగా కడగడమని అర్ధం శుద్ధి చేయడం 

ప్రఖ్యాతి అంటే మిక్కిలి ప్రసిద్ధి చెందినది "ప్రఖ్యాతి అంటే కీర్తి ప్రగాఢం అంటే ఎక్కువ 


156 అతమనబాష 


మాష అంటే పెద్ద ధ్వని తప్తం అంటే వేడి చేయబడింది ప్రతప్తం బాగా వేడి చేసింది 
తాపం అంటే కూడా వేడి అనే అర్దం పరాక్రమం, శక్తి అనే అర్జాలూ ఉన్నాయి 

(ప్రదక్షిణం అంటే దక్షిణం, కుడివైపుకు తిరగడం దేవతల చుట్టూ తిరగడాన్నే (ప్రదక్షిణ 
కేయిడిం అంటున్నాం ఎక్కువగా తిరగడం అన్న అర్దంలో ప్రదక్షిణకు చాలా ప్రాచుర్యం 


ళ్‌. fy + 


వచ్చింది 
ప్రదర్శనం అంటే విశదవరచిచూపడం (ప్రదానం అంటే గొప్పదానం (ప్రదాత అంటే 
కొప దాత ప్రస్తుతం ప్రదానం అంటే ఇవ్వడం అనీ, ప్రదాత అంటే ఇచ్చేవాడనీ ప్రయోగం 
బహుమతి (ప్రదానం జరిగింది అంటున్నాం బహుమతి ప్రదాత అన్నప్పుడు బహుమతిని నెల 
కౌల్పి ఇచ్చేవాడితోపాటు, సభలో బెపచారికంగా బహుమతిని అందించే వ్యక్తీ స్ఫురిస్తున్నాడు 

పితామహుడు అంటే తాత ప్రపితా మహుడు అంటే ముత్తాత ప్రప్రపితామహుడు అంటే 
ముత్తాత తండ్రి పౌత్రుడు అంటే మనుమడు ప్రపౌత్రుడు అంటే మునిమనుమడు ప్రపుల్లం 
అంటే బాగా వికసించింది [ప్రబంధం అంటే (ప్రకృష్ణమైన బంధం కావ్యమనీ అర్ధం శ్రీకృష్ణ 
దేవరాయల కాలంలో వర్ణనాప్రధానంగా వచ్చిన కావ్యాలను ప్రబంధాలు అంటున్నాం బలం- 
ప్రబలం అవుతుంది చాలా బలం కలిగింది అనీ, గొప్పదనీ, ముఖ్యమైనదనీ అర్ధం ఎక్కువ అని 
కూడా అర్ధం ప్రబలసాక్ష్యం అంటే చాలా బలమైన సాక్ష్యమని అర్ధం బాధకం అంటే బాధిం 
చేడి ప్రబాధకం ఎక్కువగా బాధించేది 

ప్రబోధం అంటే చక్కగా బోధించడం, వివరించడం, మెలకువ అనీ, జ్ఞానం అనీ కూడా 
అర్హాలున్నాయి (ప్రబోధనం అన్నా ఇదే అర్ధం (ప్రబోధించు, ప్రబోధితుడు, ప్రబోధకుడు దీని 
నుండి ఏర్పడ్డవే 

(ప్రభాస అంటే మిక్కిలి కాంతి 'భా' అనే ధాతువుకు కాంతి అని అర్ధం ఈ ధాతువు నుండి 
భాస శబ్దం ఏర్పడింది భానుడని సంస్కృతంలో గొప్ప నాటకకర్త ఉన్నాడు ప్రభేదం అంటే విభ 
జించడం, వేరుపరచడం చిన్న చిన్న విభాగాలు చేయడం ప్రమత్తుడు అంటే మిక్కిలి మత్తు 
పౌందినవాడని అర్థం ఏమరుపాటు కలిగినవాడనీ అర్ధం దీనికి వ్యతిరేకార్థంలో అ(ప్రమత్తుడు, 
అప్రమత్తం అని వాడుతున్నాం జాగరూకుడు, జాగరూకత అని అర్థం 

ప్రమోదం అంటే ఎక్కువ సంతోషం. ప్రయత్నం అంటే మిక్కిలి యత్నం (ప్రలోభం అంటే 
మిక్కిలి లోభం ప్రోషితుడు అంటే దేశాంతరానికి పోయినవాడు శృంగార నాయికల్లో ప్రోషిత 
భర్తృక అని ఒక నాయిక ఉంది భర్త దేశాంతరంలో ఉంటే బాధపడే నాయిక ఈమె (ప్రవాదం 
అంటే ఎక్కువగా వ్యాపించినమాట ప్రభువు అంటే స్వామి ప్రభవం అంటే పుట్టుక, ప్రభూతం 
అంటే పుట్టినది ప్రసన్నం అంటే నిర్మలం, తేట అయినది, సంతుష్టి కలిగింది ప్రసన్నం చేసు 
కోవడం అంటే సుముఖత కలిగేట్లు చేసుకోవడం, సంతోషింపజేయడం ప్రకృష్టం అంటే 
గొప్పది ప్రజననం అంటే పుట్టుక ప్రకర్ష అంటే అతిశయం ప్రకారం అంటే పోలిక ప్రకిరణం 
అంటే చెదరినది. (ప్రజ్వలనం అంటే మండడం (ప్రగతి అంటే ముందుకు పోవడం, అభివృద్ధి 


మనబాషత 157 


రురాకాష్ట - అపవాటదం 
పరాజయిం పరాక్రమం వంటి మాటలను మనం ఎక్కువగానే వ వాడుతూ ఉంటాం ఈ మాటళ్తొ 
ముందు ఉన్న పరా అః న్నది ఉపసర్జ్ద ఈ వరా' అన్న ఉప సర్గకు వెనుక అని, వ్యతిరేకం అపి 
వడం అ, అత్యంతం అనీ అర్జాలు ఈ ఉవసర్ష చరి ఎన్నో మాట ౨లు ఏర్పడుతున్నాయి 
పరాకరణం అంటే నిరాకరణ పరాక్రమం అంటే శౌర్యం, బలం, ప్రయత్నం (క్రము అనె 

ధాతువుకు పరా అనే ఉవసర్ల చేరినవ్వుడు ఏర్పదినమాట (క్రము ధాతువుకు పాడ విక్షేపమని 
అరం పర్యాక్రమించదం అన్న అర్ధంలో పరాక్రాంతి ఆన్న మాటనూ వాడవచ్చు ఇక్కడ కూడా 
అడె ఉపసర్హ పరాక్రమ పరాక్రమవంతుడు, పరాక్రమశాలి, పరా(క్రాంతుడు అన్న మాటలకు 
పరాక్రమం కలవాడు ఆని అర్దం 

వరాగతం అంటే మృత్యువు పరాగమం అన్నా మృత్యువే పరాగమం అంటే శత్రువుల 
దండయాత్ర అని కూడా అర్థం ఉండి పరావృత్తం ఈ అంటే వెనక్కుమరలినది పరావర్తనం అంటే 
వెనుకకు మరలడం భౌతికశాస్త్రంలో ఎక్కువగా వాదేమాట కాంతి పరావర్తనం పరావర్తం అన్నా 
ఇదే అర్ధం వరావృత్తం పరావృత్తి, య క పరాగతం అన్న మాటలను వెనుకకు మరలినది 
అన్న అర్ధంలో మ. 

పరామర్శ అంటే వివేచన స్మరణ గ్రంధాలయాల్లో పరామర్శ గ్రందాలు అని కాటలాగులో 
ఒక విభాగం వ. ఇంగ్లీషులో రెఫరెన్సు అన్న అర్దంలో ఈ పరామర్శను వాడడం జరి 
గింది అట్లాగే క్షేమ సమాచారాలను విచారించడం కూడా 'వరామర్శే బాగా వివేచించడం పరా 
మృష్టం ఆంటే చక్షగా వివేచింపబడిందని అర్దం మ్శ శి ధాతువు. విమర్శలో కూడా ఇదే 
ధాతువు 

పరాభవం అశ్నా పరాభూతి అన్నా అవమానం పరాహతం బాగా కొట్టబడింది, వెనుకకు 
కొట్టబడింది అని అర్దం 

పరాజయం అంటే ఓటమి ఇక్కడ 'పరాకు వ్యతిరేకార్ధం 'జయంికు వ్యతిరేకం పరా 
జయం పరాజితుడు అంటే ఓడిపోయినవాడు పరాజిష్టువు అంటే ఓడించినవాడు, ఓడిపోయిన 
వాడు అని రెండర్భాలూ ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కువ, వ్యతిరేకం అన్న రెండర్ధాలలోనూ 
వషరాను ఉపయోగించామన్నమాట 

పరాసువు అంటే చనిపోయినవాడు. ఇక్కడ "పరాకు పోవడమని అర్ధం అసువులు 
పోయినవాడు 

వరాధీనుడు అంటే అస్వతంత్రుడు ప్రాధాన్యం లేనివాడు పలాయనంలో కూడా “పరా” 
అన్న ఉపసర్దె ఉంది 'అయ' ధాతువుకు గతి అని అర్ధం దక్షిణాయనం, ఉత్తరాయణాలలో ఉన్న 
దిదె పరిగెత్తడం, పారిపోవడం అని అర్ధం పారిపోవడం అన్న అర్ధంలోనే తెలుగులో ఈ 
మాటను ఎక్కువగా వాడుతున్నాం పలాయనం చిత్తగించాడు తలను 

పరాకాష్ట అంటే తుది హద్దు కాష్ట అంటే మేర అనీ, అతిశయం అనీ అర్ధం పరాకాష్ట 
అంటే అంతకు మించింది లేదన్నమాట 

అపి అన్న ఉపసర్గతో మనం ఎన్నో మాటలు వాడుతున్నాం ఇది తెలుగు మాటలకు 
కూడా వ్యాపించింది ఈ ఉపసర్గకు మ! గతితప్పడం, చెడ్డ అనే అర్జాలున్నాయి 
కొన్నిచోట్ల అర్ధ భేదం కుదా. కూడా ఇది వస్తు 


tp 


15ర ఆమనబాష 


అపకీర్తి అపబ్యాతి, అవయశం, అపజయం, అపప్రధ, అపరాగం మొదలయిన మాటల్లో 
ఆడ వృతిరేకార్థంలో వస్తుంది అపరాగం అంటే ద్వేషం అపచ్చాయ అంటే అశుభమయిన నీడ 

అపగుణం అంటే గుణం లేనిది అవఘనం అంటే మబ్బు లేనిది ఘనం అంటే మబ్బు 
పఒవేశ్యాముడు అంటే మేఘశ్యాముడు మబ్బులాగా నల్లనయిన వాడు అపక్రమం అంటే క్రమం 
తప్పడం అపనయం అంటే నీతిలేకపోవడం అవనయం అంటే తొలగించడమన్న అర్థం కూడా 
ఉండి అపభయం అంటే భయం లేకపోవడం అపవ్యయం అంటే వ్యయం లేనిది అక్షయం 
అన్నమాట అపాశ్రయం ఆశ్రయం లేకపోవడం అపార్థం అంటే అద్ధం లేకపోవడమూ, దురర్ద 
మూనని కూడా అర్దం 

అవద్రవ్యం అంటే చెడ్డ వస్తువు అపమృత్యువు అంటే చెడ్డచావు అపవాదం అంటే చెడ్డ 
వాదం అంటే నింద వ్యాకరణంలో ఒక అపవాదం ఉంది వ్యాకరణంలో సామాన్య విధికి వ్యతి 
రెకమయినది అపకారం, అపకృతి అంటే చెడ్డపని హాని, కీడు, ద్రోహం అపవ్యయం అంటే 
దుర్వ్యయం అపశకునం అంటే చెడ్డ శకునం 

ఆపమార్గం అంటే తప్పుతోవ అపాధ్వం అన్నా అదే అర్ధం అవనామం అంటే తప్పు 
పేరు అపప్రయోగం అంటే తప్పు ప్రయోగం అవరాధం అంటే తప్పు, నేరం. అవచారం అంటే 
పెడ్డలపట్ల చేసే తప్పు అపశబ్దం అంటే తప్పు మాట అప స్వరం తప్పు స్వరం అవకర్షణం, 
అపనయనం, అపనోదనం, అపసరణం, అపసారణం అంటే తొలగించడం అవస్మారం, అప 
షృరణం, అపస్మృతి అంటే స్మృతి తొలగడం అపాదానం అన్నా తొలగడమే వ్యాకరణంలో కార 
కాలలో అపాదాన కారకం ఒకటి చెట్టు నుండి కాయను కోయడం అంటే చెట్టు నుండి దాన్ని 
తొలగించడం అన్నమాట ఇది అపాదాన కారకం 

అపవవర్ణం అంటే మోక్షం అపకర్ష అంటే తగ్గించడం అర్థాపకర్ప అంటే అర్థం తగ్గడం 
ఉతృర్లకు ఇది వ్యతిరేకం 

అపదిశం అంటే రెండు దిక్కుల మధ్య ప్రదేశం, అయిమూల అపచయం అంటే పూలు 
మొదలయినవి కోయడం తెలుగు ప్రబంధాలలోని వర్ణనలలో పుష్పాపచయ వర్ణన ఒకటి 
అపదేశం అంటే మిష అన్యాపదేశంగా మట్లాడడం అంటాం 

అపసర్పణం అంటే గూఢచర్య అని అర్ధం అపసవ్యం అంటే జందాన్ని కుడిభుజం 
మీదుగా ఎడమచేతి కిందికి వేసుకోవడం 

అపస్నానం అంటే చనిపోయిన జ్ఞాతులు మొదలయిన వారికోసం చేసే స్నానం మృతు 
నికి చేయించే స్నానం 

అపహాస్యం అంటే ఎగతాళి, వెకిలినవ్వు అపహస్తం అంటే గెంటడం కోసం మెడమీద 
వేసినచేయి అవహ్నవం అంటే కప్పిపుచ్చడం దీన్ని అలంకారంగా వాడతాం అపాంగం అంటే 
అంగహీనమనీ, కడకన్ను అనీ అర్ధం కంటిచివర అపాంగ వీక్షణం అంటే కడకంటి చూపు 

అవచ్యుతం, అపభ్రంశం, అపక్షయం, అపమారనం, అప(భ్రష్టం, అపవిద్దం, అపహరణం 
వంటి మాటలలో గుర్తింపదగిన అర్ధభేదం లేదు హరణం అన్నా దొంగిలించడమే అపహరణం 
అన్నా దొంగిలించడమే అపహర్త అంటే దొంగ హర్త అన్నా దొంగే సుభాషితాలలో విద్య 
గురించి చెప్తూ హర్తకు కాదు గోచరము అన్నాడు 

నిందకు తెలుగు మాట దూదు అవదూదు అంటే అపనింద అట్లాగే నమ్మకం, నమ్మిక, 
నెపం, పాడి అన్న మాటలు తెలుగు మాటలు '“అవితో అపనమ్మకం, అపనమ్మిక, అవనెపం, 
అపపాడి వంటి మాటలు ఏర్పడ్డాయి wr 


మనబాషత 159 


సంకోచం - సంకలనం 


మవ వబంధాలలో "సుబ సంకధా వనోదంబున నుండ" వంటి ప్రయోగాలు కనిపిస్తాయి ఇ ఇకృద 
కే వం మాటా వాడుకోవడం సుబంగా కూర్చుని మాట్లాడుకుంటూ 

ఎవరో రావడమో, లేకపోతే ఒకళ్ళు మరొకరిని దిడో అడగ 
మాటలో సం ఉపసర్గ్ద ఈ 'సం ఉపసర్దతో వందలాది 
వడాలు ఎర్వడతాయి ఈ ఉప సర్లకు మిక్కిలి అని, చక్కగా అవీ అర్దం సమగ్రం అని కూడా 
ఆరం సంకడలో లాగే సంభాషణలో కూడా సం ఉపసర సంజ జల్ప్బం, సంలవనం, సంలాపం 


రగ 
౮ 
గ్గ 
by 
౦ 
b 
ch 
1 


ను ఇబ్బంది, కష్టం అన్న అర్థాలలో వాడుతున్నాం సంకటం అంటే 
ఆరుకయిన వోటు అని అర్ధం సంకుచితం అన్నా ఇరుకయినది అనే అర్ధం ఈ మాటను ఆలం 
కారికంగా వ్యక్తి మనస్తత్వాన్ని ఆలోచనలను వర్ణించడానికి కూడా వాడుతున్నాం సంకుచిత 
మనస్తత్వం, సంకుచితమైన ఆలోచనలు అని ఆలోచనలోని ఇరుకుతనాన్ని వ్వక్తం చేస్తున్నాం 
సంకోచం అని న్నా ఇదే అర్థం ముడుచుకోవడం, భయం, జంకు అని కూడా అర్థం అర్థ వ వడి 
ణామంలో అర్ధ సంకోచం ఒకటి ఆర్ధ వ్వాకోచానికి అర్ధ సంకోచం విరుద్ధమైనది వ్యాకోచం 
విస్తృతి సంకోచం పరిమితం పత్రం అన్నమాటకు తు అని అర్ధం" తాటి ఆకు మీద 
ఎవాళ్ళు పూర్వం అది షత్రమయింది తాటాకు బదులు కాగితం వచ్చింది కాగితానికీ పత్రం 
శే పేరు రు ఏర్పడింది చివరికి ఇహప్పూడు అవ్వుతీసుకుని రాసిచ్చే ప్రామిసరీ నోటు అన్న అర్ధం 
పత్రానికి ఏర్పడింది బుణపటత్రం అన్నా కేవలం పత్రం అన్నా అదే అర్ధం పత్రం రాసిచాను 
అంటాం కదా ఆకు అన్న విస్త్రృతార్ధం నుండి బుణవత్రం అన్న సంకుచితార్హంలోకి పరిణామం 
జరిగింది ఇటువంటి సంకోచాన్ని అర్ధ సంకోచం అంటాం చీర, ఆరాధ్యుడు, వస్తాదు వంటి 
మాటల్లో కూడా అర్ధ సంకోచం జరిగింది పూర్వం చీర అంటే వస్త్రమని అర్ధం ఇప్పుడు స్త్రీలు 
ధరించే | వస్తమయింది. కోక అన్న మాటలోనూ ఇటువంటి మార్చే జరిగింది శ్రీనాధుడు “కోక 
చుట్టితి'నన్నాడు 

సంకరం అంటే కలయిక వర్ణసంకరం వంటి సమాసాలలో దీనికి ఎక్కువ వాడుక 
చీపురుతో ఊద్చి పోగుచేసిన దుమ్మును కూడా సంకరం అంటారు సంకర్షణం అన్నా కలపడ 
మనే అర్ధం ఈ మాటకు దున్నడం అన్న అర్ధం కూడా ఉంది బలరాముడికి సంకర్షణుడు అని 
పేరు. నాగలి ధరించేవాడు కదా. నాగలితో దున్నే వాడన్నమాట 

సంకలనం, వ్యవకలనం అన్నమాటలు గణితశాస్త్రంలో వాడుతున్నాం సంకలనం అంటే 
కూడిక పోగు స సే సంకలం అన్నా ఇదే అర్ధం కవితా కధా సంకలనాలు ఈ అర్జంలోనే 
సంకల్పం అంటే మనోనిశ్చయం, కోరిక సంకల్పం చెప్పుకోవడం అంటే కోరిక చెప్పుకోవడమే 
సంకల్పుసి సిద్ధి అంటే కోరిన we తీరడం సంకీర్ణం అంటే నానావిధమయినది వ్యాపించినటు 
వంటిది కలసిపోయినది సంకులం అంటే కలవరవడినది అని అర్ధం సంకులపడడం అంటే 
కలవరపడడం గుంపు, దొమ్మి అనే అర్థం కూడా ఉంది నకల సమరం అంటే దొమ్మి 
యుద్ధం అనేకమంది ఒక్కసారిగా యుద్ధం చేయడం సంకీర్తనం అంటే సోత్రం పొగడడం 


eh, స! 


(1 


160 అత మనబాష 


“ంస్తుతి, సంస్తవం, సంశ్లోకం మొదలయిన మాటలకు కూడా స్తోత్రమనే అర్దం 
సం[క్రందనుడు అంటే ఇంద్రుడు శత్రువులను మొర పెట్టించేవాడు. ఆ(క్రందనంలోని 


కందనమే ఈ మాటలోనిది 
సంక్లిష్టం అంటే గాయవడడం నలగగొట్టబడడం సంక్షయం అంటే సంపూర్ణ నాశనం, 


నసంసం 
(ల సంక్షిప్తం అంటే పోగుచేయబడినది అని అర్ధం తగ్గింపబడినది అని కూడా అద్దం ఈ 
అర్ధంలోనే ఎక్కువగా వాడుతున్నాం సంక్షేపం అన్నా ఇదే అర్దం 

సంక్షోభం అంటే చిత్తక్షోభ కలత సంచలనం అన్నా "కలతే, సంచలనవార్త అని వాడు 
తున్నాం కలత కలిగించే వార్త అయి ఉండాలి ఇంగ్లీషులో సెన్సేషనల్‌ అన్నమాటకు సమానార్ధ 
కంగా దీన్ని వాడుతున్నాం సంగతం, సంగతి కూడిక సంగతం అంటే చక్కగా పొసగినది, 
తగినది అన్న అర్ధం కూడా ఉంది సంగమం అన్నా కూడికే 

సంగీతం అంటే చక్కగా పాడబడినది సంగూఢం - సంగుప్తం అంటే చక్కగా దాచ 
బడినది సంజ్వరం అంటే అధికతావం సంతాపం, సంతపనం మిక్కిలి బాధపెట్టడం సంటప్రాప్తం 
అంటే చక్కగా పొందబడినది సంభారం అంటే చక్కగా భరించడం ఈ మాటకు సామగ్రి అని 
కూడా అర్ధం 

సంఘర్షణ- సంఘట్టన అంటే రాపిడి, ఒరపిడి సంచయం, సంచయనం అంటే పోగు 
చేయడం అస్థి సంచయనం అన్న సమాసంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నాం 

సందర్భం అంటే సమయం సందర్శనం అంటే చూడడం. సంతర్పణ, సంతుష్టి 
సంతోషం అన్న మాటలకు తృప్తని అర్దం సంతర్పణ చేయడం అంటే తృప్తి పరచడమని అర్ధం 

సంపృక్తం, సంయుక్తం, సంయోగం కలయిక సంపుటం అంటే బరణి అనీ, గంధమనీ 
అర్ధం సంప్రదానం మంచి ఈవి దానం చేయడం వ్యాకరణంలో కారకాలలో సంప్రదాన 
కారకం ఒకటి సం(ప్రోక్షణం అంటే చల్లడం పూజలలో వాడతాం సంవాసం అంటే సహవాసం. 
సంశ్లిష్టం అంటే చక్కగా కలపబడింది వాక్యభేదాలలో సంశ్లిష్టవాక్యం ఒకటి అనేక వాక్యాలను 
ఒక వాక్యంగా కలపడం సంశ్లేషం అంటే కౌగిలింత సంస్కారం ఆంటే చక్కబరచడం 
సంస్కృతం అంటే చక్కబరచినది సంస్కృత భాషకు ఆ పేరు ఈ విధంగానే వచ్చింది సంస్కారం 
వంటిదే సంస్కృతి 

సంహారం అంటే చంపడమూ, పోగుచేయడమూ వేణీ సంహారంలో జుట్టు ముడవడం 
అని అర్ధం 
సన్నిధి, సన్నిధానం సామీవ్యం సన్నిధిలోనూ సన్నిధానంలోనూ 'సంి ఉపసర్గ చేరింది 
సమాగమం అంటే కలయిక సముఖం అంటే ఎదురు సముద్యోగం అంటే మహాప్రయత్నం 
సమ్మతం అంటే అంగీకారం సమ్మోహనం అంటే ఆకర్షణ సమ్రాట్టు అంటే చక్రవర్తి ఈ మాట 
ల్లోనూ ఉవసర్ణ 'సం'యే 


మవబాషఆ 161 


అనుక్షణం - అనూరాధ 


భయం = ముక్షణం జంటాదులాేో ఉంది అంటాం ఇక్నడ అనుక్షణం అంటె క్షణకణం 
పతిక్రణం అని ఆరం అం ఆను ఉపసర్గ ఈ ఉపసర్గకు ఈ మాటలో మళ్ళి మళ్ళి ఆ 


రం అనుక్షణంలాగానె అనుదినం mE అని అర్దం అనుదినం, అన్వహం అన్నా అడె 
ఆరం అమవాసరం అన్నా je జూ అనే అర్దం అనుమాసం ప. (ప్రతినెలా అని w= 


గించడంలో జ ఎద్దులు ఒక హల్లుగాని, హయల -౦ంయోజనం కాని మళ్ళీమళ్ళీ వసే అడి అన 
౦ అవుతుంది అనుప్రాస అ __ఎ౫టులోని అను ఉపసర్దే అనురణనం అంటె 
నిరంతరమూ స న ఉండడం అనుచంత, ఆకుచింతన, అకు ఎతతనం అంటే ఆలో 
చించడం. ఎడతెగకుండా ఆలోచించడం అనులాపం ఆంటే ఎడతెగకుండా సంభాషించడం 
విమర్శ రంగంలో అనుశీలన అన్నమాటను వాడుతూ ఉంటారు అనుశీలనం అంటే నిరంతర 
అభ్యసనం నిరంతర ఆచరణ అనుసంతతి అంటే ఎదతెగని క్రమం, అవిచ్చిన్న పరంపర అను 
స్తూ తడ wre కూడా ఉండి అనుస్ఫూతంగా వస్తూ ఉన్నది అంటాం ఎడతెగకుండా అని 
అర్దం వరుసగా కూర్చడం, కలిపి కుట్టడం అన్నమాట అనూచానం అన్న మాటను కూడా ఇడే 
అఆర్షంలో వాడుతూ ఉన్నాం నర క్రరరసరక తరతరాలుగా అన్న అర్దంలో ఈ మాటను వాడు 
తున్నాం అనూచానుడు అంటే వినయం కలిగినవాదనీ, నం సాంగవెదాద్య యనం 
చేసినవాడని అర్దం అనుసేవి అంటే ఎప్పుడూ సేవించేవాడనీ, ఎప్పుడూ ఆచరిం చేవాడవీ అర్ధం 
పక పము లక్ష్య ుణుడు భరత శతుషులు కూడా రామానుజుటే అయినా లక్ష్యయిడికి 
ఈ పేరు రో విశిష్టాద్వైత సిద్దాంత ప్రవర్తకుడైన రామానుజుడూ సు సుప్రసిద్దుడే ఈ పేరులోని 
అనుజ శబ్దానికి తరువాత పుట్టినవాడని అర్దం అనుజుడు, అనుజన్ముడు అను(భాత తమ్ముడిని 
సూచించే మాటలు అదే స్తీ స్తే వాచకం అంటే చెల్లెలయ్యేటట్లయితే అనుజ, అనుజన్య, అనుజాత 
అంటాం అనుమాసం అంటే తరువాతి నెల అనుప్రయోగం అంటే తరువాత ప్రయోగించడం 
అనురాధ అన్న నక్షతం ఉండి ఇరవయ్యేడు నక్షత్రాలలో ఇది వదిహేడోది రాధ తరువాతిడి 
అనురాధ రాధ నక్షత్రానికే విశాఖ అని పేరు అనురాధను అనూరాధ అని కూడా అంటారు ఈ 
మాటల్లో "అను" ఉపసర్దకు తరువాత అని అర్ధం 
అనుకాలం అంటే కాలానికి తగినటువంటిది అని అద్ధం దేశకాలానుగుణంగా నడచుకో 
వాలి అంటుంటారు డేశానికి, కాలానికి తగిన విధంగా, అర్హమైన రీతిలో అని అర్ధం అను 
రూపం అంటే రూపానికి తగినది అని అర్దం ఈ మాటల్లో అను'కు అర్హమైైంది, తగినది అని 
అర్థం 


PA 


Se 


అనశ్వరం అంటే అర్థాన్ని పొండినటువంటిది అని అర్ధం సార్దకం అన్నమాట. అన్వర్ద నామ 
ధేయుడు ఆంటాం పేరులో ఏముందో డాన్ని పొందినవాడు అనుభవం అంటే ప్రత్యక్ష జ్ఞానం 
అనుభూతి అన్నాఅదె అర్ధం అనుభోగం అనికూడా అనవచ్చు అనుభోగం అంటే మాన్యక్షేతం, 
ఈనాం అని కూడా అర్ధం ఉంది 

అనుపాతకం అంటే మహాపాతకాన్ని పోలిన పాతకం దొంగతనం, హత్యవంటి పాపాలు 


162 అమనబాష 


టువంటి అనుపాతకాల సంఖ్య వివిద (గ్రంధాలలో భిన్నబిన్నంగా ఉంది మనుస్న గతిలో 

మువ్చయి అయితే విష్ణు స్మృతిలో నమకం అయిదు అని ఉంది అనుగర్దితం అంటే ప్రతిధ్వని 
కవిని పోలిన ధ్వని అనునాదం అన్నా ఇదే అర్దం ఈ మాటల్లో అను కు పోలిన అని అర్దం 
అనుజీవి అంటే ఆశయించుకొని జీవించేవాడు, ఆ(శీతుడు అనుజీవ్యుడు ఆశ్రయింపదగిన 
వాడు, యజమాని, ప్రభువు ఈ మాటల్లో "అనుకు ఆశ్రయం అని అర్ధం అనుకల్పం అంటే 
మొదట కావలసిన పదార్ధం దొరకనప్పుడు దానికి బదులుగా ఉపయోగించే మరో పదార్దం ఇది 
వ్రత్యామ్నాయం మాత్రమే మొదటిదే ముఖ్యం రెండోది ప్రధానం కాదుకాని వని గడుపు 
కోవడానికి ఉపయోగపడుతుంది అనుశస్త్రం అంటే శస్తానికి బదులుగా వాడేది అన్వాచయం 
అంటే ఒక ముజ్యమైన పనిచెప్పి దానితోపాటే మరో అముజ్యమైన పనిని కూడా చెప్పడం బడికి 
వెళ్ళి పిల్లవాణ్ణి తీసుకురండి, అట్లాగే ఒక కిలో పంచదార కూడా తెండి అనడం ఈ అప్రధాన 
మయిన రెండో వనికి అన్వాచితం అని పేరు 

అనునాసికం అంటే ముక్కుతో పలికే ద్వని ఈ ధ్వనిని ఉచ్చరించడంలో సాధారణ ప్రయ 
త్నంతోపాటు ముక్కును కూడా ఉపయోగిస్తాం అనుపానం అంటే మందుతోపాటు పుచ్చుకొనేది 
అనుమరణం అంటే సహగమనం ఈ మాటల్లో అనుకు తో, కూడా అని అర్దం 

అనుక్రమణి, అను(క్రమణిక అన్న మాటలను పుస్తకాలలో విషయ సూచిక అన్న అర్థంలో 
వాడుతున్నాం ఇక్కడ వరుస అని అర్దం అనుజ్యేష్పుడు అంటే వరుసలో పెద్దవాడి తరువాతి 
వాడు, అంటే రెండోవాడు 

అనువాదం అన్నమాటను భాషాంతరీకరణం అన్న అర్దంలో వాడుతున్నాం ఒక భాషలోని 
విషయాన్ని మళ్ళీ మరొభాషలో చెప్పడం అనువాదం అంటే మళ్ళీ చెప్పడమే గురువు చెప్పిం 
దాన్ని మళ్ళీ చెప్పడం అనుప్రవచనం అన్వీక్ష అంటే మళ్ళీ ఆలోచించడం, వెదకడం అన్వేషణ 
అన్నా వెదకడమే అనుకరణం అంటే మళ్ళీ చేయడం అనుకర్త అంటే అనుకరించే వాడు 
అనుద్యూతం అంటే మళ్ళీ ఆడిన జూదం 'అను'కు ఒక ప్రధానమైన అర్ధం అనుసరించి అని 
అనుకూలం అంటే కూలాన్ననుసరించి, కూలం అంటే తీరం, ఒడ్డు తీరం వెంబడే అని అర్దం 
అనుగుణం అన్నమాట అనువర్తనం అంటే అనుసరించి నడచుకోవడం అనుచరుడు అంటే 
అనుసరించి నడచుకొనేవాడు అనుయాయి అన్నా అనుసరించేవాడే వల్లవి వెంటనే పాడేది 
అనువల్లవి అనుభావం అంటే ముబంలో భావాలను తెలిపేది అనుపధం అంటే అనుకూల 
మయిన మార్గం అనులోమం అంటే క్రమాన్ని అనుసరించి ఉండేది విలోమం దీనికి వ్యతిరేకం 
అనుశుతం అంటే వేద సంప్రదాయాన్ని అనుసరించి వచ్చింది అనుపతనం, అనుపాతం అంటే 
ఒకదాని వెనుక ఒకటి పడడం. అనువనం అంటే వనసమీపం అని అర్థం అనుకనీయుడు అని 
ఒకమాట ఉంది కనీయుడు అంటే కనిష్టుడు అనుకనీయుడు అంటే కనిష్పనికంటే ముందు 
వాడు ఐదుగురు కొడుకులుంటే అందులో నాలుగోవాడు కనిష్ణునికి దగ్గరగా ఉన్నవాడు 
అనులేపం అంటే పూత అనుకీర్తనం అంటే కీర్తనం అనురాగం అంటే (పేమ అనుశాసనం 
అంటే ఆజ్ఞ అనుసంధానం అంటే కూర్చడం అనుస్మరణం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ 
మాటల్లో అనుచేర్చడం వల్ల ఏర్పడే విశిష్టార్ధమేమీ ఉండదు 

అనుకంప అంటే దయ కొంచెం కదిలింవచేస్తుంది కాబట్టి అనుకంప py 


మనబాషతి 163 


కభవతంసుడు - అవమానం 


సంస్కృతంలో శ్రేష్టతావాచక శబ్దాలెన్నో ఉన్నాయి కవి వృషభుడు అంటే కవి శ్రేష్టుడు అట్లాగె 
కవి వతంసుడు అనికూడా అనవచ్చు ఈ వతంస శబ్దం [శ్రెష్టతా వాచకం పండితావతంసుడు 
అంటే పండిత శ్రేష్టుడు ఇక్కడ అవతంసుడు అని రూపం అవతంసం అంటే కర్ణాభరణం, శిరో 
భూషణం కుండలాలు ధరించడం, కిరీటం పెట్టుకోవడం గొప్ప ఆ ఆభరణాలూ గొప్పవే తసి 
ధాతువుకు అలంకారం అని అర్దం దీనికి అవ అన్న ఉపసర్ద చేరి అవతంసం అన్నమాట ఏర్ప 
డింది అవతంసం అనీ అనవచ్చు వతంసం అనీ అనవచ్చు కొన్ని మాటల్లో అవ'లో అ" లోపిం 
చవచ్చు అవధానం అన్నమాటకు కూడా వధానం అన్నరూపం ఉండి అవధానం అంటే ఏకా 
(గత అవధాని అంటే అవధానం కలవాడు వధాని అని కూడా అనవచ్చు తెలుగుదేశంలో అవ 
ధానం, అవధాని సుప్రసిద్ధమైన పదాలు రకరకాల అవధానాలున్నాయి సాహిత్యంలో అష్టావ 
ధాన, శతావధాన, సహ(స్రావధానాలున్నాయి నేత్రావధానం, నాట్యావధానం కూడా ఉన్నాయి 
ఏకాగ్రత ప్రధానమయిన ఏ విషయంలోనయినా అవధానం చేయవచ్చు కొన్ని కొత్త అవధాన 
వ్రక్రియలు వెలిశాయి ఇంకా వెలుస్తాయి కొంతమంది పేర్లలో కూడా ఈ అవధాని చేరిపో 
యింది రెడ్డి, శాగ్తిలాగా పేరు చివర అవధాని ఉన్నంత మాత్రాన అవధాని కాకపోవచ్చు 

దేశ నాయకులు మరణించినప్పుడు జాతీయ పతాకాన్ని కొంచెం కిందికి దించుతారు 
దీన్ని అవనతం చేయడం అంటారు అవనతం అంటే వంగినది ఈ మాటలోని అవ ఉపసర్గకు 
వంగడం అని అర్థం అవాగ్రం అన్నా అవనతం అనే అర్ధం అవక్రమం అంటే కిందికి దిగడం 
అవతరణం, అవతారం, అవతీర్ణం, అవరోహం, అవరోహణం ఈ మాటలన్నిటికీ కిందికి దిగడ 
మనే అర్ధం గంగావతరణం అంటే గంగ ఆకాశం నుండి కిందికి దిగడం అవతారం అన్న 
మాటను దేవుడు కిందికి దిగి మానవ రూపమో మరో రూపమో ధరించడం అన్న అర్ధంలో వాడు 
తున్నాం అవరోహణ క్రమం అంటే క్రిందికి దిగే విధానం దీనికి వ్యతిరేకం ఆరోహణ (క్రమం, 
పైకి ఎక్కే విధానం మనం వాడడం లేదుకాని అవమూర్చుడు అనేమాట కూడా ఉంది తల 
దించినవాడు అని అర్ధం 

'అవ' ఉపసర్గతో వాడే మాటల్లో చాలా ప్రచారంలో ఉన్నమాట అవమానం మానం అంటే 
గౌరవం సమ్మానంలో కూడా ఇదే మన ధాతువుకు తెలియడం అని అర్ధం నలుగురికీ తెలిసి 
ఉండడం గౌరవమేకదా అవమానంలో 'అవి విరుద్దార్ధంలో వచ్చింది" గౌరవానికి విరుద్ధం 
అగౌరవం అట్లాగే అవమానం పరాభవం, అగౌరవం pa అర్ధం అవమర్యాద ఉదీలక్షణం 
అంటే చెడు లక్షణం అవరూపం అంటే చెడురూవం అవకరం అం చెడ్డపని అవగుణం అంటే 
తప్పు, దోషం అవజ్ఞ, అవజ్ఞానం అన్నా అవమానమే అవజ్ఞ చేశాడు అంటే అవమానించాడు 
అని అర్ధం అవగీతం అంటే వికృతంగా పాడినపాట 

గణన చేయడం అంటే లెక్కించడం లక్ష్య పెట్టడం అవగణనం అంటే లక్ష్య పెట్టక 
పోవడం అవక్షేపం, అవక్షేపణం అంటే నిందించడం, ఎగతాళి చేయడం అవశకునం అంటే 
అవశకునం అవదాయం అంటే తప్పుడు ఆట జూదంలో మోసం చేయడం ఒక పందెం పడితే 
మరో పందెమని బుకాయించడం వంటిది 


164 అ మనబాష 


అవదాహం అంటే తాపాన్ని పోగొట్టేది వట్టివేరుకు అవదాహమని పేరు అవ(క్రియ అంటే 
డయవలసినటువంటి/ విహితమయిన క్రియలు చేయకపోవడం క్వణం అంటే మోత అవ 
క్షణం అంటే అపస్వరం, అపధ్వని 
" అవకర్ణనం అంటే వినడం అయితే ఈ వినడంలో అనాదరం ఉన్నా అవకర్ణనం అనే 
అంటారు ఇక్కడ 'అవికు అనాదరమని అర్ధం అవహేల అన్నా అనాదరమే అవహేళన అని 
వాడతాం అనాదరణ, వెక్కిరింత అని అర్ధం 

అవగతం అయింది అంటే తెలిసింది, అర్ధమయింది అని అర్ధం అవగతి, అవగమం 
అన్నమాటలకు తెలివి, తెలియడం అని అరం అవగాహం అంటే తెలిసికోవడం అని అర్ధం అవ 
గాహన అన్నమాటను ఎక్కువగా వాడుతున్నాం అవగాహన చేసికోవడం అంటే తెలిసికోవడం 

క్రిన్నం అంటే తడిసినది అవక్షిన్నం అంటే బాగా తడిసినది అవసానం అంటే సమాప్తి 
చావు అవసానదశ అంటాం 

చాలా మాటల్లో అర్ధంలో గణనీయమయిన విశేషం లేకుండానే “అవి చేరుతుంది. ఆప్తి 
అంటే పొందడం అవాప్తి అన్నా పొందడమే కర్తనం అంటే కత్తిరించడం అవకర్తనం అన్నా కత్తి 
రించడమే కుంచనం అంటే ముడుచుకోవడం అవకుంచనం అన్నా ముడుచుకోవడమే 

అవకుంరనం, అవగుంరనం అంటే ముసుగు గుంరనం అంటే కప్పడం అవగుంరితం 
అంటే ముసుగు వేసినది, కప్పినది అని అర్ధం. క్రందనం అంటే ఏడుపు అవక్రందనం అన్నా 
ఏడుపే 

అవకాశం అంటే ఎడం రెండిటి మధ్య ఉండే ఎడం, తెరపి ఒక ప్రదేశానికీ మరో ప్రదేశా 
నికీ మధ్య ఉండే ఎడం కావచ్చు ఒక కాలానికీ మరో కాలానికీ మధ్య ఉండే ఎడం కావచ్చు ఈ 
రెండో అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం అవకాశం కల్పించుకొని రండి అంటే వీలు చేసుకొని 
రండి అని అర్ధం తెరపి చేసుకొని రమ్మని అర్ధం (ప్రస్తుతం ఇంగ్లీషులో ఆపర్‌చ్యూనిటీ అన్న 
మాటకు సమానార్థకంగా ఈ మాటకు వాడుక ఎక్కువగా కనిపిస్తుంది ఇది జరిగే అవకాశం 
ఉంది అన్నప్పుడు సంభావ్యం అన్న అర్ధం కూడా ఉంది అవక్రయం అంటే వెల, అద్దె అవ 
గ్రహం, అవగ్రహణం అంటే అడ్డపాటు అవగ్రహం అంటే వానకరువు అనికూడా అర్ధం గ్రహ 
విరోధం వల్ల వానపడకపోవడం 

సంస్కృతంలో రెండు మాటల మధ్య ౭_ అనే గుర్తును చూస్తుంటాం. ఈ గుర్తుకు అవ 
గ్రహం అని పేరు ఆ గుర్తు స్థానంలో ఉచ్చారణలో స్వల్ప విరామం ఇవ్వాలన్నమాట అవగ్రవాన్ని 
వగ్రహం అనికూడా అనవచ్చు 

ఘాతం అంటే దెబ్బ అవఘాతం అన్నా దెబ్బే. అవదారితం అంటే చీల్చబడిందని అర్ధం 
అవదాహం అంటె తాపాన్ని పోగొట్టేది అన్న అర్ధంతోపాటు వేడిమి అన్న అర్ధం కూడా ఉంది. 
ఇక్కడ దాహానికీ, అవదాహానికీ అర్ధభేదం లేదు. అవబోధం అంటే మేలుకోవడం, తెలిసికోవడం. 
అవరోధం అంటే అడ్డు అవలీల అంటే చులకన లీల అన్నా అదే అర్ధం లీలగా ఎత్తాడు 
తేలికగా, కష్టం తపం అని అర్థం అవలేపం అంటే పూత 

యజ్ఞయాగాదులలో యజ్ఞ సమాప్తిలో చేసే స్నానం అవభృధ స్నానం అవభృధ os 
చేస్తే యజ్ఞం పూర్తి అయినట్లు దీక్షావ్రతం పూర్తవుతుంది 


మనబాషతి 165 


నా చక్‌ ఆనే ఉపసర_.. రూపాంతరాలు నిర్‌ అనది అచ్చుల ముందు వస్తుంది హల్లుల్లో గ 

చ స ఎ సు ఆం అ న స స 

తల వాలటులు ముందు “క్‌ వనుంది ఈ ఉపసర నాడ కూడా భిన్నార్దాలు వనాయి 
యౌ చ 6 ల హూ 


గ్‌ 
Ph 3 
4 
UK 
ల] 
{ © 
0 
భో 
(0 
[ద్క 
ర 
గగ 
0 శ 
( 
6 § 
| 
౨0% 
0 
G 
౦ 
౮ 
(8 
{3 
లి 
(్రి 
29 
G 
౮ 
0 


వాడు నిరంకుశ వకిపాలన, నిరంకుశ క అని ఎక్కువగా ప En నరం 
జనం అంటే అంజనం కేనిడి అంటే కాటుక లేనిది నిరంజనుడు అంటే పరమాత్మ వ. 
ఆంటే అంతరంలేనిది ఎడం లేకుండా ఎల్లప్పుడూ అని అర్దం నిరత్యం ఆంటే అపాయం లే 
నిరపాయం అనీ అనవచ్చు అత్యం అంటే అపాయం అనునాసికం అంటే ముక్కుతో పలికే ధ్వని 
నిరనునాసికం అనునాసికం లేనటువంటిది అపరాధి అంటే నేరం చేసినవాడు నిరపరాది నేరం 
చేయనివాడు, అవరాధం చేయనివాడు 

నీర బుక్ష అంటే అ పేక్ష లేనిది ఆయన నిరపే క్షంగానే ఈపని చెసి పెట్టాడు అన్నప్పుడు ఏమీ 
కోరకుండానే | పనిచేసి పెట్టాడని అర్ధం నిరర్గళం అన్నా అడ్డులేకుండా పన అర్దం అనర్గకంగా 
ఉపన్యసించాడు అన్నట్లుగానే నిరర్షకంగా మాట్లాడాదనవచ్చు" ్ప నిరర్దకం అంటే వ్యర్దం అంకం 
అంటే ఎడం, బాళీ నిరవకాశం అంటే ఎడంలేకుండా నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది 
అంటాం అవధి అంటే మేర, హద్దు నిరవధికం అంటే అవధి లేనటువంటిది ఇన్ని రోజులు, 
ఇంత సమయం అని నిర్ణయించనిది పరీక్షలు నిరవధికంగా వాయిదా వేశారు అంటాం ఫలానా 
రోజువరకు అన్న అవధిని నిర్ణయించలేదన్నమాట. నిరవశేషం అంటే అవశేషం లేకపోవడం 
సంపూర్ణంగా అని అర్దం నిరవలవంబం అంటే అవలంబం లేనిది ఆధారం లేనిదన్నమాట 
అవలంబం అన్నమాటను అవలంబించు అనే క్రియగా ఎక్కువగా వాడుతున్నాం 

నిరశనం, నిరసనం అన్న రెండు మాటలూ తెలుగులో ఎక్కునగా వాడుకలో ఉన్నాయి 
అయితే వీటిని ఒకదాని బడులు ఒకటి వాడడం కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది అశనం 
అంటే భోజనం నిరశనం అంటే భోజనం లేకుండా ఉండడం, ఉపవాసముండడం నిరశనదీక్ష 
అంటే నిరాహారదిక్ష నిరసనం అంటే తోసివేయడం, నిరాకరించడం, తిరస్కారం మొదలయిన 
అర్థాలున్నాయి చంవడం, ఉమ్మువేయడం అన్న అర్థాలు కూడా ఉన్నాయి కాని ఈ అర్థాలలో 
మనం ఈ మాటను వాడడంలేదు ఎదుటివాడి అభిప్రాయాన్ని ఖండించడం, వ్యతిరేకాభిప్రా 
యాన్ని వ్యక్తపరచడం నిరసనం నిరసన తెలుపుతూ నిరశనదీక్ష చేపట్టవచ్చు నిరశన వ్యక్తం 
చేశారు అనడం సరికాదు నిరసన వ్యక్తం చేశారు అనాలి 

నిరహంకారి అంటే అహంకారం లేనివాడు నిరాకారం అంటే ఆకారం లేకపోవడం నిరా 
ఘాటం అంటే అడ్డులేకపోవడం నిరాటంకం అన్నా అదే అర్ధం నిరాడంబరుడు అంటే ఆదం 
బరం లేనివాడు నిరాధారం అంటే ఆధారం లేనిది నితడరముయన ఆరోపణలు చేస్తున్నా 
రంటాం నిరాయాసం అంటే ఆయాసంలేనిడి అనాయాసం నిరాయుధుడు, నిరాశయుడు 
ఆయుధం లేనివాడు, ఆశయం లేనివాడు 

నిర్మలం అంటే మాలిన్యం లేనిది, మచ్చలేనిది, స్వచ్చమైనది నిర్మక్షికం అంటే ఈగలు 
లేనిది నిర్భయం అంటే భయం లేకపోవడం నిర్షనం అంటే జనంలేనిది. నిర్దరులు అంటే దేవ 
తలు జర అంటే ముసలితనం లేనివారు నిర్వాజం అంటే కపటం లేనిది, సహజమైనది, శుద్ధ 


166 అ మనబాష 


న్‌ నిర్వ్యావారం అంటే వ్యాపారం లేకపోవడం, వ్యాపారం అంటే పని వాడు నిర్వ్యా 

పాఠంగా ఉన్నాడు అంటే పనిలేకుండా ఉన్నాడని అర్ధం 
నిశ్శేషం అంటే శేషం లేకుండా ఉండడం సంపూర్ణంగా అని అర్దం నిశ్చేష్ట అంటే చేష్టలెక 

ఎడం నిశ్శబ్దం, నిష్ఫలం, నిస్సంశయం, నిస్సంకోచం, నిస్సందేహం, నిస్సందిగ్ధం, నిష్మారణం 

ఎవం 

వట 


¥ 


బువంటివి నిష్కామం అంటే కోరిక లేకపోవడం నిస్తేజం అంటే తేజం లేకపోవడం నిర్దెతుకం 
టే హేతువు లేనిది నిర్షేతుకమైన విమర్శలు చేశారు అన్నప్పుడు కారణం లేకుండా, ఆధారం 
కుండా అని అర్దం నిర్లజ్ఞ అంటే లజ్జలేకపోవడం 
నిరాకులం అంటే మిక్కిలి కలత చెందినది అని అర్ధం మిక్కిలి వ్యాప్తమైనది అని కూడా 
ఆరం ఆకులం అన్నమాటకు కలత చెందినది అనీ వ్యాపించినది అనీ అర్థం ఈ మాటలో 'నిర్‌' 
ఉవసర్గకు అతిశయం, ఎక్కువ అని అర్ధం నిర్జూఢం అంటే మిక్కిలి గూఢమైనది నిరోష అంటే 
మహాధ్వని నిరకనం అంటే పూర్తిగా చీల్చడం 
నిర్దాతం అంటే బాగా కడగబడినది నిర్భంధం అంటే గట్టిగా బంధించడం బలాత్మారం 
ఎర్భగ్నం అంటే ముక్కలు చేయబడినది నిర్భరం అంటే నిండినది, తీవ్రమైనది, అధికం అని 
అర్ధాలు నిర్ణయం అంటే సంపూర్ణ విజయం నిర్మాణం అంటే సృష్టి, కూర్చు. నిర్ముక్తుడు అంటే 
సన్నాసి, సంసారాది బంధాలను విడిచిపెట్టినవాడు నిప్పేడనం అంటే పిసకడం నిష్ణురం అంటే 
గట్టిదని అర్ధం నిష్ణురాలు ఆడారు అన్నప్పడు పరుష వచనాలని అర్ధం నిష్టూరం అని వాడుతూ 


ఉంటారు 


ot 


(4 GG 


ణం అంటే ఆరిపోయినది, అస్తమించినది అని అర్ధం నిర్యాణం అంటే వెడలడం 
అని అర్ధం శరీరం నుండి ప్రాణవాయువు బయటికిపోవడం మరణం, ముక్తి నిర్వాణం అన్న 
ప్పుడు దుఃఖాదులు తొలగిపోవడం శాంతమవడం. బుద్దుని అస్తమయాన్ని మహా పరినిర్వాణం 
అంటారు నిశ్రేయసం అంటే ముక్తి నిర్హృరం అంటే సెలయేరు, కొండవాగు 

నిర్మాతం అంటే దెబ్బ నిర్ణయం, నిశ్చయం, నిర్ధారణలు స్థూలంగా ఒకే అర్ధంలో వాడుకలో 
ఉన్నాయి నిర్దేశం అంటే ఆజ్ఞ. 

నిర్దిష్టం అంటే చూపబడింది, ఏర్పరచినది, ఆజ్ఞాపించబడినది, చెప్పబడింది నిర్జుష్టం 
అంటే దోషం లేనిది ఈ రెండు మాటలను కూడా ఒకదాని బదులు ఒకటి వాడుతూ ఉండడం 
అక్కడక్కడా కనిపిస్తుంది 

నిష్కృతి అంటే ప్రాయశ్చిత్తం 

నిర్‌ ఉపసర్గతో వచ్చిన మాటలకు కొన్నిటికి రెండర్భాలు ఉంటాయి ఉదాహరణకు 
నిర్వచనం అంటే వచనం లేనిది. తిక్కన నిర్వచనోత్తర రామాణం నిర్వచన కావ్యం కేవలం 
పద్యాలే ఉంటాయి వచనం ఉండదు ఈ మాటకు నిర్వచనం ఎమిటి అన్నప్పుడు అర్జాన్ని వివ 
రించి చెప్పడం అని అర్ధం నిరుక్తం అంటే నిర్వచనమే అయితే ఇక్కడ వచనం లేకపోవడమన్న 
అర్థం ఉండదు వివరించి చెప్పడమనే అర్ధం వేదంలోని మాటలకు అవయవార్దాన్ని వివరించి 
చెప్పె గ్రంధం యాస్ముడు రచించిన నిరుక్తం 

నిరొకు దాటినది అనే అర్ధం కూడా ఉంది నిర్దశం అంటే పదిని దాటినది నిస్తింశం 
అంటే ముప్పైని దాటినది 

నిష్కాసం అంటే వెళ్ళగొట్టడం నిష్మాసితుడు అంటే వెళ్ళగొట్టబడినవాడు వ్యాసుడు కాళి 
నుండి నిష్మాసితుడు నిష్ర్రమణం అంటే బయటికిపోవడం. 

'నిస్‌ను తెలుగుమాటలకు, అన్యదేశ్యాలకు చేర్చి వాడడం కూడా కనిపిస్తుంది ఇటువంటి 


మాటల్లో నిస్సిగ్గు, నిష్పూచీ అన్నమాటలకు చాలా వ్యాప్తి ఉంది vr 


మనబాషఆ 167 


దుర్యోధన, దుశ్చాసనులు 


మహాభారతంలో కౌరవులు వందమంది వందమంది పేర్లూ తెలుసుకోవాలంటే జారతం 
చూడక తప్పు దు అయితే కౌరవుల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు తెలియని వాళ్ళు మాత్రం 
ఉండరు దుష్టచతుష్టయంలో ఇద్దరు వీళ్ళు కీచకునిలాగా దుశ్శాసనుడి పేరూ దుర్యార్గానికి 
ప్రఖ్యాతమయిపోయిండి దుర్మా ర్షులయిన రాజకీయ నాయకుల్ని కీచకులు, దుశ్యాసనులూ 
అనడం పరిపాటి తమిళనాడు శాసనసబలో డియంకె సభ్యులు జయలలిత కొంగులాగినప్పుడు 
వాళ్ళను దుశ్యాసనులుగా అభివర్ణించడం జరిగింది దుర్యోధనుడి నేతృత్వంలోనే దుశ్శాసనుడు 
నడచుకొ న్నా 'దుశ్యాసనుడికి వచ్చినంత చెడ్డపేరు దుర్యోధనుడికి రాలేదు దురభిమాని అని తప్ప 
దుర్యోధనుడిలో తలతపకి కొన్ని సటక్ష వాలు గోచరిస్తాయి తెలుగువారికి దుర్యోధనుడంటే 
ఇష్టమే మనవాళ్ళు ఏకపాత్రాభినయం చేయాలంటే దుర్యోధనుణ్ణి ఎన్నుకుంటారు 

దుర్యోధనుడు, దుశ్శాసనుడు అనగానే మనకు ఏదో చెడు వినిపిస్తుంది కృష్ణుడి వల్లా 
పాండవ పక్షపాతం వల్ల కౌరవులది అన్యాయమని అనుకుంటాం అందువల్ల వాళ్ళు చెడ్డవాళ్ళు 
వాళ్ళ పేర్లలోని దుర్‌, దుస్‌ చెడుని బోధిస్తున్నట్లనిపిస్తుంది ఏ అమ్మానాన్నా మాత్రం పిల్లలకు 
చెడు అర్ధమిచ్చే పేర్లు పెట్టుకుంటారు అందువల్ల దుర్యోధనుడు, దుశ్శాసనుడు చెడ్డ పేర్లేమీ కాదు 
ఈ పేర్త ముందున్న దుర్‌, దుస్‌ ఉపసర్గలు దుర్యోధనుడు అంటే యుద్దం చేయ శక్యంకానివాడు 
అంటే అతనితో ఎవరూ యుద్ధం చేయలేరు అని అంత వీరుడని పేరు పెట్టుకున్నారు దుశ్శాస 
నుడు అంటే శాసింపశక్యం కానివాడు అతనినెవరూ శాసించలేరన్నమాట ఈ అన్నదమ్ము 
లింతటి వాళ్ళు కావాలని తల్లిదండ్రుల కోరిక 

దుస్‌, దుర్‌-నిస్‌, నిర్‌లాంటివి నిస్‌ వచ్చే పరిసరాల్లో దుస్‌ వస్తుంది అంటే కఖ చఛ టర 
తధ వఫ శషసల ముందు దుస్‌ వస్తుంది తక్కినచోట్ల అంటే అచ్చులముందూ, ఇతర హల్లుల 
ముందూ దుర్‌ వస్తుంది దుస్‌, దుర్‌లు ప్రధానంగా చెడు అన్న అర్థంలోనే వస్తాయి అందుకే 
దుర్యోధనుడు, దుశ్శాసనుడు అన్నప్పుడు చెడు తోస్తుంది 

జలియన్‌వాలాబాగ్‌ దురంతం అందరికీ గుర్తుండేదే ఇక్కడ దురంతం అంటే చెడుగా 
అంతమయినది, అమంగళంగా అంతమయినది విషాదాంతం, (ట్రాజెడీ దురదృష్టం అంటే చెడ్డ 
అదృష్టం దుర్భాగ్యం అన్నా అదే అర్ధం దురభిమానంలో అభిమానం అంటే గర్వం. దురఖి 
మానం ఉన్నవాడు దురభిమాని దురభిమానాన్ని దుర్గర్వం అనికూడా అనవచ్చు దురహంకారం 
కూడా ఇటువంటిదే దురవస్థ అంటే చెడ్డ స్థితి దురాక్రమణ అంటే చెడ్డ ఆక్రమణ, అన్యాయ 
మయిన ఆక్రమణ దురాచారం అంటే దుష్ట ఆచారం దురాచారమన్నమాట రాగానే ఇప్పుడు 
తోచేది వరకట్న దురాచారం దుర్మరణం అంటే చెడ్డచావు 

దురాత్ముడు చెడ్డవాడు దురాశ చెడ్డ ఆశ దురాశయం సదాశయానికి వ్యతిరేకం 
దుర్ణయం అన్నా దుర్నీతి అన్నా చెడ్డనీతి దుర్గతి, దుర్దశ, దుస్టితి ఒకటే. దుర్గంధం దుర్వాసన 
ఒకటే దుష్కర్మం, దుష్టృతం, దుష్రియ, దుష్కృతి ఒకటే చెడ్డపని అని అర్ధం. దుష్మాలం అంటే 
చెడ్డకాలం ప్రళయం అని కూడా అర్ధం దుశ్ళకునం అంటే అపశకునం. దుర్నిమిత్తం అన్నా 
అడే దుశ్చరితం అంటే చెడ్డ నడవడి" దుప్ప్రకృతి దుస్వ్వభావం ఒకటే. దుస్స్ప్వవ్నం అంటే చెడ్డ 


1658 అమనబాష 


కల దుర్దినం అంటే చెడ్డరోజు మబ్బు కమ్మిన రోజు దుర్దివసం అన్నా అదే అర్ధం 

దురతిక్రమం అంటీ దాటరానిది దుర్తంఘం అన్నా దుస్తరం, దురత్సయం అన్నా అదే 
ఆర్థం దుర్వారం అంటే వారింపరానిది దురవబోధం అంటే తెలుసుకోవడం కష్టమైనది పారం 
మరవబోధంగా ఉంది అంటే అరద్ధంకాకుండా ఉందని దుర్గమం పోవడానికి కష్టమైనది పోలేని 
సలం దుర్గం అన్నా అదే అందుకే కోటకు దుర్గం అనిపేరు దుర్ణయుడు అంటే జయింపరాని 
వాడు దుర్భరం అంటే భరింపరానిది దుర్భేదం అంటే భేదింపరానిది దుర్భేద్యం అన్నా అదే 

సుకరానికి వ్యతిరేకం దుష్మరం దుస్సహం అంటే సహింపరానిది దుర్చలుడు అన్నప్పుడు 
బుర్‌కు అల్పమని అర్దం దుర్చలుడు అంటే అల్పబలం కలవాడు 

దుర్భిక్షం అంటే భిక్షలేనిది ఇక్కడ 'దురొకు అభావం అని అర్ధం లేకపోవడం మనకు 
తినడానికే లేకపోతే భిక్ష ఎక్కడవేస్తాం భిక్ష దొరకని సమయం కరువుకాలం అందువల్ల దుర్భిక్షం 
అంటే కరువు అని అర్ధం దుర్మర్యాద అంటే మర్యాద లేకపోవడం దుర్వినీతుడు అంటే వినయం 
లేనివాడు 

దుర్శిత్రుడు అంటే శత్రువు దురోదరం అంటే జూదం 

దుర్మూల్యం అంటే ఎక్కువ వెల అని అర్ధం ఉండవలసిన దానికంటే ఎక్కువగా ధర ఉన్నా 
దుర్మూల్యం అనే అంటారు అన్వ్యాయమయిన వెల అన్నమాట 

దుర్గతుడు అంటే పేదవాడు ఇక్కడ 'దుర్‌'కు అసంపత్తి అని అర్ధం దుర్గతుడు అంటే 
సంవత్తిలేనివాడు 

దురితం అంటేపాపం నిందితమయిన నడత కలిగినది దుర్వర్ణం అంటే బంగారం కంటే 
నికృష్టమైన వర్ణం కలిగినది ఇక్కడ దుర్వర్ణం అంటే వెండి 

దుర్‌, దుస్‌ ఒకటి కంటే ఎక్కువ అర్థాలలో కూడా చేరతాయి. ఉదాహరణకు దుర్వాదం 
అంటే అపవాదం అని ఒక అర్థం చెడ్డవాదం అని మరొక అర్థం చెడ్డవాదం అంటే అశాస్త్రీయ 
మయిన వాదం అన్నమాట దుర్మేధసుడు అంటే మందబుద్ధి కలవాడని ఒక అర్ధం దుష్టబుద్ధి 
కలవాడని మరొక అర్ధం దుర్విద్యుడు అంటే దుష్టమయిన విద్య కలవాడు అనీ, విద్యలేనివాడు 
అనీ అర్థాలు దుర్మనస్కుడు అంటే వ్యాకులమయిన మనస్సు కలిగినవాడు, చెడ్డ మనసు కలిగిన 
వాడు అని అర్థాలు దుర్గతి అంటే దౌర్భాగ్యం అనీ, దారిద్ర్యం అనీ అర్థాలు దురుత్తరం అంటే 
దాటరానిది అని అర్ధం చెడ్డ ఉత్తరం అని కూడా అర్ధం దురుక్తం అంటే పరుషోక్తి అనీ, చెడ్డమాట 
అనీ అర్థాలు 


yy 


మనబాషఆి 169 


కుభక్రణ - విచారణ 


9 నెవాల్ళు విష్ణువు డా డ్వారవాలకులు శాపంవల్ల వీళ్ళ రావణ was a 
ణ్య కశిపులూ కంగా జన్య నెత్తడమూ విష్ణువు అవతారాల చేతిలొ 
చేరడమూ అందరికీ తెలిసిందే జయం అంటే గెలుపు జయుడు అంటే గె గెలుపు 
జయించేవాడు విజయుడు అన్నమాటలో జయ శబ్దానికి ముందు 'వి' వచ్చి 
ws జయం అని అర్దం అంటే మిక్కిలి జయం, గొప్ప జయం అలి 
యుడు అంటే గొప, జయం కలిగినవాడు అందుకే అర్జునుడు విజయుడు చెము 
విజయవిలాస 5ం లో విజయుడు అర్జునుడే కదా వి" ఉపసర్లచేరి సంస్కృతంలో 
లు ఏర్పడతాయి ఈ మాటల్లో ఎన్నో తెలుగులోనూ వాడుకలో ఉన్నాయి 
వ కూడా తక్కిన ఉపసర్దల లాగానే కొన్ని అర్దభేదాలతో వస్తుంది అంటే ఈ ఉపసర్ష 
ఒకే మాటకు ఒకటికంటే మించిన అర్జాలూ రావచ్చు ఒక మాటతో కలిపితే ఒక 
మాటతో కలిపితే మరో అర్థమూ రావచ్చు 

చరినప్పుడు కలిగే ప్రధానమైన అర్థాలలో మిక్కిలి, అతిశయం, ఎక్కువ అన్న 

౦పం అంటే కదలిక వికంవం అంటే మిక్కిలి కదలిక చంచలం వికంపం కం 
డా అర్దం కరాళం అంటే భయంకరం కరాళ వక్తుడు అంటే భయంకరమయిన 


కరాళానికి వి' చేరిస్తే వికరాళం అవుతుంది అంటే మిక్కిలి భయంకర 


గీ 


నో 
J 

UK 
tp 
న్‌ 


(| 


Pt, RM 
1 

(ళ్‌ 

] fa 
3 

(0 

(5 


రో 


ర 
లు 
(ff 
fx 
0 


(| 
ద్ర 


సనన 
C 
“1 


హః]! 
CD 
0 
tn ¢f 
fm 
<3 
(1 
pa 


(0 
ఓర 
4 
రిం 
గ 


A 
ర్త 
౮ 
p th 
0 
Ur 
గి 


క్ర 


oA 
"ON 


౮ 
[0 
06 ౬ 
0 
జ! గ్‌ 
(౮ 
శే £9 
: 


ts 
౮ 
OA 
[1 

గ్‌ 
న 


(1 
5౮1 ఈ 
[] 
గీ 
క 6, 
es db 
PA వరో 
< th గ 


ur tf 
ff గా ట్ర్‌ 


bp 
(8 
౭9 
ర్‌ UK 


i 
EE 
cf UW 
ము 

ర 

ty 

fA 


mx 0 
¢9 
bt 
LOA 
4 


౦ అంటే కదలడం అచలం అంటే కొందకదా కదలనిది అని అర్దం అదే 
౦ అంటే మికి కిల్లి కదలిక ఆయన విచలిత హృదయుడు అంటాం bee బాగా 
చలించిన నుండి కలిగినవాడు కలత చెందినవాడు 


[న 
(ర 
0 
tA 
(౮ 
2h 


ga 


ARI లావ 
చలం, రుచిర 
మ్‌. 

న. 


కిన = అంటే తడిసినది విక్షిన్నం అంటే మిక్కిలి తడిసినది అట్లాగే క్లిష్టం అంటే 
బాధింపబడింది విక్షిష్టం అంటే మిక్కిలి బాధింపబడింది 


వికాసం అన్నా వికసనం అన్నా విప్పారడం, విరియడం వృద్ది అనికూడా అర్ధం వ్యాప్తి 
అనీ చెపు వచ్చు వికసితం అంటే వికసించినది వికస్వరం అంటే వికసించే స్వభావం "కలిగినది 

విక్రమం అంటే అడుగు, అంగ విక్రమణం అంటే విష్ణువు అంగ “'క్రము అనే ధాతువుకు 
పాదవిక్షేపం, అడుగుపెట్టడం అని అర్ధం విష్ణువు త్రివిక్రముడు మూడు అంగలు వేసినవాడు 
మూడు అడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించిన వాడు విక్రమం అంటే పరాక్రమమనీ అర్దం 
విక్రముడు అన్నా విష్ణువనే అర్ధం విక్రమాదిత్యుడు, విక్రమార్ముడు అని భట్టి విక్రమార్మకధలలో 
సుప్రసిద్దుడయిన ఉజ్జయినీ రాజు తెలుగులో జక్కన “విక్రమార్క చరిత్రము” అనే కావ్యం 
రాశాడు ఈ కావ్యంలో ఇతడే నాయకుడు విక్రమాదిత్యుణ్ణి కూడా విక్రముడు అంటారు ఈ 
క్రము' డాతువు నుండే క్రాంతి అన్న మాట కూడా విక్రాంతం అంటే దాటబడినదని అర్ధం ఆక్ర 
మించినది అః ని అర్ధం గెలిచినది, బలమైనది అన్న అర్ధాలూ ఉన్నాయి అందువల్ల విక్రాంతుడు 
ఆంటే వీరుడు, యోధుడు అని అర్దం విక్రాంతి అర అడుగువేయడం, పరాక్రమం గుర్రం 
నడకను కూడా వి[క్రాంతి అంటారు 

గూఢం అంటే దాచబడినది, రహస్యం విగూఢం అన్నా రహస్యమే ఘాతం అంటే 


170 అ మనబాష 


ఏం ఘాతుకం అనివాడుతూ ఉంటాం విషూతం అంటే నాశనం అయితే తెలుగులో 
sen అన్న మాటను అడ్డంకి అన్న అర్దంలో ఎక్కువగా వాడుతున్నాం 

మాతం అంటే దెబ్బ అన్న అర్దం కూడా ఉంది ఈ అర్దంలో విఘాతం అంటే పెద్ద దెబ్బ 

విచక్షణుడు అంటే సూక్ష్మదృష్టి గల వాడు, దూరదృష్టి కలవాడు అని అర్దం నీతి విచక్ష 
ఎడు అని ప్రయోగం ఉంది పండితుడు, విద్వాంసుడు బుద్దిమంతుడు, వివేకం కలిగినవాడు, 
క్షకి అని అర్దం విచక్షణ శబ్దానికి నేర్పు, పాండిత్యం అని అర్దం చెప్పుకోవాలి విచక్షణ అనే 
మాబకు విశేషంగా చెప్పడం అని మరొక అర్ధం ఈ అర్ధంలోనే ఈ మాటను ఎక్కువగా వాడు 
వన్నాం జాతి విచక్షణ అన్నప్పుడు జాతిని వేరుచేసి చెప్పడం విచక్షించు అంటే విమర్శించు అని 
అల్లం ఇంగ్లీషులో డిపిమినేషన్‌ అన్నమాటకు సమానార్థకంగా విచక్షణను వాడుతున్నాం 
వి మినెషన్‌ అన్నా వివేకం అనే అర్దం ఒక వ్యక్తి, ఒక జాతి, ఒక వర్షం వీటికి వ్యతిరేకంగా నీ 
ఎవేకాన్ని ఉపయోగించడం దక్షిణాఫ్రికాలో అపార్తీడ్‌ అంటారు నల్లవాళ్ళను వేరుగా చూడడం, 
వెరుచేసి చూడడం, దీన్ని జాతి విచక్షణవాదం అంటున్నాం ఈ అర్ధంలో వివక్ష అనే మాటను 
కూడా వాడుతున్నారు వివక్ష అంటే చెప్పాలనే కోరిక విజిగీషలాంటిది జిగీష అన్నా విజిగీష 
ఇన్నాగెలవాలనే కోరిక వర్ణ వివక్షలాంటి ప్రయోగాలు అర్ధవంతమయినవి కావు వివక్షించడం 
అంటే చెప్పాలని కోరుకోవడం వివక్షితం అంటే మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఉద్దేశం 
అన్నమాట వివక్షువు అంటే మాట్లాడాలన్న కోరికున్నవాడు. మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నవాడు 
వివక్షణకు బదులుగా వివక్షను వాడడం సరయింది కాదు విచక్షణరహితంగా అన్నప్పుడు వివేక 
రహితంగా అని అర్దం ఈ మాటలను వాడడంలోనూ విచక్షణ చూపించాలి 

విచారం అన్నమాటను బాధ, దుఃఖం అన్న అర్జాలలో వాడుతున్నాం కాని చర ధాతు 
వుకు గతి అని అర్ధం మరో “చర ధాతువుకు సంశయం అని అర్దం ఈ సంశయమన్న అర్దం 
లోకే విచారం వంటి మాటలు ఏర్పడ్డాయి విచారించడం అంటే పరీక్షించడం, పరిశోధించడం, 
సంశయనివృత్తికోసం ఈ పరిశీలన అందువల్ల విచారం అనే మాటకు పరీక్ష వరిశోధన, సత్యం 
తెలుసుకోవడానికి చేసే పరిశీలన అని అర్ధం ఆలోచన, వివేకం, సందేహం అన్న అర్థాలూ 
ఉన్నాయి దూరదృష్టి అన్న అర్ధం కూడా ఉంది విచారణ అన్నా విచారమే విచారకుడు అంటే 
విచారించేవాడు, న్యాయాధికారి విచారణీయం అంటే విచారింపదగింది విచారశీలుడు అంటే 
వివేకి విచారించు అన్నప్పుడు పరిశీలించడం అనీ, ఆలోచించడం అనీ, పరామర్శించడం అనీ, 
సంతాపించడం అనీ ఆర్థాలున్నాయి పరామర్శించడం అన్న అర్ధంలో ఈ మాట కొన్ని ప్రాంతాల 
లోనే వాడుకలో ఉంది విచారవడు అన్నప్పుడు మాత్రం దుఃఖపడు, సంతాపం చెందు అని 
అర్ధం ఆ విధంగా తెలుగులో విచారం అన్నమాటకు సంతాపం, దుఃఖం అన్న అర్ధం ఏర్పడింది 

జ్ఞానం అంటే తెలివి విజ్ఞానం అన్నా తెలివే అయితే లౌకిక జ్ఞానం విజ్ఞానంగా వ్యవ 
హృతం జ్ఞానం అంటే (బ్రహ్మజ్ఞానం విజ్ఞానం అంటే దానికి భిన్నమయిన జ్ఞానం ఈ అర్ధంలోనే 
విజ్ఞానశాస్త్రం, విజ్ఞాన శాన్రజ్ఞుడు, విజ్ఞాని, వైజ్ఞానికుడు మొదలయిన మాటలు ఏర్పడ్డాయి 
జ్ఞావన అంటే తెలియజేయడం. విజ్ఞాపన, విజ్ఞప్తి అంటే మనవి, విన్నపం 

దళనం అంటే ఛేదనం విదళనం అంటే మిక్కిలి ఛేదించడం విదారణం అన్నా ఛేదనమే 
విదూరం అంటే మిక్కిలి దూరం వినీతి, వినమం అంటే అడకువ విమోచన, విముక్తి విమోక్షణ 
ఒకే అర్థంలో వాడుకలో ఉన్నాయి wr 


మనబాషఆి 171 


బనియోగం - విమిర్చ 


వా ము లో ఖీ వా ఎనీ 
నియోగం అవ్నమాబను ఉపయోగం ప్రయోజనం అన అర్దంలో ఎకువగా వాడుతుళా 3 


© 


గో 


ఏిఏయోగడారుల సంహాలున్నాయి కదా ఒక వస్తువు లేదా సేవను ఉపయోగించుకొనేవాళ్ళు 
వినియోగదారులు వినియోగం అన్నమాటకు విడదీయడం, ఉద్యోగం, విఘ్నం, అన్న అర్హా 
కూడా ఉన్నాయి రాజులవద్ద గురువు, మహాప్రధాని, మాండలికులు, సామంతులు సేనాపతి 
మొదలయిన డెబ్బైరెండు వినియోగాల వారుండేవారట ఇక్కడ వినియోగం అన్నమాటకు 
ఆ(శైతుడు పరివారజనం అని అర్దం 

తిక్కనగారు భారతాన్ని తెనుగుబాస వినిర్శింప దివురుట' అన్నారు వినిర్మించడం అంటె 
సృృజించడం భారతాన్ని తెలుగులో నిర్మించడం సృజించడం తిక్కనగారు చేసేనవని 

వినాశం/వినాశనం అంటే పూర్తిగా నశించడం వినాశనుడు అంటే లయకారుడయి* 
శివుడు వినిహతం అంటే మిక్కిలి కొట్టబడినది, చంపబడినది అని అర్ధం పూర్తిగా జయింపబడి 
వది అని కూడా అర్హం ఉత్సాతం అనే అర్దం కూడా ఉంది 

నూతనం అంటే కొత్తది నూత్న/నూతన విశేషణాలుగా వాడతాం ఈ మాటకు వి 
ఉపసర్దను చేర్చి వినూత్న అని విశేషణంగా వాడుతున్నాం నూత్న వినూత్న పరికరాలు వంటి 
ప్రయోగాలలో నూత్న, వినూత్న రెండింటినీ విశేషణాలుగా వాడుతున్నాం నూత్నం అంటేనే 
అభినవం వినూత్నం అంటే మరింత కొత్తది 

విన్వాసం అంటే ఉంచడం, కూర, రచన అని అర్థం నాట్యంలో హస్త విన్యాసం, పాడ 
విన్యాసం అని వాడతాం సమూహం, నివాసస్థలం అన్న అర్థాలు కూడా ఉన్నాయి విపరిణామం 
ఆంటే మారడం విపర్యస్తం అంటే తారుమారైనది విరుద్దమైనది విపర్యాసం అంటే మార్చు, 
(ప్రతికూలత, వినిమయం, తప్పు 

విబుధుడు అంటే పండితుడు దేవత అనీ, చంద్రుడనీ కూడా అర్ధం విబోధం అంటే మెల 
కువ, తెలివి విభక్తం అంటే భాగాలుగా చేయబడింది అని, పంచబడింది అనీ అర్ధం విభక్త 
కుటుంబం అంటే భాగాలు పంచుకొని విడిపోయిన కుటుంబం విభక్తి అంటే విడదీయడం 
దాయభాగం వ్యాకరణంలో ప్రాతిపదికాదులకు చేరే ప్రత్యయం విభక్తి పంచుకుంటారు కాబట్టీ 
సోదరులను విభక్తులు అనవచ్చు విభజనం అంటే విభజించడం వేరుకావడం విభాగం అంటే 
భాగం, పంపకం, అంశం, ముక్క 

మత్తుడు అంటే మదించినవాడు విమత్తుడు అంటే బాగా మత్తెక్కినవాడు, మదించిన 
వాడు విమర్దనం అంటే చంపడం, పొడి చేయడం 

విమర్శ అనే మాటను చాలా ఎక్కువగా వాడుతున్నాం విమర్శ అంటే పరిశీలన, సమీ 
క్షణం యుక్తియుక్తంగా వాదించడం, సాహిత్య రంగంలో ఈ అర్ధమే ప్రచారంలో ఉన్నా 
వ్యవహారంలో తప్పు వట్టడం, తిట్టడం అన్న అర్ధంలో స్థిరపడిపోయింది ఆయన తీవ్రంగా 
విమర్శించారు అన్నవ్వుడు పరిశీలన వంటి అర్థానికి అవకాశం లేదు నిందించడమనే అర్ధం 

విముగ్గుడు, విమూఢుడు అన్న మాటలకు బొత్తిగా తెలివిలేనివాడని అర్ధం. వ్యాకులత 
చెందినవాడని కూడా అర్థం విమోహం మిక్కిలి మోహం 


172 ఆమనబాష 


విరచన అంటే ఏర్పాటు, కల్పన, సృజించడం, గంధ రచన నన్నయ విరచితం అంటే 


ఇస్త్పయచెత వేతి. విలక్షణం అంటే విశేష లక్షణాలు కలిగినటువంటిది, అసాధారణ 


క wn 
వివాహంలో వహ' ధాతువు పొందడం అని అర్దం విశేషంగా పొందబడేది వివాహం 


ంటె పెండ్లి పూర్వం ఇది ఎనిమిది రకాలు (బ్రాహ్మం, దైవం, ఆర్షం, (ప్రాజాపత్యం, ఆసురం, 
SS రాక్షసం, పైశాచం దాదాపు ఈ విధానాలన్నీ న్వాయసమ్మతంగానో, అసమ్మతంగానో 
ఎంతో కొంత జరుగుతూనే ఉన్నాయి 
వికల్పం అంటే సంశయం కలగడం, కలగకపోవడం వ్యాకరణంలో ఎక్కువగా వాడే 
మాట వికల్పం, వైకల్పికం, విభాష వైభాషికం అన్నవి వ్యాకరణంలో ఎక్కువగా కనిపిస్తాయి 
ఒక వ్యాకరణ సూత్రం వర్తించిన రూపమూ, వర్తించని రూపమూ రెండూ ఉండేటట్లయితే ఆ 
సూత్రం వికల్పంగా వర్తించినట్లు వికల్పం అంటే కల్పన అని కూడా అర్ధం మరో వికల్పం లేదా 
అన్నప్పుడు విధం పద్ధతి అని అర్ధం ఊహ, భావన అనికూడా అనవచ్చు వికారం అంటే 
మార్పు ఇదే అర్దంలో వికృతం, విరూపం అన్న మాటలను కూడా వాడవచ్చు (ప్రకృతి వికృతు 
se కదా (ప్రకృతి సహజం, మూలం వికృతి మార్పు పొందిన రూపం తెలుగు వ్యాకర 
డా౬లో ప్రకృతిని తత్సమం అన్న అర్ధంలోనూ వికృతిని తద్భవం అన్న అర్ధంలోనూ వాడతారు 
సంస్కృతం నుండి తెలుగు పుట్టిందని భావించేవాళ్ళు తెలుగునే వికృతి ఆనడమూ ఉంది 
వికిరణం/వికీర్ణం అంటే వ్యాప్తి అని అరం వితతం అంటే విస్తరించినది అని అద్దం విగ 
శితం అంటే చెదరినది విక్షేపం అంటే తొలగించడం. విక్షిప్తం అంటే తొలగించబడినది విత 
రణం అంటే దానం తరణం అంటే దాటడం వితరణం నరకాన్ని దాటిస్తుంది కాబట్టి వితరణం 
వితీర్ణి అన్నా వితరణమే 
విధురం అంటే కార్యభారం లేనిది భయం, అపాయం, హాని అనికూడా అర్థాలున్నాయి 
విధురుడు అంటే భార్య పోయినవాడు 
వికర్షణ అంటే దూరంగా లాగడం ఆకర్షణకు వ్యతిరేకం వికృష్ణం అంటే దూరంగా 
లాగబడింది విప్రకర్ష అంటే దూరం 
విప్రలంభం, విషప్రయోగం, వియోగం, విరహం సమానార్ధకాలు ఎడబాటు అని అర్థం 
శృంగారం సంయోగం వియోగం అని రెండు రకాలు ఈ వియోగ శృంగారాన్న విప్రలంభ 
శృంగారం, విప్రయోగ శృంగారం అనికూడా అనవచ్చు ప్రలంభం అంటే లాభం పొందడం 
విపలంభం అంటే వంచించడం అనికూడా అర్ధం కలహం అనికూడా అర్ధం ఉంది వి(ప్రలబ్ది 
అన్నప్పుడు ఈ వంచించడమన్న అర్ధమే ఉంది ఎనిమిది రకాల శృంగార నాయికల్లో విప్రలబ్ది 
ఒకతి ఒక సంకేతాన్ని ఏర్పరచి వస్తానని మాట ఇచ్చిన (ప్రియుడు రాకపోవడం వల్ల బాధపడే 
నాయిక. ప్రియునిచేత వంచింపబడిన నాయిక విప్రలబ్ధ ప్రయోగం అన్న మాటకు సంయోగం, 
కూడిక అన్న అర్ధం ఉంది విప్రయోగం దానికి వ్యతిరేకం ఎడబాటు యోగం అంటే కూడిక 
వియోగం అంటే ఎడబాటు రహం అంటే కూడిక. విరహం అంటే ఎడబాటు 
విక్షతం అంటే గాయపరచబడింది విక్షోభం అంటే కలవరపాటు కల్లోలం, గందరగోళ 
పరిస్థితి అన్న అర్ధంలో విక్షోభం అన్నమాట ప్రచురంగా ఉంది మానసిక విక్షోభం అన్నప్పుడు 


మనభాషత 173 


>» 
లే 


ఆ 
వచె దం, విచ్చెదనం నరకడం విచ్చిన్నం అంటే నరకబడినది విచ్చిత్తి అంటే నరక 


(7) 


_చజంచడం అనికూడా అర్దం కనవడకపోవడం సమాప్తి చెందడం అన్న అర్హమూ ఉం 
ఓచ్చాడం అంటె విమాతం, ఆటంకం అన్న అర్దం కూడా ఉంది వంశం అంతం కావడం, అం 
టితో ఆగిపోవడాన్ని కూ విచ్చేదం తం. విచ్యుతం అంటె (భ్రష్టం విఘ్నం అంటే కార 
దం ఆటంకం స విమ్నేశ్వరుడు అని గణపతికి పేర్తు విబండితం అంచ 
ఒంద్‌ంపబడింది ఏజబ్బాతి అంటే గొప్ప క్రీర్తి కం అంటే పూయబడింది విజృంజణ అంచ 
 కెంచడం చెలరేగడం పిత్రాసం అంటే బయం విద్వేపం అంటి పగ విజితుడు అంచ 
ఓదిజబోయినవాడు విజిడాత్ముడు అంటే తనను తాను ల లోబరచుకొన్నవా డు విమాత అంటే నవ్వు 
తల్లి విజాతి అంటే వెరే జాతి విదేశం అంటే అన్యదేశం వీటినుండే విజాతీయుడు, విదేశీయుడు 


లకే 
ot 


174 తమనబాష 


8గర్రపాం - వివాపహాం 


'వి' ఉపసర్గకు వ్యతిరేకార్దం కూడా ఉంది ఈ ఉపసర్గను చేర్చినప్పుడు వ్యతిరేకార్థం ఏర్పడు 
కుండి విజనం అంటేజనం లేనటువంటిది విజన పధం అంటే మనుష్యులు లేని త్రోవ వికచం 
అంటి వెంట్రుకలు లేనిది ఇక్కడ కచ ధాతువుకు బంధనం అని అర్ధం క్రయం అంటే కొనడం 
విక్రయం అంటే అమ్మడం (క్రయ విక్రయాలు అంటే కొనడం, అమ్మడం విక్రయి అన్నా 
విశ్రయికుడు అన్నా వ్యాపారి విక్రేత అంటే అమ్మేవాడు పణ ధాతువుకు వ్యవహారం అని అర్ధం 
డ్రవ వినిమయం వివణం అంటే అమ్మడం విపణి అంటే అంగడి, అంగడి వీధి 
- విగుణం అంటే గుణాలు లేనటువంటిది 

విగ్రహం అంటే శరీరం అని అర్దం విశేషంగా ఆత్మచెత (గ్రహింపబడింది కాబట్టి 
విగ్రహం యుద్దంలో శత్రువులను పట్టుకుంటారు కాబట్టి విగ్రహం అంటే యుద్దం శత్రువుకు 
యుద్ద రూపమైన అవకారం విగ్రహం పంచతం[తంలో ఇది ఒకటి మిత్రలాభం, మిత్రభేదం, 
సంధి - విగ్రహం, లబ్బనాశం, అసంప్రేక్ష్య కారిత్వం అన్నవి ఈ అయిదు సంస్కృతంలో విష్ణు 
శర్మ రచించిన పంచతంత్రం (ప్రపంచ (ప్రసిద్దమై అనేక భాషలలోకి అనువదితమయింది 
తెలుగులో దూబగుంట నారాయణకవి పంచతం(త్రము' పద్యకావ్యం చిన్నయసూరి వచనంలో 
నీత్రిచండ్రికగా మిత్రలాభ, మిత్రభేదాలను రచించాడు చిన్నయసూరి విశిష్టమయిన శైలివల్ల 
తెలుగులో ఇడి విస్తృత ప్రచారం పొందింది సంధి విగ్రహాలు ఒకే తంత్రంగా పంచతం(త్రంలో 
కనిపిస్తాయి రాజాస్థానాలలో సంధి విగ్రహి అనే అధికారి ఒకడుండేవాడు రాజనీతికి సంబం 
దించి ఆరుగుణాలు పేర్కొంటారు అవి (1) సంధి, (2) విగ్రహం, (3) యానం, (4 ఆసనం, 
(5) ద్రైధం, (6) ఆశ్రయం వీటిలో విగ్రహం యుద్దమే ఇది మూడు రకాలు (1) ప్రకాశ 
యుద్దం (2) కూట యుద్ధం. (9) పార్టి యుద్దం ప్రకాశ యుద్దమంటే ఎదురువడి చేసే యుద్దం 
కూట యుద్దం అంటే కపటయుద్దం పార్టి అంటే మడమ పార్షియుద్దం అంటే మడమ తొక్కే 
యుద్దం వెనుక నుండి ముట్టడించడం 

విస్తృతి, విస్తారం, విగ్రహం, వ్యాసం అన్నవి విరివి అన్న అర్దంలో సమానార్ధకాలు విస్తృతి 
విస్తారాలలో సృణ్‌ అనే ధాతువుకు ఆచ్చాదనమని అర్ధం విశేషంగా ఆచ్చాదించడం విగ్రహం 
అంటే విశేషంగా (గ్రహించడం వ్యాసం అంటే అనేక రకాలుగా ఉండడం ఆస అన్న ధాతువుకు 
ఉవవేశనం ఉండడం అని అర్ధం ఆ విధంగా ఈ మాటలకు వ్యాప్తి, విరివి అని అర్దం ఏర్పడింది 
విస్తార పదమే శబ్ద సంబంధమయినప్పుడు విస్తరం అవుతుంది 

ఘటనం అంటే కూర్చడం విఘటనం అంటే విడగొట్టడం విఘట్టనం అన్నా ఇదే అర్దం 
వీకర్యం అంటే అన్యాయకార్యం అనీ, నిషిద్ద కార్యమనీ అర్థం వికల్మషం అంటే కల్మషం లేక 
పోవడం విచక్షుడు అంటే కళ్ళు లేనివాడు, గుడ్డివాడు విచేతనం అంటేచేతనం లేనిది జర 
అంటే ముసలితనం విజరం అంటే ముసలితనం లేనిది 

వితంతువు అంటే తంతువు లేనటువంటిది ఇక్కడ తంతువు అంటే మంగళసూత్రం 
తంతువు అంటే నూలు నూలు అన్న ఈ సామాన్యార్థం ఉన్న తంతువుకు మంగళసూత్రమన్న 
విశిష్టార్ధం ఏర్పడడం వల్ల వితంతువు అంటే విధవ అన్న అర్ధం ఏర్పడింది సూత్రం తెగింది, 
తాడు తెగింది వంటి ప్రయోగాల అర్ధం అందరికీ తెలిసిందే ఉత్తర భారతదేశంలో ఈ వితంతు 


మనబాషఆ 175 


నెజత వాడుకలో కెకపోవచ్చు వ వాళ్ళకు మంగళసూత్రం లేదు కడా విధవ అంటే దవుడు/జర్ర క? 
ఠి 


పతంత్ర అంటె తీగిలు లేనిది అయితే తెలుగులో నిస్తంత్రి అన్న మాటకున్న ప్రచారం 
దీనికి లేదు తధ్యం అంటే సత్యం వితధ్యం అంటే అసత్యం వితధం అన్నా అసత్యమే వినాయ 
కుడు అంటే గణపతి, బుద్దుడు, గరుత్మంతుడు, గురువు అని అర్జాలు పోగొట్టేవాడు, శిక్షించె 
వాడు, హితాన్ని బోధించేవాడు 

వరణం అంటే ఆచ్చాదన, కప్పు అని అర్దం వివరణం అంటే ఆచ్చాదన లేకుండా, కవ్వం 
లేకుండా విశదం అని అర్దం వివరం అన్నా వివరణమనే అర్దం వివరంగా చెప్పమన్నప్పూడు 
అర్దమిదే వివరం అంటే రంధ్రమన్న మరో అర్ధం కూడా ఉంది 

విపక్షం అన్నమాట ఇటీవల కొంత వాడుకలోకి వచ్చింది తెలుగులో (ప్రతిపక్షం 
అన్నమాటకున్న ప్రచారం దీనికి లేదు ప్రతికూలమైన వర్షం అని అద్దం 

పధం అంటే త్రోవ విపధం అంటే చెడ్డత్రోవ, తప్పుత్రోవ విప్రయాణం అంటే పారిపోవడ 
మని అర్దం 

వప్రతివత్తి అంటే పరస్పరం విరోధం విప్రియం అయిష్టం విఫలం అంటేవ్యర్దం వ్య ద్ధం 
అంటే అర్ధంలేనిది ఈ మాటల్లో వి" వ్యతిరేకార్ధాన్నిస్తుంది విమలం, వియోగం, విరక్తి వంటి 
మాటలిటువంటివే విమలం అంట మాలిన్యం లేనిది, స్వచ్చమైనది, తెల్లనైనది యోగం అంటే 
కలయిక వియోగం అంటే ఎడబాటు విరక్తి అంటే రక్తి లేకపోవడం విరాగం అన్నా ఇదే నం 

విమానం అంటే అనేకార్డాలున్నాయి మానం అంటే గౌరవం కాబట్టి విమానం అంటే 
అగౌరవం, అవమానం అన్న అర్ధం కూడా ఏర్పడింది మానం అంటే కొలత అన్న అర్థమూ 
ఉంది అందువల్ల విమానం అంటే వరిమాణం అన్న అర్ధం ఏర్పడింది గమనంలో పక్షితో ప్రోలిక్ర 
ఉంది కాబట్టి విమానం అంటే దేవతలు ఆకాశంలో విహరించే వాహనం ఆ మాటనే ఇప్పుడు 
విమానంగా వాడుతున్నాం వాహనం కాబట్టి దీనికి గుగ్రమన్న అర్థమూ ఏర్పడింది ఏడంతస్తుల 
మేడను కూడా విమానం అంటారు విమానం అంటే దేశాంతరవాసం వివాసితుడు అంటే దేశ 
బ్రష్టుడు 

విశేషంగా వహించడం వివాహం. ఈ వివాహం బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, 
ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని ఎనిమిది రకాలు పురాణాల్లో ఈ అన్ని రకాల వివా 
హాలూ కనిపిస్తాయి అయితే వీటిలో అన్నీ ఆనాడైనా ప్రచురంగా ఉన్నవికావు చివరి నాలుగు 
రకాల వివాహాలూ మంచివి కావని మనుస్మ లకి నాదే చెప్పారు 'పైశాచం అధమం అని కూడా 
చెప్పారు కన్యాశుల్కం పిల్లను అమ్ముకోవడమేననీ, అది పాపమనీ, ఈ పాపం చేసినవారు 
అధోగతి పాలవుతారనీ మనుస్మృతి చెప్పింది విలోమం అనులోమానికి వ్యతిరేకం విపరీతం, 
విపర్యయం, విపర్యాయం, విపర్యాసం వీటన్నిటికీ తలక్రిందులు అని అర్ధం వ్యతిరేకంలోనూ వి” 
ఉపసర్ద ఉంది విదూషకుడు అంటే మలినంగా చేసేవాడు, దూషించేవాడు, చమత్మారి 
సంస్కృత నాటకాలలో ఉండే పాత్ర తన రూపం, వేషం, ప్రవర్తనల ద్వారా నవ్వు పుట్టించే పాత్ర 
ఇది తిండి యావ చూపిస్తూ ఉంటాడు 

విపంచి అంటే స్వరాలను విస్తరింపజేసేది విచిత్రం, వివిధం అన్నప్పుడు 'వి' ఉపసర్గకు 
నానా అని అర్ధం వివిధం అంటే నానా విధాలు ve 


176 తిమనబాష 


ఆచంద్ర తారార్కం 

పూర్వం శాసనాలు వేసిన రాజులు ఆ శాసనాల ద్వారా తాము చేసిన దానం ఆ చంద్ర తారార్మం 
నిలిచి ఉండాలని కోరుకునేవారు ఈ ఆకాంక్షను శాసనంలో వ్యక్తంచేసేవారు రాజులూ, 
కవులూ, కళాకారులూ ఆచంద్ర తారార్మమయిన కీర్తిని పొందాలని కాంక్షించే వారు కీర్తి కాంక్ష 
ఎకాలంలోనూ ఉండేదే ఆచంద్ర తారార్కం అంటే చంద్రుడూ, నక్షత్రాలూ, సూర్యుడూ ఉండేంత 
వరకూ అని అర్దం సూర్యచంద్రులూ, నక్షత్రాలూ శాశ్వతంగా ఉందేవని నమ్మకం కాబట్టి తాము 
వేసిన కార్యం శాశ్వతంగా నిలిచిపోవాలని వాది భావం ఆరవి సుధాకర తారకం, ఆఖరకర 
జలజారి తారకం మొదలయిన విధంగా సూర్యచంద్రాదులకు పర్యాయపదాలను కూడా వాడ 
వచ్చు ఆచంద్రార్మం అని కేవలం సూర్యచండ్రులను, ఆచంద్ర తారకం అని చంద్రుణ్ణి నక్షతా 
లనూ, ఆరవితారకం అని కేవలం సూర్యుణ్ణి, నక్షతాలనూ కూడా పేర్కొంటారు ఈ మాటలలో 
మొదట ఉన్న “ఆి - “ఆజ్‌ అనే ఉపసర్ద ఇక్కడ పర్యంతం, హద్దు అని ఈ ఉపసర్ణకు అర్ధం 
ఆకల్పం అంటే కల్పం ఉన్నంతవరకు, కల్ప పర్యంతం అని అర్థం ఆమరణాంతం అంటే 
మరణం వరకూ అని అర్ధం ఆమరణ నిరాహారదీక్ష బాగా వాడుకలో ఉన్న ప్రయోగం 

ఆజన్మం అంటే పుట్టుక నుండీ అని అర్ధం ఆజన్మ (బ్రహ్మచారి అంటే పుట్టిన నాటినుండి 
బ్రహ్మచారిగా ఉన్నవాడు ఆపాదం అంటే పాదాలు మొదలుకొని అని అర్ధం ఆపాద మస్తకం 
అంటే పాదాల నుండి మస్తకం వరకు అని అర్దం ఆమూలం అంటే మూలంనుండీ అని అర్ధం 
ఆమూలాగ్రం అంటే మొదటినుండి చివరిదాకా అని పూర్వం దినపత్రిక అంతా చదివానన 
డానికి ఆంధ్రపత్రిక నుండి అమృతాంజనం దాకా అనేవాళ్ళు. ఆంధ్రపత్రిక అన్న పేరుతో 
మొదలుపెట్టి అమృతాంజనం అడ్వర్టయిజుమెంటు దాకా ఏమీ వదలకుండా అక్షరాక్షరం చది 
వారన్నమాట ఆమూలాగ్రం సమగ్రంగా పరిశీలించారంటాం ఆబాల గోపాలం వచ్చారు 
అన్నవ్వుడు పిల్లల నుండి గోపాలుర దాకా అందరూనని అర్ధం 

శాసనాలలో ఈ 'ఆ' లేకుండానే శశితారకంబుగా అనీ, దినేశ సుధాకర తారకంబుగా 
అనీ, వారి జాప్త చంద్రతారముగా అనీ కూడా ప్రయోగించారు ఆగర్భ శ్రీమంతుడు, ఆగర్భ 
శత్రువు వంటి ప్రయోగాలెన్నో ఉన్నాయి గర్భంలో ఉన్నప్పటి నుండీ, పుట్టకముందు నుండీ అని 


అర్ధం 

తాత్మాలికం అంటే ఆ సమయానికి మాత్రమే సంబంధించింది ఆకాలికం అంటే పుట్టిన 
వెంటనే నశించేది ఇక్కడ “ఆజ్‌ ఉపసర్గకు కొంచెం అని అర్ధం ఆకులం అన్నమాటకు ఇంచు 
కంత కూడి ఉందేది అని అర్ధం వ్యాకులం అన్న అర్ధం కూడా ఉంది వ్యాకులంలో కూడా వి+ 
ఆకులం అని 'వి' అనే ఉపసర్గ చేరింది 'ఆజ్‌' ఉపసర్గకు మొత్తం, అంతటా అన్న అర్ధం కూడా 
ఉంది ఆ అర్ధంలో ఆకులం అంటే వ్యాప్తి అని అర్ధం ఆపక్వం అంటే కొంచెం ఉడికినది ఆపాకం 
అన్నా అదే ఆర్థం 

మొత్తం, అంతటా అన్న అర్ధంలో 'ఆజ్‌కు చాలా ప్రయోగాలున్నాయి ఆకరం అన్న 
మాటలో ఇదే అర్ధం ఆకరం అంటే గని, సమూహం, నెలవు అని అర్థాలు రత్నాకరం అంటే 
రత్నాలకు ఆకరమయినది, సముద్రం శబ్ద రత్నాకరం అంటే శబ్దసాగరం. తెలుగు భాషకున్న 


మనబాషతి 177 


అకారాది విషుంటువులలో ముఖ్యమైనది శబ్ద రత్నాకరం దీన్ని బహుజనపల్లి సీతారామా 
చార్చులుగారు రచించారు ఈయనే ప్రాఢవ్యాకరణం కూడా రచించారు 

ఆకాశం అంటే సూర్యచంద్రాదులు ప్రకాశించేది దేనియందు సూర్యచందడ్రాడుల 
ప్రకాశిస్తారో అడి ఆకాశం కాశ్ళధాతువుకు కాంతి, వెలుగు అని అర్దం ఆజ్‌కు అంతటా అ” 
అర్ధం ఆకీర్ణం అంటే వ్యాప్తం, చిమ్మబడినది అని అర్ధం జనాకీర్ణం అంటే జనంతో నిండి ఉన్నడి 
అంతటా జనం ఉన్నది అని అర్దం 

ఆబువు అంటే అంతటా తవ్వేది ఎలుక అని అర్దం కన్నాలువేసి దొంగతనాలు చేసే కాలం 
లో దొంగకు కూడా ఆబువు అన్న పేరుండేది 

ఆచ్చేదనం అంటే పూర్తిగా ఛేదించడం అని అర్దం ఆచ్చిన్నం అంటే పూర్తిగా ఛేడించ 
బడింది 

ఆతపం అంటే ఎండ అంతటా తపింపచేస్తుంది కాబట్టి ఎండకు ఆతపం అని పేరు 
చంద్రుడి వెన్నెలను కూడా చంద్రాతపం అని అంటారు కావ్యాల్లో విరహులను తపింపజేసేది 
కాబట్టీ ఇది ఆతపం కావచ్చు 

ఆపద అంటే అంతటా పొండబడేడి ఆపత్తి, ఆపత్తు అన్నా అదే అర్థం విపత్తు అని అర్దం 
ఆపూరణం అంటే అంతటా నిండినది ఆపూర్ణం, ఆపూర్తి అని కూడా అనవచ్చు ఆపూరం అంటే 
ప్రవాహం ఆప్లావం అంటే అంతటా తడవడం స్నానమనీ, మునగడమనీ అర్దం ఆభరణం 
అంటే అంతటా భరింపబడేది నగ ఆభూషణం అన్నా ఆభరణమే ఆసారం అంటే అంతటా 
పడేది ధారాపాతంగా వర్తించేడి, జడివాన 

ఆజ్‌' ఉపసర్దకు మిక్కిలి, అధికమైన అనికూడా అర్ధం ఉంది ఆకంపనం అంటే మిక్కిలి 
వణకడం ఆక్రందం, ఆక్రందనం అంటే బిగ్గరగా వగ్వడం, పెద్ద ఏడుపు జనుల ఆక్రందనాలు 
మిన్నుముట్టాయి వంటి ప్రయోగాలు సర్వసాధారణం ఆక్రందనం అంటే బొబ్బరింత అన్న అర్థం 
కూడా ఉంది దాడి చేసేముందు చేసే పెద్ద ధ్వని ఆ(క్రందుడు అంటే మిత్రుడు దండెత్తిపోయే 
రాజుకు వెనుక ఉండే శత్రువుకు వెనుక ఉన్నవాడు ఆ(క్రందుడు ఆడక్రందికుడు అంటే ఆర్త 
రక్షకుడు 

ఆ|క్రుష్టి అంటే పెద్దగా పిలవడం ఆక్రోశం, ఆక్రోశనం అన్న మాటలకు తిట్టు, నింద అని 
అద్ధం ఉంది పెద్దగా అరవడం అనికూడా అర్ధం రక్షణకోసం పెద్దగా అరవడం ఆక్రోశం, ఆక్రో 
శనం ఆక్రోశం, ఆడ్రోశించు నామవాచకంగానూ, క్రియగానూ కూడా వాడుకలో ఉన్న 
మాటలు పీన అంటే బలిసిన ఆపీనం అంటే బాగా బలిసినడి అని అర్థం బంధం అంటే కట్టు 
ఆబంధం అంటే గట్టి కట్టు ఆబద్దం అంటే గట్టిగా కట్టబడింది 

భీరుడు అంటే పిరికివాడు ఆభీరుడు అంటే మిక్కిలి పిరికివాడు 

ఆఘాతం అంటి దెబ్బ విద్యుదాఘాతం అంటే ఎలక్టిక్‌ షాక్‌ 

ఆఖం, ఆఖరం, ఆఖనం ఆఖానం అంటే గడ్డపార ఆఖనికం అంటే గడ్డపార అన్న అర్దం 
తోపాటు పంది, ఎలుక అన్న అర్జాలూ ఉన్నాయి ఆబనికుడు అంటే కన్నపు దొంగ స 


1/78 అమవబాష 


ఆశ్రమం - ఆగ్రహాం 


(శ్రమకు తపస్సు అని అర్దం ఆశ్రమంలో తపోనిష్ణులవుతారు కాబట్టి ఇది ఆశ్రమం (శ్రము 
ధాతువు ఈ ధాతువుకు తపస్సు, ఖేదం అర్జాలు భారతీయ సంప్రదాయంలో చతురాశ్రమాలు 
సుప్రసిద్దం నాలుగు ఆ(శమాలలో మొదటిది బ్రహ్మచర్యం (బ్రహ్మ అంటే వేదం వేదాధ్యయన 
వ్రతాన్ని కూడా బ్రహ్మ అంటారు ఈ (బ్రహ్మ (వ్రతాన్ని ఆచరించేవాడు బ్రహ్మచారి నాలుగువిధాల 
ట్రహ్మచారులున్నారు గాయత్రీ బ్రహ్మచారి, ప్రాజాపత్య బ్రహ్మచారి వైదిక (బ్రహ్మచారి, నైష్టిక 
బ్రహ్మచారి గృహస్టుడు అంటే గృహం కలిగినవాడు ఇక్కడ గృహం అంటే భార్య గృహస్టులు 
కూడా నాలుగు రకాలు వార్తా వృత్తి, శాలిన వృత్తి, యాయావరుడు, ఘోరసన్వాాసి వనంలో 
ఉండే వాడు వానప్రస్థుడు వానప్రస్థులు కూడా నాలుగు రకాలు జెదుంబరుడు, వేనసుడు, 
సంప్రక్షాళి, పౌర్ణముడు నాలుగో ఆశ్రమం భిక్షు/సన్యాసి యాచించి జీవించేవాడు ఈ సన్వాాసి 
కూడా నాలుగు విధాలు కుటీచకుడు, బహూదకుడు, హంసకుడు, పరమ హంసకుడు మనిషి 
జీవితంలో ఇవి నాలుగు దశలు ఇదొక వ్యవస్థీకృత జీవితం 

ఆముక్తం అంటే విడిచి పెట్టబడినది శ్రీకృష్ణదేవరాయల (ప్రౌఢ (ప్రబంధం ఆముక్తమాల్యద 
పెట్టుకొని విడిచిన మాలను భగవంతునికి ఇచ్చినది ఆముక్తమాల్యద గోదాదేవి తమిళంలో 
చూడికుడుత్తనాచ్చియార్‌ అంటారు 

ఆభాస అంటే కాంతి, ప్రతిబింబం అన్న అర్జాలతోపాటు అవాస్తవం అన్న అర్ధం కూడా 
ఉంది అలంకార శాస్త్రాలలో రసాభాసం గురించి ఉంటుంది శృంగార రసాభాసం, వీరరసా 
భాసం అన్నట్లుగా అన్ని రసాలకూ ఈ ఆభాసం ఉంటుంది ఉదాహరణకు శృంగార రసాభాసాన్ని 
తీసికుంటే యువతీయువకులలో ఒకరికే అనురాగం ఉండి రెండవవారిక్‌ లేకపోతే రసాభాసం 
అవుతుంది జంతువులు, పక్షుల శృంగారాన్ని వర్ణించడమూ, మనకు పూజనీయులయిన వారి 
శృంగారాన్నీ వర్ణించడమూ కూడా శృంగార రసాభాసమే అనుచితమయినదంతా రసాభాసమే 
ప్రస్తుతం రసాభాస అన్నమాటను గందరగోళం చెడిపోవడం అన్న అర్ధంలో వాడుతున్నాం సభ 
అంతా రసాభాస అయిపోయింది, కార్యక్రమం రసాభాస అయింది అనడం మామూలే రసాభాస 
చేశారు అన్నప్పుడు పాడుచేశారు, గొడవచేశారు అని అర్థం ఆబ్య అంటే పేరు దీనితో పిలు 
స్తారు కాబట్టి ఆఖ్య మనుచరిత్రలో ప్రవరాబ్యుడున్నాడు కదా (ప్రవరుడు అన్న పేరు గలవాడన్న 
మాట ఆఖ్యాత అంటే చెప్పేవాడు వ్యాజ్యాతలో ఆఖ్యాతకు “వి” ఉపసర్ణ చేరింది ఈ మాటలో 
రెండు ఉపసర్గలున్నాయన్న మాట ఆజ్యానం అంటే చెప్పబడేది, కధ ఆఖ్యానకం అంటే చిన్న 
కధ ఆఖ్యాయిక అన్నది ఒక గద్యకావ్య భేదం ఇందులో వాస్తవంగా జరిగిన కధ ఉంటుంది 
బాణభట్టు హర్షచరిత్ర ఆఖ్యాయిక 

ఆగ్రహం అంటే పట్టుదల. గాంధీగారి సత్యాగ్రహంలోని ఆగ్రహానికి అద్దం ఇదే అయితే 
తెలుగులో ఈ అర్ధంలో ఈ మాట వాడుకలో లేదు మన వాడుకలో ఆగహం అంటే కోపం 
కావ్యాల్లో కూడా ఈ అర్ధంలోనే ఆగ్రహాన్ని ఉపయోగించారు 

ఆచమనంలో నీళ్ళు తాగుతారు కాబట్టి ఆచమనం ఆచరణం అంటే నడవడి అని అర్ధం 
ఒక వని చేయడం కూడా ఆచరణం ఆచారం అంటే పరంవరగా వచ్చే వాడుక ఆజీవం అన్నా 


మనబాషత 179 


UK 


అన్నా జీవికే, (బ్రతుకుతెరువు రూపాజీవ అంటే రూవమే జీవన 
సాధనంగా కలిగినది శస్తా జీవుడు అంటే శస్తమే సాధనంగా కలవాడు ఆతర్పణం అంటే త్ర క్షి 
పరచడం ఆదర్శం అంటె అద్దం దీనిలో తన నీడ కనిపిస్తుంది కాబట్టి ఆదర్శం అట్లాగే చూపి త్న 
నేర్చుకోదగింది కా ఆదర్యమే అద్దం అన్న అర్ధంలో కాక నేర్చుకోదగింది అన్న అర్దంలోనే 
దీనికి తెలుగులో వాడుక ఎక్కువ 
ఆదీపనం అంటే మండించడం, పురికొల్చడం ఈ మాటకు అలంకరించడం అన్న అరం 
కూడా ఉంది అయితే ఆదీపకుడు అన్నమాటకు ఇళ్ళు తగులబెట్టేవాడు అని అర్దం ఆదేశం 
అంటే ఆజ్ఞ ఆదేష్ట అంటే ఆదేశించేవాడు యజ్ఞంలో బుత్విజులను నియమించేవాడు ఆదేష్ట 


త్రయ 1 గరా 
ఆడవనం అన్నా ఆజికు 


|; 


యజ్ఞం చేసేవాడు. యజమాని 

ఆధారం అంటే కట్టకట్టి నీళ్ళు నిలిపిన [ప్రదేశం 

ఆయమేడితం అంటే రెండుమూడు సార్లు పలికిన మాట ఎక్కువగా చేసినది అని కూడా 
అర్థం వ్యాకరణాలలో ఆమేడితం అన్నమాటకు రెండుసార్లు తరికిట రెండవది అని 
అర్ధం 'మేడద్భ ధాతువుకు ఉనా దం/పిచ్చి అని అర్ధం ఒకేమాట మాటిమాటికీ అనడం పిచ్చివాడి 
లక్షణం అన్న అభిప్రాయంతో ఆయైడితం అన్నమాటకు ఈ అర్దం వచ్చింది 

ఆయుధం - దీనితో యుద్ధం చేస్తారు కాబట్టి ఆయుధం ఆపృచ్చ అంటే కుశలప్రశ్న 
ఆపణం అంటే అంగడి ఇక్కడ వ్యవహారం జరుగుతుంది 

ఆపానం/ఆపానకం అంటే అనేకులు ఒక్కచోట కూడి కల్లుతాగడం ఆసవం అంటే చెరకు 
నుండి తీసిన కల్లు. ద్రాక్షాసవం అని కూడా అంటారు. ఇక్కడ ద్రాక్ష నుండి తీసిన కల్లు 

ఆశంక అంటే సంశయం ఆశంస అంటే కోరిక ఆశయం అంటే ఇల్లు ఆశ్లేషం అంటే 
కౌగిలింత 

'ఆజ్‌ ఉపసర్గకు వ్యతిరేకార్ధం కూడా ఉంది దత్తం అంటే ఇవ్వబడింది అని అర్ధం ఆడత్తం 
అంటే తీసికొనబడిండి అని అర్దం హిందీలో ఆదాన్‌ ప్రదాన్‌ అనే మాట ఇచ్చిపుచ్చుకోవడం అన్న 
అర్థంలో వాడుకలో ఉండి ఇందులో ఆదాన్‌ అంటే తీసుకోవడం, ప్రదాన్‌ అంటే ఇవ్వడం భాషా 
శాస్త్రంలో పదాదానం అన్న పరిభాష ఉంది అంటే పదాలు అరువు తెచ్చుకోవడం ఆదాత అంటే 
తీసికొనేవాడు దాత అంటే ఇచ్చేవాడు కదా ఆదేయం అంటే తీసికొనదగింది దాయం అంటే 
విభజన చేయదగిన ధనం దాయాదులు అంటే ఆ విధంగా ధనం పంచుకొని తినేవాళ్ళు 
ఆదాయం అంటే రాబడి 

యాతాయాతాలు అని ఒక ప్రయోగం ఉంది ఇందులో యాతం అంటే పోవడం 
ఆయాతం అంటే రావడం యాతాయాతాలు అంటే రాకపోకలు 

w 


150 ఆమనబాష 


నిపుణుడు - నిదానం 


కొమ, కామన అన్నమాటలకు ఇచ్చ, కోరిక అని అర్ధం వీటికి “ని” ఉపసర్గను చేర్చినవ్వుడు 
త్రివమయిన ఇచ్చ అనే అర్దం కలుగుతుంది ఈ ఉపసర్గకు మిక్కిలి, అధికం అన్న అర్ధంలో 
వాడుక ఉంది నిదాఘం అంటే వేడి దీనిలో జనం అధికమయిన తాపం పొందుతారు కాబట్టి 
ఆది నిదాఘం వేసవిని నిదాఘం అనవచ్చు వేడి వలన చెమట పుడుతుంది కాబట్టీ నిదాఘం 
అన్నమాటకు స్వేదం అన్న అర్దం కూడా ఉంది నిపాకం అంటే ఎక్కువగా ఉడకడం. నిపుణుడు 
అన్నమాటను నేర్పరి అన్న అర్ధంలో వాడుతున్నాం నిపుణుడు అంటే ప్రకృష్ణమయిన వీణ 
కలవాడు ఈ మాటకు రూఢివల్ల నేర్పరి అన్న అర్థం ఏర్పడింది నిపుణుడు అంటే మిక్కిలి శుభ 
కర్మనుచేసేవాడు నిపుణ శబ్దం నుండే నైపుణ్యం ఏర్పడింది నిభం అంటే మిక్కిలి ప్రకాశించేది 
సద్భశం, సమానం అన్న అర్ధం కూడా ఉంది 

నిరతి/నిరతం అంటే అత్యంత ఆసక్తి అని అర్ధం అయితే తెలుగులో నిరతం అన్నమాటకు 
ఎల్లపుడూ అన్న అర్ధంలో ప్రయోగం ఎక్కువ ముఖ్యంగా నిరతాన్నదాత వంటి ప్రయోగాలలో 
ఈ అర్దం కనిపిస్తుంది నిశాతం అంటే మిక్కిలి వాడి అయినది నిశితం అంటే వాడి చేయబడి 
నది వదునుపెట్టిన ఖడ్గం నిశిత పరీక్ష నిశిత విమర్శ, నిశిత పరిశోధన మొదలైన విధంగా 
నిశిత శబ్దాన్ని విశేషణంగా వాడుతున్నాం తీవ్రమయిన, సూక్ష్మమయిన, వాడి అయిన అన్న 
అర్థాలలో వాడుతున్నాం నిహీనుడు అంటే మిక్కిలి నీచుడు అని అర్ధం నిరూఢి అంటే మిక్కిలి 
ప్రసిద్ది ఈ మాటకు ప్రావీణ్యం అన్న అర్ధంకూడా ఉంది నితంబం అంటే పిరుదు నితాంతం 
అంటే అధికం 

నికటం అంటే ఎడం లేనిది సమీపంటో ఉన్నది నివిష్ణుడు అంటే కూర్చున్నవాడు, దండు 
విడిసినవాడు ఇక్కడ సమీవం అని అర్థం 

నికేతనం, నికార్యం, నికాయ్యం, నివసతి, నివసనం, నివాసం, నివేశనం, నిలయం ఈ 
మాటలన్నిటికీ ఇల్లు అని అర్ధం సారస్వత నికేతనం. 

నికారణం, నిశారణం, నిబర్హణం, నిషూదనం, నిహింసనం, నిహననం అన్నమాటలకు 
చంపడమని అర్ధం నిధనం అంటే చావు 

నికరం అంటే రాశి. న్యాయంగా ఇచ్చిన డబ్బు, నిధి నికర ఆదాయం అని వాడుక 
ఇంగ్లీషులో నెట్‌ ఇన్‌కమ్‌ అన్న అర్ధంలో ఈ మాటను వాడుతున్నాం చివరకు తేలిన ఆదాయం 
అన్నమాట నికరం అన్నమాటకు గుంపు అన్న అర్ధమూ ఉంది నికాయం అన్నా గుంపే 
నిచయం, నిచాయం అన్నా సమూహమే. నివహం అన్నా సమూవామే 

నికృతం అంటే అవమానించబడడం నికృష్ణం అంటే హీనం దుష్టకార్యం నికృష్ణుడు 
అంటే హీనుడు 

'ని ఉవసర్గకు అభావార్థం కూడా ఉంది అంటే లేనిది అని అర్ధం నివాకువు అంటే 
మాటలు లేనివాడు నివాతం అంటే గాలిలేనిది గాలి చొరరానిది, సురక్షితమయినది నియుద్ధం 
అంటే ఆయుధాలు లేని యుద్ధం, బాహుయుద్ధం నియోధనుడు అన్నా నియోద్ధ అన్నా బాహు 
యుద్ధం చేసేవాడు నివర అంటే అవివాహిత అయిన స్త్రీ. నికర్షణం అంటే దున్నని నేల నివాస 


మనబాషఆ 181 


బ్బులేనివా 


పనులు చేయడం మానడం కాని, తగ్గడంకాని జరుగుతుంది కాబట్టి 
నిశ / 

ని ఉపసర్తకు ప వారిగా అని కూడా అర్దం నిలయం అంటే పూర్తిగా లయంకావడం 
నిలినం అంటే నిశ్చేషంగా లి అనం కావడం తే న అంటే కట్టు మలమూ(తాలను కట్టివేయడం 
కూడా నిబందం పోతనగారు నిరయంబైన నిబంధమైన అని ప్రయోగించారు నిరయం 
అంటే నరకం నరకం వస్తే రానీ, మలమూత్రాలు కట్టువడితే పడనీ ఏమయినా మాట తప్ప 
నంటాడు బలి చక్రవర్తి నిబంధం అంటే సంకెల అని కూడా అర్దం నిర్మించడం ఏర్పాటు, రచన 
అనే అర్థాలున్నాయి హిందీలో నిబంధ్‌ అంటే వ్యాసం అని అర్ధం ఈ అర్దంలో తెలుగులో వాడుక 
లేదు నిబంధన అంటే నియమం అన్న అర్దం తెలుగులో ఎక్కువ (ప్రచారంలో ఉంది నివీలం 
అంటే సర్వం అని అర్దం నిపానం అంటే మొత్తం తాగడం నీళ్ళతొట్టి, పాలు పితికే కుండ 

నికషం అంటే ఒరయిక, ఒరగల్లు గీటురాయి పరీక్ష అన్న అర్దంలో కూడా వాడు 
తున్నారు నివేశం అంటే తుల్యం నికుంజం అంటే పొదరిల్లు నికుంభం అంటే ఏనుగు నికు 
రుంబం అంటే సమూహం శ్రీనాధునికి ఇష్టమయిన మాట ఇది సరస సద్దుణ నికురుంబ శార 
దాంబ వంటి ప్రయోగాలెన్నో చేశాడు 

నిక్వణం, నిక్వాణం అంటే ధ్వని నిక్షిప్తం అంటే పాతబడినది నిక్షేపం అంటే నిధి కదల 
కుండా స్థిరంగా ఉండేది అన్న అర్థంవల్ల నిక్షేపం అంటే సురక్షితంగా, భద్రంగా ఉండడమన్న 
అర్దం ఏర్పడింది ఆయనకేం నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు 6 అంటాం 

నిఖననం అంటే తవ్వడం నిగళం అంటే సంకెల నిగూఢం అంటే గుప్తం నిగూహనం 
అంటే దాచడం అని అర్ధం నిగ్రహం, నిగ్రహణం అంటే అడ్డగించడం, చెరపట్టడం నిఘర్షం, 
నిఘర్షణం అంటే రాపిడి నిడీనం అంటే పక్షులు ఆకాశం నుండి కిందికి దిగడం నిజం అంటే 
తన అనీ, నిత్యం అనీ అర్ధం నిచోళం అంటే పరుపుమీద పరిచే వస్రం 

నిదర్శనం అంటే చూపించేది, నిరూపించడం ఉదాహరణం, దృష్టాంతం అని కూడా 
అర్ధం. నిదానం అంటే ముఖ్య కారణం దీనిచేత కార్యం పుట్టించబడుతుంది కాబట్టి నిదానం 
చక్కగా విచారించడం రోగనిదానం అంటే రోగానికి మూలకారణం. తెలుగులో నిదానం అంటే 
యెల్లగా, జాగ్రత్తగా అన్న అర్ధం ఏర్పడింది 

నిద్రలో ఇంద్రియాలు అణగి ఉంటాయి కాబట్టి నిద్ర నిద్రాణం అంటే నిద్రించేది నిద్రా 
కువు అంటే నిద్రపోతు 

నిపతనం నిపాతం, నిపాతనం అంటే కిందికి పడడం వ్యాకరణంలో ఒక నిపాతం ఉంది 
వ్యాకరణ సూత్రానికి విరుద్దంగా విధించిన శబ్దం నిపాతం 

నిమంత్రణం ఆంటే పిలుపు. నిమజ్జనం అంటే మునగడం, లీనం కావడం నిమిత్తం 
అంటే కారణం, చిహ్నం 


నియోగం/నియోజనం అంటే అధికారంలో నియమించడం. నియోగం అనే మాటకు 


182 అమనబాష 


మరివారం అన్న అర్దం కూడా ఉంది ఇది తెలుగులో మాత్రమే పూర్వం సంతానప్రాప్తికి అవలం 
వందే మార్గాలలో నియోగం ఒకటి నియోగి అంటే అధికారి (బ్రాహ్మణులలో ఒక తెగ వారికే ఈ 


d= 
పెరు ఉంది తెలగాణ్యులు, ఆరువేల నియోగులు, నందవరీకులు మొదలయిన భేదాలున్నాయి 


ఎయోగుల్లో 
నిరోధం అంటే అడ్డగింత నివేదన తెలియజేయడం నివేదించుకోవడం అన్నప్పుడు 
తెలుపుకోవడం అని అర్దం నివేదన అంటే సమర్పణ అన్న అర్థమూ ఉంది ఈ అర్ధంలోనే 
నైవేద్యం, దేవతలకు సమర్పించదగింది 

నియమం, నియామం, నియతి, నియమనం సమానార్ధకాలు నియమం అంటే వ్రతనిష్ట 


అనికూడా అర్దం నియమస్టుడు అంటే (వ్రతనిష్టలో ఉన్నవాడని అర్ధం 
బ్‌ 


మనబాషతి 183 


అధికారం - అధివ్రానం 


“అడి అనే ఉపసర్ష ప్రధానంగా అదికం అన్న అర్బాన్నిస్తుంది అధికర్యం అంటే గొప్పకార్భం ఈ 
మాటకు అధికారం అన్న అర్దం కూడా ఉంది అధికృత్యం అన్నా ఇదే అర్దం అధి[క్రియ, అధికృతి, 
అధికారం ఈ మాటలన్నీ ఒకే అర్ధంలో వాడుకలో ఉన్నాయి అధికారం అంటే అధ్యక్షత, దొర 
తనం, స్వామ్యం అదికారం అంటే అర్హత అన్న అరమూ ఉంది. ఆశ్రయం అన్న అర్ధం కూడా 
ఉంది అధికారి అంటే అధికారం ఉన్నవాడు అందరి మీద నియోగింపబడినవాడు అధికరణం 
అన్నా అధికారమన్న అర్దం ఉంది అధికారంలో ఉంచడాన్నీ అధికరణమనవచ్చు న్యాయ 
విచారణ స్టలాన్నీ అదికరణం అనవచ్చు అధికరణం అంటే ఆధారం కూడా వ్యాకరణాలలో 
కారక ప్రకరణంలో చెప్పే కారక భేదాలలో అధికరణ కారకం ఒకటి ఇక్కడ ఆధారమనే అర్ధం 
మూడురకాల ఆధారం చెప్తారు ఒకటి జెషశ్లేషికం జెషశ్లేషికం అంటే సమీప సంబంధం ఘట 
మందు జలమున్నది అని ఉదాహరణ రెండవది వైషయికం విషయ సంబంధం మోక్షమందిచ్చ 
కలదు అని ఉదాహరణ మూడవది అభివ్యాపకం అంతటా వ్యాపించి ఉండడం అన్నింటియం 
దీశ్వరుడు కలడు అని ఉదాహరణ మొదటిదానిలో నీటికి ఆధారం కుండ రెండవదానిలో 
ఇచ్చకు ఆధారం మోక్షం మూడవదానిలో ఈశ్వరుని అభివ్యాప్తికి ఆధారం అన్నీ ఆధారమయిన 
వస్తువుకు సప్తమీ విభక్తి వస్తుందని వ్యాకరణం చెప్తున్నది అయితే ఆధునిక భాషలో ఈ సప్తమీ 
విభక్తి ప్రత్యయానికి బదులు షష్టీ విభక్తి ప్రత్యయం 'లో' వాడుతున్నాం 

అధికారం, అధికరణం అన్న రెండు మాటలనూ లక్షణ (గ్రంధాలలో పరిచ్చేదం, (ప్రకరణం 
ఆన్న మాటలకు పర్యాయంగా కూడా ప్రయోగించారు గ్రంధ భాగం అన్నమాట ఆ భాగంలో 
ఆ ప్రత్యేక విషయానికి సంబంధించిన నియమాలుంటాయి 

అధికరించు అని [క్రియగా నేర్చు, వహించు, ప్రధానంగా చేసికొను అన్న అర్థాలలో 
వాడవచ్చు అధిక్రమం అంటే ఎక్కడం, దండెత్తడం అధిక్షేపం అంటే నింద, తిరస్కారం. స్థాపన, 
(ప్రేరణ అన్న అర్థాలు కూడా ఉన్నాయి కాని (ప్రచారంలో లేవు అధిక్షేపించడం అంటే నిందిం 
చడం, ధిక్కరించడం, ఆక్షేపించడం 

అధిగమం అంటే పొందడం అధిగమించు అంటే పొందు, ధరించు, చదువు, తెలిసికొను, 
(ప్రవర్తించు, చొచ్చు మొదలయిన అర్జాలున్నప్పటికీ దాటడం అన్న అద్ధం (ప్రచారంలో ఉంది ఈ 
సమస్యను అధిగమించడం ఎలా? వంటి వాక్యాలలో ఈ అర్ధమే ఉంది కష్టాలను, అవరోధాలను 
అధిగమించవలసి ఉంటుంది 

అధి కామం అంటే తీవ వాంఛ అధిగుణం అంటే గొప్ప గుణం గుణం అంటే వింటినారి 
అని కూడా అర్థం. ఈ అర్ధంలో అధిగుణం అంటే ఎక్కుపెట్టబడినది అని అర్ధం. అధిజిహ్వ అంటే 
కొండనాలుక అధి జిహ్వాం అంటే పాము ఎక్కువ నాలుకలు ఉన్నది ఇక్కడ పాముకు రెండు 
నాలుకలు కాబట్టి అధిజిహ్వం అధిజ్యం అంటే ఎక్కుపెట్టిన విల్లు. జ్యా అంటే వింటినారి కాల 
క్రమాన శిధిలమవుతుంది కాబట్టి దీనికి జ్యూ అని పేరు. 

అధి దంతం అంటే పంటి మీద మొలిచిన వల్లు దంతం అంటే పల్లు పన్ను అన్నమాట 
సరయింది కాదు. కన్ను-కళ్ళు, పల్లు-పళ్ళు కన్ను సామ్యంవల్ల ఏకవచనంలో పన్ను ఏర్పడింది 


184 ఆమనబాష 


అదిదేవత అంటే అభిమాన దేవత, సర్వాధిపతి అధినాధుడు అంటే సర్వాధికారి అధిపతి 
ఎన్నా అధిపుడు అన్నా అధిభువు అన్నా ప్రభువు అధి పురుషుడు అంటే పరమేశ్వరుడు 
;డిటూతం అంటే పరమాత్మ అధిపతి నుండే ఆధిపత్యం 

అధి మంధనం అంటే నివ్వుకోసం కర్రను త్రచ్చడం. అరణి అని కూడా అర్ధం అగ్ని పుట్టే 
కటి అధిమాత్రం అంటే ఎక్కువ ప్రమాణం ఉన్నటువంటిది అధిమాసం అంటే అధిక మాసమే 
అధియోధుడు అంటే గొప్ప వీరుడు. మేటిజోదు ఆధిరధుడు అంటే రధం మీద ఉన్నవాడు 

అధిరాజు, అధిరాట్టు, అధీశుడు, అధీశ్వరుడు చక్రవర్తికి పర్యాయపదాలు అధిరాజ్యం 
ఆంటే గొప్పరాజ్యం అధిరోహణం అంటే ఎక్కడం సింహాసనం అధిరోహించాడు, ఎవరెస్టు 
కరం అధిరోహించాడు వంటి వాక్యాలు ఉదాహరణలు అధిరోపణం అంటే ఎక్కించడం అధి 


రోహిణి అంటే నిచ్చెన, మెట్లవరుస 

అధివాసం అంటే ఉనికిపట్టు అధ్యశనం అంటే ఎక్కువగా తినడం అధ్యస్థి అంటే ఎముక 
మీద పెరిగిన ఎముక 

అధివిన్న అంటే పెద్ద భార్య అధివేదం అంటే భార్య ఉండగా మరో స్త్రీని పెళ్ళిచేసికోవడం 
బహుభార్యాత్వం నేరమయిన ఈనాడు ఈ మాటల అవసరం లేదు అధిశయం అంటే 
ఆశయం అధిశయణి అంటే పొయ్యి అధిశ్రయణం అంటే పొయ్యిమీద వండడం 

అధిష్టాత అంటే అధ్యక్షుడు, నియామకుడు, అధి దేవత అధిష్టానం అంటే దగ్గరగా 
ఉండడం, ఉనికిపట్టు, ఆశ్రయం, ప్రాభవం, ఏలుబడి అధిష్టానవర్షం అన్నమాటను వత్రికలలో 
ఎక్కువగా వాడుతున్నారు రాజకీయ పార్టీలలో అన్ని నిర్ణయాలు చేసే అధికారం చేతిలో ఉన్న 
వారు అధిష్టానవర్గం (ప్రాభవం కలిగిన, అధికారం కలిగిన వర్గం 

అధ్యక్షుడు అందరిమీదా వ్యాపించి ఉండేవాడు పనులు కనుపెట్టి చూస్తూ ఉండేవాడు 
అధ్యక్ష శబ్దం నుండి ఆధ్యక్షం ఏర్పడింది అధ్యయనం అంటే చదవడం. అధ్యవసాయం అంటే 
ప్రయత్నం 

అధ్యాత్మం అంటే ఆత్మ స్వభావం అధ్యాత్మ రామాయణం ఉంది. అధ్యాత్మ రామాయణ 
కీర్రనలూ ఉన్నాయి. పరమాత్మకూ జీవునికీ సంబంధాన్ని రామ కధారూపంలో చెప్పిన రచన 
అధ్యాత్మ రామాయణం అధ్యాత్మ విద్య అంటే బ్రహ్మవిద్య అధ్యాత్మ నుండే ఆధ్యాత్మిక అనే విశే 
షణం ఏర్పడింది. 

అధ్యాపనం అంటే వేదం నేర్పడం, చదువు చెప్పడం అధ్యాపకుడు చదువు చెప్పేవాడు 

అధ్యుష్టం అంటే ఒంటెలు లాగే బండి అధ్యూఢుడు అంటే శివుడు. అధ్యేషణ అంటే అధిక 
ప్రార్ధన అధ్యూఢం అంటే సమృద్ధి 

అధ్యాహారం అంటే ఊహా, తర్కం లేనిదానిని ఊహించి తెలుసుకోవడం అధ్యాహారం 

'అపి అనే ఉపసర్దతో ఏర్పడే పదాల వాడుక తెలుగులో చాలా తక్కువ దీనికి కూడా 
ఎక్కున అనే అర్ధం ఉంది అపిధానం అంటే మిక్కిలి మరుగుపరచేది, మూత అపిధానం అన్నా 
తిరోధానం అన్నా అర్ధం ఒకటే అపిహితం అన్నా అపిధానమే అపినద్ధం అంటే కట్టబడినది. 
కట్టిన వస్త్రం ధరించబడినది 

wr 


మనబాషఆ 1685 


అతిక్రయం - అతిపరిచయం 


౦స్కృతంలో అతి ఒక ఉపసర్ద ఇది మాటగా తెలుగులో చాలా వ్యాప్తిలోకి వచ్చింది అతిగా 
నవద్దు, అతిగా మాట్లాడవద్దు మొదలయిన వాక్యాలలో క్రియా విశేషణంగా ఎక్కువగా అన్న 
ఆర్థంలో అతిని వాడుతున్నాం వాడు మరీ అతైపోయాడు, మరీ అంత అతి పనికి రాడు, అతికి 
పోతే ఇలాగే అవుతుంది వంటి వాక్యాలు తరచుగా వినబడుతూ ఉండేవే అతిపెద్ద నగరం 
అతిచిన్న వాక్యం అని విశేషణంగా కూడా దీనికి వాడుక ఉంది ఎక్కువ అన్న అర్దంలో అతికి 
విస్తృతమయిన వాడుక ఉంది 

ఉవసర్లగా అతి" ఎక్కువ, మీరడం, దాటడం అన్న అర్జాలు ఇస్తుంది ఉదాహరణకు అత్తి 
కాయుడు అంటే పెద్ద శరీరం కలవాడు అసాధారణమయిన కాయం అన్నమాట రావణాసు 
రుని కొడుకుల్లో ఒకడు అతికాయుడు 

అతికధ అంటే మితిమీరిన వర్ణన, అధిక ప్రసంగం అతికధం అంటే అధికంగా వర్ణించ 
బడింది అని ఒక అర్ధం మరో అర్ధం కధ నుండి దాటిపోయింది అని నశించిపోయింది అని 
కూడా అర్దం వాడి కధ ముగిసింది అంటాం కదా కధ ముగియడం అంటే నాశనమవడం అతి 
కధం అన్నమాటకు ఈ అర్ధమూ ఉంది 

కర్షణ అంటే రాపిడి అతికర్షణ అంటే మిక్కిలి రాపిడి అతికష్టం అన్నా అతిక్ళ(చ్రం అన్నా 
మిక్కిలి కష్టం అని అద్ధం. 

అతికృతి అంటే మితిమీరి చేసిన పని అతికృతం అన్నా అదే అర్ధం అతికేసరం అంటే 
ఎక్కువ కేసరాలున్నది అతికేశరం అనికూడా అనవచ్చు కేసరాలకు కింజల్మాలని కూడా పేరు 
అతికేసంఎ౨ అంటే గొజ్జంగి గొజ్జంగి నీరు పన్నీరు 

అతిక్రమం, అతిక్రమణం అంటే దాటడం, ఉల్లంఘించడం సమయాతిక్రమణం జరి 
గింది అన్నప్పుడు వేళ దాటింది అని అర్ధం కాలాతిక్రమం, వేళాతిక్రమం అని కూడా అనవచ్చు 
అతిక్రాంతం అంటే అతిక్రమించినది అని అర్ధం మర్యాదాతిక్రమం అంటే హద్దు మీరడం 
అనాదరం చేయడం అతిక్రూరం అంటే మిక్కిలి క్రూరం వ(క్రగతి కలిగిన క్రూర (గ్రహం అని 
కూడా అర్ధం ఈ అర్ధంలో శని, అంగారకుడు 

అతిక్షిప్తం అంటే దూరంగా చిమ్మబడినది అతిగండం అంటే పెద్ద చెంపగలిగినది గండం 
అంటే చెంప గండ స్థలం అని కూడా అంటాం కపోలం అనీ, చెక్కిలి అనీ కూడా అర్ధం 

అతి గంధం అంటే ఎక్కువ వాసన కలిగినటువంటిది గంధకానికీ ఈ పేరు ఉంది 
చంపకానికీ ఈ పేరు సరిపోతుంది చంపకం అంటే సంపెంగ సంపెంగ మొగ్గకు గంధ ఫలి 
అని పేరు 

అతిగవుడు అంటే గోవునతిక్రమించిన వాడు మూర్చుడని ఒక అర్ధం వాక్కులకు అగో 
చరుడు, పరమాత్మ అని మరొక అర్ధం 

గహనం అంటే అడవి అని అర్ధం దుష్టమృగాలచేత కలచబడేది కాబట్టి గహనం 
గహ్వరం అంటే కొండబిలం దుష్ట మృగాలతో కూడి ఉండడంచేత అడవిలో (ప్రవేశించడమూ 
కష్టమే కొండబిలంలోకి ప్రవేశించడమూ కష్టమే అతిగహనం, అతిగహ్వరం అంటే మిక్కిలి 
చొరరానిది అని అర్థం గహనం అంటే చొరరానిది అన్న అర్ధంతోపాటు తెలిసికొనలేనిది అన్న 


as 


(9 


186 అ మనబాష 


_రం కూడా ఉంది అతిగహనం అన్నప్పుడు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమయినది అని 
ఆడం గహ్వరం అంటే గుహ అన్న అర్లంతోపాటు కపటం అన్న అర్దం కూడా ఉంది మిక్కిలి 
లొకెనడి, చొరరానిది అని అతిగహనానికి అరం చెప్పుకోవచ్చు 
" అతిగ్రహం అంటే గ్రహింపశక్యం కానిది, తెలిసికోలేనిది విస్తారంగా (గ్రహించేది అన్న 

అరం కూడా ఉంది ఆ విధంగా గ్రహించేది ఇంద్రియాలు కాబట్టి అతిగ్రహం అంటే ఇంద్రియం 
అతీగ్రహం అంటే సరిగా గ్రహించడం కూడా 

అతిఘం అంటే మిక్కిలి హింసించేది ఆయుధమనీ, కోపమనీ అర్దం అతిచారం అంటే 
కేరమీరి ప్రవర్తించడం 

అతిజాగరం అంటే ఎల్లప్పుడూ మేలుకొని ఉండేది నల్లకొంగ అట అతిజాతుడు అంటే 
తండ్రికంటే ఎక్కువ అయిన వాడు అతితారం అంటే పెద్ద ధ్వని తార అంటే అత్యుచ్చ స్వరం 
అందువల్ల తారస్థాయి అనాలి తారా అంటే నక్షతం తారస్థాయిలోని తార వేరు, చుక్క అన్న అర్ధ 
మున్న తారవేరు నక్షతమన్న అర్దంలోనే తారాస్థాయి అని ఏర్పడుతుంది తారస్థాయి అన్నప్పుడు 
అత్యుచ్చ స్వరస్థాయి అని అర్ధం కాబట్టి తారాస్థాయి కాదు 

అతితీవ్రం అన్నా అతి తీక్షణం అన్నా ఒకటే 

అతిదేశం అంటే ఒకదాని ధర్మాన్ని వేరొక దానిలో ఆరోపించడం అతి ధన్వుడు అంటే 
మిక్కిలి గొప్ప విలుకాడు అతిధృతి అంటే అత్యంత ధైర్యం ఒక ఛందస్సు పేరుకూడా అతిధ్భతి 
ఈ ఛందస్సులో పాదానికి పందొమ్మిది అక్షరాలుంటాయి. శార్జూలం, మేఘ విస్ఫూర్ణితం, తరల 
వృత్తాలు ఈ ఛందస్సులో పుట్టినవే 

అతినిద్రుడు అంటే మిక్కిలి నిద్రపోయేవాడు నిద్రలేనివాడినీ అతినిద్రుడనవచ్చు అతిపత్తి 
అంటే జరిగిపోవడమనీ, జరగకపోవడమనీ కూడా అర్థం కాలాతిపత్తి అంటే కాలం గడచి 
పోవడం, క్రియాతిపత్తి అంటే పని జరగకపోవడం 

అతిప(త్రం పెద్ద ఆకు కలిగినటువంటిది టేకు చెట్టు వంటిది అతిపధం అంటే మార్గాన్ని 
అతిక్రమించింది అతిపంధ అంటే మంచి మార్గం 

అతి పరిచయం అంటే మితిమీరిన చనువు 

అతి పరిచయాదవజ్ఞా సంతత గమనాదనాదరోభవతి 

మలయే భిల్లపురం(్రీ, చందన తరుకాష్ట మీంధనం కురుతే. 

అని ఒక చాటు పద్యం ఉంది అతి పరిచయం వల్ల అవజ్ఞ కలుగుతుంది బంధువుల 
ఇంటికి అరుదుగా వెళ్ళడం, వెళ్ళినప్పుడు ఒకరోజో, రెండు రోజులో ఉండడం వారికి సంతోష 
కరంగా ఉంటుంది అదే మాటిమాటికీ వెళ్ళి రోజుల తరబడి తిష్టవేస్తే వాళ్ళకు ఇబ్బందికరం 
గానూ ఉంటుంది ఆనాదరం కలగకమానదు మలయ పర్వతం మీద ఉన్న భిల్ల స్త్రీలు 
గంధపుచెక్కతో వంట చేస్తారు ఎక్కువ లభిస్తుంది కాబట్టి వారికి గంధపు చెక్కవిలువ తెలియదు 
అలభ్యమయిన వస్తువు మీద ఉండే ప్రీతి, గౌరవం తేలికగానూ, చవకగానూ దొరికే వస్తువు మీద 
ఉండదు కదా అతి సమీపంలో ఉండడం కూడా గౌరవాన్ని తగ్గిస్తుంది 

పరోక్షం అంటే కన్నుల ముందు ఉండకపోవడం ప్రత్యక్షం అంటే కన్నుల ముందు 
ఉండడం అతి పరోక్షం అంటే చూపుకు చాలా దూరంలో ఉండడం అతి పరోక్షం అంటే కను 
క్కోలేనిది vr 


మనబాషతి 1రి7 


అతిరభుడు - అతివాదం 


“అతి ఉపసర్గ ఎక్కువ, అతిక్రమించి అన్న రెండు అర్జాలలోనూ ప్రయుక్తమవుతుండి అతిబారం 
అంటే ఎక్కువ బరువు అతిభారగం అంటే కంచరగాడిద దీన్ని వేసడం అని కూడా అంటారు 
ఎక్కువ బరువును మోస్తుంది కాబట్టి అతిభారగం అతిప్రసక్తి, అతి ప్రసంగం అంటే మిక్సిలి 
మాట్లాడడం అత్యాంతసక్తి ఎడతెగని కూడిక అని కూడా అర్దం 

అతిప్రశ్నం అంటే మర్యాద మీరిన (ప్రశ్న ప్రశ్నకు జవాబు చెప్పినా మరీమరీ అడగడం 
అతిభోజనం అంటే తిండిపోతుతనం అతిభూమి అంటే కడపటి హద్దు వృద్ది-ప్రవృద్ది- అతి ప్ర 
వృద్ధం అతిప్రవృద్దుడు అంటే చాలా ఎక్కువగా పెరిగినవాడు పొగరుబోతు అని కూడా అర్దం 
అతిపాతం అంటే క్రమం తప్పి తొలగిపోవడం 

అతిమానుషం, అతిమర్యం ఈ రెండు మాటలకు అర్ధం ఒకటే మనుష్యశక్తికి మించినది 
అని అర్ధం దైవికమైనదని అర్ధం ఎవరైనా మానవశక్తికి మించిన గొప్పకార్యం సాధించినప్పుడు 
వారు అతి మానుషమయిన కార్యం నిర్వహించారంటాం మనుష్యులకు సాధ్యం కానిపని 
చేశారన్నమాట 

అతిమాత్రం అంటే అధికం అతిమాత్రమైన తెలివిని చూపించాడు అంటే గొప్ప తెలివిని 
చూపించాడని అతిమానం అంటే దురభిమానం, గర్వం అని అర్ధం ఇక్కడ వ్యతిరేకార్దం అతి 
మారుతం అంటే పెద్దగాలి తుఫాను అతిమిత్రుడు అంటే అత్యంత స్నేహితుడు 

అతిమృత్యువు అన్నప్పుడు మృత్యువును జయించినవాడని అర్థం రక్తం అన్న మాటకు 
ఎర్రనిది, రాగం అంటే (పేమ కలిగినది అని అర్ధం అతిరక్తం అంటే మిక్కిలి ఎర్రనిది, మిక్కిలి 
(పేమకలది 

అతిరధ మహారధులన్నది జాతీయమయిపోయింది అతిరధుడు అంటే అనేకమంది రధి 
కులతో ఒంటరిగా పోరాడగల యోధుడు మహారధుడు అంటే వది వేలమంది విలుకాళ్ళతో అస 
హాయుడుగా పోరాడే మహాయోధుడు సమరధుడంటే ఒక విలుకానితో పోరాడేవాడు అర్ధ 
రధుడు ఈ ముగ్గురికంటే తక్కువవాడు భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరధుడిగా వర్గీకరించాడు. కర్ణుడు 
అలిగి భీష్ముడు చనిపోయేవరకు యుద్ధం చేయనన్నాడు ఇప్పుడు అతిరధ మవారధులన్న 
మాటను గొప్ప నాయకులు అన్న అర్ధంలో వాడుతున్నాం 

అతిరభసం అంటే అతివేగం అతిరాత్రం అంటే జ్యోతిష్టోమంలో ఒక భాగమయిన 
యజ్ఞం 

అతిరేకం అంటే అధికం, హెచ్చు. దీనినుండే అతిరిక్తం అతిరిక్తం అంటే హెచ్చినది 
మితిమీరినది, గొప్పది అని అర్ధం వ్యతిరిక్తమన్న అర్ధం కూడా ఉంది రిక్తం అంటే శూన్యం, 
వ్యర్థం అన్న అర్ధం ఉంది రిక్తహస్తుడు చేతిలో ఏమీలేనివాడు అతిరిక్తం అంటే మిక్కిలి శూన్య 
మైనది అని కూడా అర్థం 

అతివక్త అంటే ఎక్కువగా మాట్లాడే వాడు, వదరుబోతు. మాటలమారి అతివర్తనం అంటే 
మితిమీరి ప్రవర్తించడం అతివర్తులం అంటే మిక్కిలి వర్తులమయినది, గుండ్రనైనది 


186 తమనబాష 


అతివాదం అంటే వాదాన్ని అతిక్రమించింది అధికవాదం ఈ మాటకు వరుషవాక్యం 
ఆనీ, అతిశయోక్తి అనీ కూడా అర్దం ఉంది మన రాజకీయ పరిభాషలో మితవాదం అతివాదం 
అన్నమాటలు స్టిరపడిపోయాయి ఈ శతాబ్దం ప్రారంభంలో కాంగ్రెసు పార్టీలోనే మితవాదులు, 
అతివాదులు అని రెండు వర్గాలుండేవి గోపాలకృష్ణ గోఖలే వంటివారు మితవాదులు, తిలక్‌, 
లాలాలజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌ వంటివారు అతివాదులు ఈ అతివాదుల్నే జాతీయ 
వాదులని కూడా అనేవారు ఇది తర్వాత రాజకీయ పార్టీల వర్గీకరణానికి వ్యాపించింది మిత 
వాద పార్టీలు అతివాద పార్టీలు అని తరువాతి కాలంలో రాజకీయ పక్షాలలో విభేదా 
లేర్పడినప్పుడు సంప్రదాయవాదులు మితవాదులుగానూ, వారికి వ్యతిరేకులు అతివాదులుగానూ 
గుర్తింపు పొందారు తర్వాత అతివాదులంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులన్న అర్ధం ఏర్పడింది 
అతివాద రాజకీయాలన్నమాటా ఏర్పడింది 

అతివృష్టి అంటే మిక్కుటమయినవాన అధికవర్షం దీనికి వ్యతిరేకం అనావృష్టి వానలేక 
పోవడం ఈరెండు మాటలనూ వానకే కాక ఇతర సందర్భాలలోనూ వాడుతున్నాం సమతౌల్యం 
లేని విషయాలలో, స్టిరత్వం లేని సందర్భాలలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటాం 
అతివేలం అంటే మేర మీరినది 

అతివ్యాప్తి అంటే మితిమీరి వ్యాపించడం లక్షణశాస్తాలలో అతివ్యాప్తి, అవ్యాప్తి అన్న 
రెండు మాటలు కనిపిస్తాయి. అతివ్యాప్తి అంటే లక్ష్యం కాని దానికి కూడా లక్షణం వర్తించడం. 
అవ్యాప్తి అంటే లక్ష్యం అయిన దానికి కూడా లక్షణం వర్తించకపోవడం. మనం ఒక నిర్వచనం 
చెప్తే ఆ నిర్వచనానికి అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలుండకూడదు 

అతిశయం అంటే అధికం అన్నింటినీ దాటినటువంటి జెన్నత్యం అతిశయోక్తి అలం 
కారం కూడా ఉంది వాస్తవం కంటే చాలా ఎక్కువగా వర్ణించడం ఇది అందంగా ఉంటే అలం 
కారం అవుతుంది అతిశయం అంటే గర్వం అన్న అర్ధం కూడా ఏర్పడింది వాడికి చాలా 
అతిశయం అన్నప్పుడు గర్వమనే అర్ధం దీనికి అతిశయనం అన్న రూపాంతరం కూడా ఉంది 
అతిశయనం అంటేమితిమీరి పరుండడం అని కూడా అర్థం అతిసర్గం అంటే నిత్యం అనీ, దానం 
అనీ అర్ధం 
అతిసారం అంటే ఎక్కువగా విరేచనాలు అయ్యే జబ్బు. అతిసారవ్యాధి అతిసారవ్యాధితో 
బాధపడుతున్నవాడు అతిసారి, అతిసారకి 

అతిసౌరభం అంటే మిక్కిలి పరిమళం అతిస్నేహం అంటే మిక్కిలి ప్రేమ అతిస్పర్భుడు 
అంటే పిసినారి, లోభి, అధముడు 

అలంకారశాస్తాలలో నవ్వు ఆరురకాలని చెప్పారు స్మితం, హసితం, విహసితం, అవహ 
సితం, అపహసితం, అతిహసితం అన్నవి ఈ ఆరు రకాల హాసాలు, వీటిలో మొదటి రెండూ 
ఉత్తములలోనూ, తరువాతి రెండూ మధ్యములలోనూ, చివరి రెండూ అధములలోనూ చూపిం 
చాలి శరీరం కంపించేటట్లు నవ్వడం అతిహసితం పొట్టచెక్కలయ్యేట్లు నవ్వడం అంటామే అది 
అతిహసితం 

అతీంద్రియం అంటే ఇం(ద్రియాలకు గోచరించనిది అతీంద్రియ శక్తులు అంటాం 


మనబాషత 189 


ఐండ్రియాలకు మించినటువంటి శక్తులు అని అర్దం 

అతృంకుశం అంటే అంకుశానికి లొంగనిది అత్యంతగతుడు అంటే మళ్ళీ &82 
రాకుండా పోయినవాడు అత్యంతగామి అంటే ఎక్కువగా నడిచేవాడు వేగంగా నడిచెవాడ” 
ఆత్స్వంతగామి అనవచ్చు 

అత్యంతం మనం చాలా ఎక్కువగా వాదేమాట అత్యంత అని విశేషణంగా దీన్ని ప్రచు 
రంగా వాడుతున్నాం అత్యంతం అంటే అంతంలేనిది, అధికం 

అత్యంతవాసి అంటే శాశ్వతంగా గురువు దగ్గరే నిలిచి ఉండే శిష్యుడు అత్యగ్ని అంటె 
అగ్నిని అతి(క్రమించింది, జబ్బువల్ల కలిగే అధికమయిన ఆకలిని కూడా అత్యగ్ని అంటారు 
అత్వమం అంటే మిక్కిలి పుల్లనిది అందువల్ల చింతచెట్టుకు కూడా ఈ పేరు వచ్చింది అత్యయం 
అంటే అతిక్రమించడం, అపాయం, దోషం, దుఃఖం, బాధ 

అత్యాచారం అంటేవిహితాచారాలను విడిచినది, అనుచితమయిన (ప్రవర్తన, మత 
విరుద్దంగా నడవడం, ఉల్లంఘన, మిక్కుటమయిన ఆచారం నేటి పత్రికలలో ప్రీలపై అత్మా 
చారం అన్న సందర్భంలో ఎక్కువగా వాడుతున్నారు హత్య, అత్యాచారం రెండూ కలిసి అక్ష 
డక్నడా హత్యాచారం అన్న (ప్రయోగమూ కనిపిస్తుంది అత్యాశ అంటే పేరాస అత్యహితం అంటె 
మహాభయం, సాహసం అత్యుక్తి అంటే అతిశయంగా చెప్పడం 

erg 


190 తిమనబాష 


స్వాగతం - సురభి 


స్రేలుగులో మంచి అనే విశేషణాన్ని ఏ పదం ముందయినా చేర్చి వాడినట్లుగా సంస్కృతంలో 'సు 
తే ఉపసర్గను మంచి అన్న అర్ధంలో విస్తృతంగా వాడవచ్చు ఈ ఉపసర్గను మంచి, మిక్కిలి 
అన్న రెండు అర్డాలలో ఎక్కువగా వాడుతున్నాం మనం ప్రతి సభలోనూ వాడే పదం స్వాగతం 
ఇందులో ఆగతం అనే మాటకు 'సు'ను చేర్చాం మంచి ఆగమనం అని అద్ధం కుశలప్రశ్న 
వేయిడం ఈ స్వాగతంలో ఒక 'సు ఉపసర్ణ ఉంది కాబట్టి దానికి మరో 'సు' చేర్చి సుస్వాగతం 
కయవలసిన అవసరంలేదు పైగా సుస్వాగతం అన్న మాటను ఒక ప్రత్యేక సందర్భంలో వాడే 
సంప్రదాయం ఉంది కాబట్టి, దాన్ని మామూలు సందర్భాలలో వాడకపోవడం మంచిది 

సుకృతం అంటే మంచివని విడిగా ఈ మాటను ఎక్కువగా వాడం కాని, పూర్వజన్మ 
సుకృతం అని సమాస రూపంలో మాత్రం బాగా వాడుకలో ఉంది గత జన్మలో చేసిన మంచి 
పనుల ఫలితం అని అర్ధం. సుకర్మం అన్నా మంచిపనే సుకర్ముడు అంటే విశ్వకర్మ అని అర్ధం 

సుకరం అంటే సులభం ఈ రెండు మాటల్లోనూ 'సు' ఉంది సుకర అంటే సాధువయిన 
అవు సుబాన్ని కలిగించేది సులభం చక్కగా లభించేది ఈ రెండు మాటల నుండీ సౌకర్యం, 
సౌలభ్యం ఏర్పడ్డాయి 

సుకుమారం అంటే మెత్తనిది, మృదువయినది సుఖం అంటే అశుభాన్ని పోగొట్టేది, ఇంది 
యాలను సంతోషపెట్టేది సుగమం అంటే సుఖంగా పొందదగింది, సుకరమూ, సులభమూ 
సుగతుడు అంటే మంచి జ్ఞానం కలవాడు బుద్ధునికి సుగతుడని పేరు సుగ్భహీతం అంటే 
బాగుగా గ్రహింపబడింది సముచితమైనది సుగ్భహీత నామధేయుడని వాడుతూ ఉంటాం 
పేరుకు తగినవాడని అర్దం సార్ధక నామధేయుడని కూడా అంటాం 

సుగ్రీవం అంటే మంచి మెడ కలిగినది సుగ్రీవుడు అంటే మంచి మెడ కలిగినవాడు 
సుగంధి అంటే మంచి గంధం, వాసన కలిగినది 

సుచరిత్ర అంటే మంచి నడవడిక కలిగిన స్తీ పతివ్రత. పేర్లలో ఈ 'సు' ఉపసర్గకు ఎక్కువ 
వాడుక సుదతి అంటే మంచి దంతాలు కలిగిన స్తీ సుజాత అంటే ఉన్నత వంశంలో పుట్టిన స్త్రీ 
సుశీల అంటే మంచి గుణం కలిగినది సుభద్ర అంటే సురక్షితం సుమతి అంటే మంచి బుద్ది 
కలిగినది సుమధ్య అంటే మంచి నడుము కలిగినది సుకేశిని మంచి కేశాలు కలిగినది సుస్మిత 
అంటే మంచి చిరునవ్వు కలిగిన స్రీ. సులోచన అంటే మంచి కన్నులు కల స్తీ ఈ విధంగా ఎన్నో 
పేర్లు ఈ ఉపసర్గతో ఏర్పడ్డవే స్త్రీల పేర్లలాగానే ఈ ఉవసర్గతో పురుషుల పేర్లు కూడా అసం 
జ్యాకంగా ఏర్పడతాయి 

సుచిరం అంటే చాలాకాలం సురుచిరం అంటే మిక్కిలి కాంతివంతమైనది సుజన్మం 
ఆంటే మంచి పుట్టుక సుజనుడు అంటే మంచి వ్యక్తి సాధువు 

సుతంత్రి అంటే మంచి తీగెలు కలిగినది ఇంపైన శబ్దాన్ని కలిగించే వాద్యం సుతనువు 
అంటే మంచి శరీరం కలిగిన వాడు సప్త పాతాళాలలో ఒకటి సుతలం సుదర్శనం అంటే మంచి 
దర్శనం కలిగినది విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం 

సుత్రాముడు అంటే ఇంద్రుడు లోకాలను బాగా రక్షించేవాడని అర్థం. సుదాయం అంటే 


మనబాషతి 191 


పెళ్ళలో కూతురుకూ, అల్లుడికి ఇచ్చే వస్తువు 

సుదూరం అంటే మిక్కిలి దూరం సుదిర్హం అంటే మిక్కిలి పొడవైనది సుదీర్హమైన కసం 
గం అంటాం సుద్భఢం అంటే మిక్కిలి గట్టిది 'సుదుర్రభం అంటే మిక్కిలి దుర్లభం pen 

సుఢర్య అంటే మంచి ధర్మం కలిగినది దేవసభకు సుధర్య అనిపేరు 

సుధ అంటే సుఖంగా తాగబడేది, అమృతం బాగా పుచ్చుకుంటారు కాబట్టి కల్లుకు సుర 
అని పేరు 

సుధీ అంటే మంచి మేధాశక్తి ఉన్నవాడు, విద్వాంసుడు సుందరం అంటే మిక్కిలి సంతోష 
పెట్టేది సుపంధ అంటే మంచిమార్దం 

సుపర్జుడు అంటే మంచి రెక్కలు కలవాడు, గరుత్మంతుడు సురులు అంటే జాగా 
ప్రకాశించేవారు, హవిస్సులను స్వీకరించేవారు శుభాన్ని చెప్పేవారు, చక్కగా కోరిన కోర్కెలు 
తీర్చేవారు సుపర్వులన్నా ఇదే అర్ధం సుమనస్సులు అంటే మంచి మనస్సు కలవారు సుపార్షం 
అంటే మంచి పార్వ్వములు కలిగినది, జువ్విచెట్టు సుప్రతీకం అంటే మంచి అవయవాలు కలిగి 
నది అష్టదిగ్గజాలలో సుప్రతీకం ఒకటి ఐరావతం, పుండదీకం, వామనం, కుముదం 
అంజనం, పుష్పదంతం సార్వభౌమం, సుప్రతీకం అన్న ఎసిఘదీ అష్టదిగ్గజాలు 

దేశం పాడిపంటలతో సుభిక్షంగా ఉందంటాం ఆహార సమృద్ది ఉండడం సుప్రతిష్ట అంటే 
కీర్తి అని ఒక అర్ధం స్థాపన అని మరొక అర్ధం ఆయన సు ప్రతిష్టితుడు అంటే కీర్తి కలిగినవాడని 
అర్ధం సుబోధం త మంచివార్త, హితవు స్పష్టంగా తేలికగా అర్దమయ్య్యేది, తెలిసేది అన్న 
అర్ధంలో ఎక్కువగా వాడుతున్నాం 

సుముఖం అంటే అనుకూలమైనది సురభి అంటే సువాసనగల వసు ర్తువు వసంత బుతు 
వుకు సురభి అని పేరు ఉంది శుభకార్యాలు ఆరంభించే బుతువు కాబట్టి సురభి 

సుశ్రుతం అంటే చక్కగా వినబడేది సుశ్రుతుడు సుప్రసిద్ధ ఆయుర్వేద విద్వాంసుడు 
అతని వైద్యశాస్త్ర గ్రంధాన్ని సుశుతం అంటారు 

స్వర్గం అంటే బాగా ప్రకాశించేది సువర్ణం అంటే మంచి వర్ణం కలిగినది బంగారం అని 
అర్దం 

సువాసిని అంటే పేరంటాలు వితంతువులను పూర్వ సువాసినులు అంటుంటారు 
సుషమ అంటే శ్రేష్టమైన కాంతి స్వస్తిక అంటే శుభం కలిగించే ఇల్లు తూర్పు వాకిలి ఉన్న ఇల్లు 

సుహృత్తు, సుహృదుడు, సుహృదయుడు అంటే మిత్రుడు 

ot 


192 ఆమనబాష 


ఉత్తరం - ఉదాసీనం 


అనేక పదాల కల్పనలో ఉపయోగపడే ఉపసర్గలలో “ఇత్‌ ఒకటి ఈ ఉపసర్గ చాలా అర్థాల 
నిస్తుంది వాటిలో ఒక ముఖ్యమైన అర్థం ఊర్ధ్వం, పైకిలేవడం ఉచ్చం అంటే పైకి పెరిగేది 
ఉచ్చం నీచం అని రెండు మాటలు వాడుతూ ఉంటాం రెండింటినీ కలిపి ఉచ్చనీచాలు అని 
కూడా వాడతాం ఉచ్చం అంటే పొడవైనది ఉచ్చం నీచం పైది కిందిది ఉచ్చక్షువు అంటే కళ్ళు 
పైకెత్తినది అని అర్థం కళ్ళు పోయినది, గుడ్డిది అన్న అర్దం కూడా ఉంది 

ఉచ్చరణం అంటే మీదికి పోవడం ఉచ్చరించడం పైకి పలకడం అనికూడా అరం 
ఉచ్చారణం, ఉచ్చారం అని కూడా అనవచ్చు ఉచ్చారణ అంటున్నాం ఉచ్చిత్రం అంటే పైన 
చిత్తరువులు రచించిన వస్త్రం ఉచ్చిరుడు అంటే ఎత్తిన తల కలవాడు తల ఎత్తుకొని ఉన్నవాడు 

ఉత్కర్నం అంటే పైకి లాగినది. ఉత్మర్న అంటే శ్రేష్టత్వం, అతిశయం అని అర్దం. ఉత్కృష్టం 
అంటే (శ్రేష్టం 

ఉత్మీర్హం అంటే పైకి చిమ్మబడినది ఉత్నేణం అంటే ఎగజిమ్మడం 

ఉత్తరం అనేమాటకు చాలా అర్థాలున్నాయి ఉత్తరం అంటే మీదిది అని అర్ధం ఉత్తరం 
అన్నది ఒక దిక్కు ఈ దిక్కునందు సూర్యుడు ఉత్తరాయణం చేత మీదికి వస్తాడు. మేరువు మొద 
లయిన వాటిని దాటుతాడు కాబట్టి ఉత్తరం ఉత్తరం అంటే శ్రేష్టమని కూడా అర్ధం లోకోత్తరుడు 
వంటి మాటల్లో ఈ అర్ధం ఉంది ఉత్తరం అంటే తరువాతిది అనికూడా అద్ధం సమాసంలో 
పూర్వపదం ఉత్తరపదం అంటాం తరువాతి మాట అని అర్ధం దక్షిణ హస్తం అంటే కుడిచేయి 
దక్షిణ అన్నమాటకు కుడి అని అర్ధం ఉంది దక్షిణకు వ్యతిరేకం ఉత్తర ఎడమ అని అర్ధం అపో 
త్తర శతం అన్నప్పుడు నూటికి పైన ఎనిమిది, నూటికి ఎనిమిది ఎక్కువ అని అర్ధం శరీరంలో 
పైభాగాన్ని ఉత్తర కాయం అంటారు కాయం అంటే శరీరం. ఉత్తర అంటే పైది 

ఉత్తరం అంటే సమాధానం అని కూడా అర్ధం అడిగిన శంకను దీనితో దాటుతారు కాబట్టి 
ఉత్తరం అడిగిన దానికి చెప్పే జవాబు సంశయం దీని వల్ల తీరుతుంది 

ఉత్తర పూర్వపదంగా చాలా మాటలు ఏర్పడతాయి వ్యవహారంలో నాలుగు పాదాలుం 
టాయి వాటిలో ఒకటి ఉత్తరపాదం. పూర్వపక్షం, ఉత్తరం, క్రియ, తీర్పు అన్న నాలుగు పాదా 
లలో పూర్వపక్షం అంటే వ్యాజ్యెం తేవడం, ఉత్తరం అంటే ప్రతివాది సమాధానం, క్రియ అంటే 
సాక్ష్యం వినడం, తీర్పు అంటే నిర్ణయం చెప్పడం 

ఉత్తర పక్షం అంటే కృష్ణపక్షం వాదంలో పూర్వపక్షానికి వ్యతిరేకం ఉత్తరపక్షం పూర్వపక్షం 
ఖండన ఉత్తరపక్షం సిద్ధాంతం ఉత్తరకాండ అంటే రామాయణంలో ఏడో కాండ ఉత్తర పటం 
అన్నా ఉత్తరీయం అన్నా పైపంచె 

ఉత్తరక్రియ అంటే అపరకర్మ మరణానంతరం మృతులనుద్దేశించి చేసే కార్యం ఉత్తర 
మీమాంస అంటే వేదాంత శాస్త్రం పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసలలో పూర్వ మీమాంస 
కర్మకాండ, ఉత్తర మీమాంస జ్ఞానకాండ 

ఉత్తరపూర్వ దిశ అంటే ఈశాన్యం ఉత్తర దిక్కుకూ తూర్పు దిక్కుకూ మధ్యనున్న మూల 
ఉత్తర పశ్చిమం అంటే వాయవ్యం ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించే 


మనభాష 193 


ఆరు నెలల కాలం 

ఉత్తరం అంటే లేబ అని కూడా అర్దం ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే లేఐ ప్రతి లేఒల 
ఉత్తర వయిస్సు అంటే ముసలితనం 

ఉత్తరాధికారం అంటే దాయాదిత్వం వారసత్వం ఉత్తరాధికారి అంటే దాయాది 
ఉత్తరోత్తరం అంటే తరువాత్తరువాతది 

ఉత్పతనం అంటే పైకి ఎక్కడం, ఎగరడం ఉత్పతం అన్నా ఇదే అర్ధం పైకి ఎగిరేది పకి 
కాబట్టి పక్షికి ఉత్పతం అని పేరు ఉత్పలం అంటే పైకి వచ్చెది ఉత్పలం అంటే కలువ అని అర్ధం 
పడ్యమని కూడా అనవచ్చు వీలోత్సలం అంటే నల్లకలువ ఉత్పలమాల అంటే కలువదండ 
తెలుగు వృత్తాలలో ఉత్పలమాల వృత్తానికి చాలా ప్రచారం ఉంది 

ఉత్పశ్యుడు అంటే మీదుగా చూసేవాడు ఉత్పాతం అంటే పైకిపోవడం గొప్ప ఉత్పాతాన్ని 
మహోత్సాతం అంటారు. ఉత్పాతం అంటే శుభ అశుభాలను సూచించే మహాభూత వికారం 
ఉత్పాతాలు మూడు రకాలుగా ఉంటాయి సూర్యగ్రహణం, చంద్రగహణం వంటివి దివ్యాలు 
ఉల్మాపాతం వంటివి అంతరిక్ష సంబంధాలు భూకంపం వంటివి భామాలు అంటే భూమికి 
సంబంధించినవి 

ఉత్రాసం ఉత్రాసనం అంటే ఎత్తి పొడుపు ఉత్రేక్షణం అంటే పైకి చూడడం 
ఊహించడం అనికూడా అర్ధం ఉత్రేక్ష అంటే ఊహ అలంకారాలలో ఉత్రేక్ష్రాలంకారం ఒకటి 

ఉదర్చి అంటే పైకి ఎగసే జ్వాలలు కలిగినది అగ్ని అని అర్ధం ఉదాసీనుడు అంటే పైన 
కూర్చుండేవాడు ఈ ఉదాసీనుడు ఉపకారమూ చేయడు, అపకారమూ చేయడు శత్రువూ 
కాదు, మిత్రుడూ కాదు ఉదాసీనుడు వహించే వైఖరి ఉదాసీన వైఖరి పట్టించుకోకపోవడం 
మనకు పక్క నుండే రాజు శత్రువు ఈ శత్రువుకు ఆవతల ఉండేవాడు మనకు మిత్రుడు ఆ 
వింతునికి అవతల ఉండేవాడు ఉదాసీనుడు శత్రు మిత్ర దేశాలకు ఆవల ఉపకార అపకారాలు 
చేయక ఊరకుండే వాడు ఉదాసీనుడు. 

ఉద్దమం అంటే పైకిపోవడం ఉద్దమనం అన్నా అదే అర్ధం ఉద్గతి అన్నా అర్ధమదే 
ఉద్పంధకుడు అంటే వేలాడడీసేవాడు ఉరితీసేవాడు ఉద్వర్తం, ఉద్వర్తనం అంటే పైకి పోవడం 
అని అర్ధం నీతిమీరిన వర్తనం కలిగినది అనికూడా అర్దం 

ఉద్విక్షణం అంటే మీదికి చూడడం ఉద్వేల్లితం అంటే మీదికి చిమ్మబడినది ఉత్సర్హం 
అంటే పైకి పాకడం 

ఉత్సవం అంటే నీరు వంటి వాటిలో పైకి తేలడం ఈ మాటకు దాటడం అని కూడా 
అర్ధం నీటిమీడ తేలుతుంది కాబట్టి పడవకు ఉత్సవం అని కూడా పేరు 

ఉదిచి అంటే ఉత్తరదిశ ఉదీచీనం అంటే ఉత్తర దిక్కున ఉన్నది ఉదీచ్యం అన్నా ఉత్తర 
దిక్కున ఉన్న వస్తువనే అర్దం 


లకే 
న్‌ 


194 తినునబాష 


ఉత్కంఠ - ఉద్దరణ 

ఉళ్చానం అంటే పైకి లేవడం ఈ మాటకు నిలవడం మెతక అని కూడా అర్దం కార్తీక శుక్ల 
పక్షంలోని ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు ఈ ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు నిద్రనుండి 
'మేల్మొంటాడు కాబట్టి ఈ ఏకాదశికి ఉత్తాన ఏకాదశి అని పేరు వచ్చింది ఉత్తాపకం అంటే 
లేవదీసేది ఉత్ణితం అంటే లేచినది ఉత్తానం అన్నమాటకు పుట్టుక అన్న అర్దం కూడా ఉంది 

ఉత్క్మంర అంటే తహతహ పైకి వచ్చిన శోకం ఉత్మత, ఉత్సుకం అన్నా తహతహ అనే 
అర్దం ఉద్దతమయిన శోకం, ఇష్ట వస్తుప్రాప్తి కోసం పొందే వేగిరపాటు ఉత్మంర కలిగినది 
ఉత్మంరిత, ఉత్మంరితం కావ్యంలో శృంగార నాయికలు ఎనిమిది విధాలుగా ఉంటారు అష్టవిధ 
శృంగార నాయికలు అని వాడుక స్వాధీనపతిక, ఖండిత, అభిసారిక, కలహాంతరిత, విప్రలబ్ది, 
ప్రోషిత భర్తృక, వాసక సజ్జిక, విరహోత్మంరిత అన్న అష్టవిధ శృంగార నాయికలలో విరహోత్కం 
రిత చివరిది ప్రియుడు రావడానికి మనత కూడా ఏ కారణం చేతనో సమయానికి రాన 
ప్పుడు, అతను రాకపోవడం వల్ల బాధవదే దుఃఖించే నాయిక విరహోత్మ్కంరిత విరహం చేత 
శోకించేది ఉత్మత అంటే ఉత్మంర ఉత్కం అంటే కుతూహలం కలిగింది, ఉవ్విళ్ళూరేది 
ఉత్మంరం అంటే ఎత్తిన మెడ కలది అని కూడా అర్ధం 

ఉత్మలిక అన్నా ఉత్మంర అన్న అర్ధం ఉంది ఇక్కడ కల ధాతువుకు సంఖ్య అని అద్ధం 
ఉత్కలిక అంటే మొగ్గ అనీ, హేల, విలాసం అనీ కూడా అర్దం కలిక, ఉత్కలిక అని ఛందో భేడా 
లున్నాయి ఉదాహరణ కావ్యంతో ఈ ఛందస్సులుంటాయి. వీటిని గేయ రూపమయిన గద్యా 
లన్నారు కళికకు ఎనిమిది పాదాలుంటాయి కళిక పాదంలో ఎన్ని మాత్రలుంటాయో వాటిలో 
సగం ఉత్మళిక పాదంలో ఉంటాయి ఇదీ ఎనిమిది పాదాలుంటుంది సంస్కృతంలో గద్య 
కావ్యాలు నాలుగు రకాలు ముక్తకం, వృత్తగంధి, ఉత్మలికాప్రాయం, చూర్ణకం అని దీర్హ సమాస 
బహుళమయిన రచన ఉత్మలికాప్రాయం సమాసాలూ, కటువైన అక్షరాలూ ఉంటాయి 

ఉత్సాహం అంటే ఉద్దతమైన సహనం ప్రయాసను ఓర్వడం, శ్రమించడం ఒక మహా 
కార్యాన్ని నిర్వహించాలనే కోరికతో ఆ వనికి పూనుకోవడం. ఉత్సాహం అన్న మాటకు 
ప్రయత్నం, అభిలాష, శుభం అన్న అర్జాలున్నాయి ఛందస్సులో ఉత్సాహం అన్న పేరుగల వృత్తం 
ఉంది అలంకార శాస్త్రాలలో నవరసాలున్నాయి ఈ రసాలకు స్థాయి భావాలుంటాయి. 
శృంగార రసానికి రతి స్థాయి భావం అట్లాగే వీరరసానికి ఉత్సాహం స్థాయి భావం. 

ఉత్నర్థం అంటే ఎత్తిన చెవులు కలది ఉ(తమం అంటే అతిక్రమించడం అని అర్థం మీదికి 
కాని, వెలికి ? గాని పోవడం ఉత్మమణం, ఉ[త్రాంతి, ఉత్మామం, ఉత్మమం సమానార్దకాలు. 

ఉత్కులుడు అంటే కులమర్యాదలు దాటినవాడు కులభ్రష్టుడు ఉత్మూలం అంటే కూలాన్ని 
దాటి ప్రవహించేది ఉత్తటం అన్నా అంతే గట్టును దాటి పారడం 

ఉత్తమం అంటే అత్యంత ఉత్కృష్టమైనది శ్రేష్టమైనది, గొప్పది అధమానికి వ్యతిరేకం 
ముఖ్యమైనది అని కూడా అర్దం ఉత్తమాంగం అంటే తల. అన్నిటికంటే శ్రేష్టమైనది ఉత్తమం 
వ్యాకరణంలో పరిభాషగా ఉత్తమం అనే మాటను వాడతారు రెండుకంటే ఎక్కువ అక్షరాలున్న 
మాటలో చివరి అక్షరానికి ఉత్తమం అని పేరు 


మనబాషతి 195 


అళ్తాంలం అంలు టాలులల జెత్తాం౦ అంట దాటంచడం ఉత్తారణం అంటే దాటియ్వ 
డమూ, దాటించినదీ కూడా ఈ దాటించడం ప్రవాహాన్ని దాటించి అవతలి ఒడ్డుకు చేర్చడమూ 
కావచ్చు ఆపద నుండి కాపాడడమూ కావచ్చు తెలుగులో గట్టెక్కించాడన్న జాతీయం ఉండ 
కదా ఒద్దున పడేయడం అనికూడా అంటారు కష్టం తప్పించడం ఉత్తీర్ణం అంటే దాటబడినడి 
కృతార్ధం ఉత్తీర్ణత, ఉత్తీర్ణుడు బాగా వాడుకలో ఉన్న మాటలు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడంటి 
కృతారుడయ్యాడన్నమాట పాస్‌ కావడం 

ఉత్పధం అంటే పధాన్ని అతిక్రమించడం అంటే మార్గాన్ని దాటిపోవడం నడవవలపి 
మార్గంలో నడవకపోవడం తవ్పుతోవలో నడవడమన్నమాట అన్యాయమార్గం 

ఉద్ధరణం వెలికి తీయడం, పైకి ఎత్తడం. ఉద్దారణం అన్నా ఇదే అద్ధం ఉద్దరణ, ఉద్దారణ 
అనివాడతాం ఉద్దారం అనికూడా అనవచ్చు ఉన్నయం అన్నా పైకెత్తడమే ఉన్నాయం అన్నా 
అంతే ఉన్నమనం అన్నా పైకి ఎత్తడమే ఉద్దరించడం ఎగ్రనగారు “అరణ్యపర్వ శేషోన్నయ 
మాచరించి” అన్నారు అరణ్యపర్వ శేషాన్ని ఉద్ధరించి అని అర్ధం వేదాల తిరువేంగళాచార్యుల 
గారు ఈ ప్రయోగాన్ని ఆధారం చేసుకొనే ఎర్రన అరణ్య పర్వాన్ని పూరించలేదు, శేషోద్దరణమే 
చేశారని వాదించారు అరణ్య పర్వంలో కొంత భాగం పాడయిపోతే ఆ భాగాన్ని ఎర్రన ఉద్ధరిం 
చాడు అని ఆయన వాదం ఉద్ధరించడం అంటే రక్షించడం అని కూడా అర్ధం ఉద్ధర్త, ఉద్దా 
రకుడు అంటే ఉద్ధరించేవాడు ఉద్ధారం అంటే మరొక అర్ధం కూడా ఉంది దాయపు సొత్తులో 
జ్యేష్టునికి ఎక్కువ భాగం ఇస్తారు జ్యేష్పునికి లభించే ప్రత్యేక భాగాన్ని ఉద్ధారం అంటారు 
యుద్ధంలో అవతలి పక్షాన్ని కొల్లగొట్టడం వగైరా ఉంటుంది ఇటువంటి సందర్భంలో లభించిన 
ధనంలో ఆరోవంతు రాజుకు చెందుతుంది దీన్నికూడా ఉద్దారం అనే అంటారు 

ఉద్ధరణి అంటే నీళ్ళు ఎత్తి చేతిలో పోసుకోవడానికి ఉపయోగించే సాధనం ఉదృతం, 
ఉద్ధృతి అంటే ఉద్ధరింపబడింది. పైకి ఎత్తబడినది అని అర్ధం కాని ఈ మాటను వరద 
ఉద్ధతంగా ఉంది” వంటి వాక్యాలలో వాడుతున్నారు విజృంభణ, చెలరేగు అన్న అర్ధం ఈ 
మాటకు లేదు బహుశా ఉద్ధతి సామ్యం వల్ల ఈ మాటకు ఇటువంటి ప్రయోగం ఏర్పడి ఉండ 
వచ్చు. ఈ వాక్యం మహాభారతం నుండి ఉద్ధృతం అంటాం. మహాభారతం నుండి ఎత్తి తీసి 
కొన్నది అని అర్ధం కోట్‌ చేయడం అన్న అర్ధంలో ఉద్ధరించు అని వాడుతున్నాం / 


196 అ నమునబాష 


ఉద్దేశం - ఉద్దేశ్యం 

నా అభిప్రాయం అదికాదు అని చెప్పడానికి కొందరు నా ఉద్దేశ్యం ఇది కాదు అంటుంటారు. ఈ 
సందర్భంలో ఉద్దేశం అన్నమాటను వాడడం సముచితంగా ఉంటుంది ఉద్దేశం అంటే లక్ష్యం, 
పరి, ఉపడేశం, అభిప్రాయం, అభిలాష అని అర్థాలు ఉత్‌ అంటే ఎత్తయిన అన్న అర్థమూ ఉంది 
కాబట్టి ఉద్దేశం అంటే ఎత్తయిన ప్రదేశమనీ, [శ్రేష్టమయిన (ప్రదేశమనీ కూడా అర్ధం గురిగా 
కేయదగినది, వివరింపదగినది, ఉపదేశింపదగినది, అభిలాషకు అభిప్రాయానికి విషయ 
మయిన వస్తువు ఉద్దేశ్యం ఉద్దేశం —- ఉద్దేశ్యం రెండు మాటలకు అర్ధం వేరు అందువల్ల వీటిని 
ఒక దాని స్థానంలో ఒకదాన్ని వాడకూడదు ఉద్దిష్టం అంటే కోరబడింది, ఉద్దేశింపబడింది 

ఉద్దీపనం అంటే జ్వలించడం, ప్రకాశించడం ఈ మాటకు పురికొల్పడం అని కూడా 
అర్ధం ఉద్దీపింపజేయడం అంటే ప్రకాశింపజేయడం ఉద్దీప్తం అంటే వెలిగినది అని అర్థం. 
దేగినది అన్న అర్థమూ ఉంది క్రోధం ఉద్దీప్తమయింది అని వాడవచ్చు. ఉద్దోతం అంటే (ప్రకా 
శింవజేసేది ఉత్తేజం అంటే ఉద్దీవనమని అర్ధం ఈ మాటకు (ప్రేరణ, సాన పట్టడం అన్న 
అర్థాలు కూడా ఉన్నాయి ఆయన చాలా ఉత్తేజకరంగా మాట్లాడాడు అన్నప్పుడు (ప్రేరణ 
కలిగేట్లుగా మాట్లాడాడని అర్థం 

ఉత్పత్తి అంటే పుట్టడం ఉత్సాదం, ఉద్భవం, ఉద్భవనం అన్న మాటలు వర్యాయవదాలు 
ఉత్పాదన, ఉత్సాదనం అంటే పుట్టించడం, ఉత్సాద్యం అంటే పుట్టింపదగింది. ఉత్సాదకం అంటే 
పుట్టించేది ఉత్పన్నం అంటే పుట్టినది. ఉత్పన్నభక్షి అని ఒక మాట ఉంది వీడు కష్టపడి 
జీవించేవాడు ఎప్పుడు దొరికింది అపుడు తినేవాడు 

ఉత్‌ ఉపసర్గకు బిగ్గరగా అన్న అర్ధం ఉంది ఉత్రోశం అంటే మొరపెట్టడం బిగ్గరగా 
పిలవబడినది ఉత్రుష్టం ఉత్కృష్టం అంటే (శ్రేష్టం (ప్రధానమైనది 

ఉత్స్వనం అంటే పెద్ద ధ్వని ఉద(గ్రం అంటే ఎత్తయినది. గొప్పది, పెద్దది ఈ మాటకు 
భయంకరమయినది అన్న అర్ధం కూడా ఉంది. ఉదీర్ణం అంటే గొప్పది 

ఉద్దీతి అంటే గట్టిగా పాడడం, సామగానం చేయడం ఉద్దోష అంటే గట్టిగా చాటడం 
కియాపదంగా ఉద్దోషించారు అని వాడుతున్నాం. 

ఉద్దూతం అంటే గట్టిగా పిలవబడినది ఈ మాటకు చెదరగొట్టబడినది అన్న అర్థం కూడా 
ఉంది ఉన్ముఖరం అంటే పెద్దగా మోగేది. ఉత్మీర్తనం అంటే బిగ్గరగా పలకడం 

ఉత్‌కు అధికం అన్న అర్ధం కూడా ఉంది ఉత్మటం అంటే మిక్కిలి తీక్షణమైనదని, పెద్దదని, 
బలమైనదని ఆరాలు తాపం అంటే వేడి ఉత్తాపం అంటే మిక్కిలి వేడి ఉత్తారం అంటే మిక్కిలి 
ధ్వని 

ఉద్దంతురం అంటే మిక్కిలి పొడవైనది. విపరీతమైన ఎత్తు పల్లాలుండడం కూడా ఉద్దం 
తురమే ఉద్దంతురం అంటే ఎత్తుపళ్ళు కలిగిందని కూడా అర్ధం ఉద్దాంతం అంటే మిక్కిలి అణచ 
బిడింది 

ఉద్భలుడు అంటే చాలా బలం కలిగినవాడు ఉన్మయూఖం అంటే మిక్కిలి మెరిసేది. 
ఉ(త్రభ అంటే మిక్కిలి కాంతి ఉచ్చండం అంటే మిక్కిలి వేడి అయినది. మిక్కిలి ఉగ్రమయినది. 


మనభాష 197 


లిగినది తటాలున ఎగెదిపడెది ఉత్తుంగం అంటె 


ఉడా 
ఉచ్వుతి అంట గౌద పా కృతి అంటె కావృం అనికూడా అర్దం అందువల్ల ఉత్కృతి 
న (హ్‌ 
ర్న ggg 2 


గొప్పు పుస్తకము ఉ(తుబందం అన్నా గొప్ప 


ఉద్దాటన అంటే పైకి లాగడం హిందీలో ఈ మాటను ప్రారంభోత్సవం అన్న అర్ధంలో 
వాడుతున్నారు పైకిలాగడం అన్న అర్ధంవళల్ల నీళ్ళు చేదే సాదనానికి కూడా ఉద్దాటన అని పేరు 
వచ్చిండి ఉద్దాతం అంటే దెబ్బ ఈ మాటకు ఆరంభం అన్న అన్దమూ ఉంది నాబకంలో ఉల్లా 
తృకం అన్న అంగం ఉంది ప్రధిమాంక ఆరంభ విదానాన్ని ఇది సూచిస్తుంది ప్రస్తావన నుండ్‌ 
తొలి అంకంలోకి [ప్రవేశించే పడ్డతులలో ఇది ఒకటి (ప్రస్తుతానికి సంబంధించని సంభాషణను 
ఆధారం చేసుకొని ప్రస్తుతానికి సంబంధించే అర్ధాన్ని అన్వయిస్తూ పాత్ర ప్రవేశం చేస్తుంది 
విశాబదత్తుడు ముద్రా రాక్షసంలో ఉద్దాత్యకాన్ని ప్రయోగించాడు ఈ నాటక ప్రస్తావనలో సూఆ 
ధారుడు "క్రూర (గహమయిన ఆ కేతువు అసంపూర్ణ మండలుడయిన చంద్రుణ్ణి బలవంతంగా 
మింగాలనుకుంటున్నాడు ' అని అంటాడు అప్పుడు ఆ ఎవడురా వీడు నేనుండగానే అని విని 
పిస్తుంది “ఆ ఎవడురా వీడు నేనుండగానే చంద్రగుప్తుని బలాత్మారంగా ఆ(క్రమించదలచే వాడు 
అంటూ ప్రధమాంకంలో చాణక్యుడు (వ్రవేశిస్తాడు సూత్రఢధారుని మాటల్లోని చం(్రుణ్ణి చంద్ర 
గుప్తునిగా భావించాడు చాణక్యుడు 

ఉపోద్దాతం అంటే కధా ప్రారంభం ముందుమాటను కూడా ఉపోద్దాతమంటు: ౨౦ 
ఉ(ద్దహణం అంటే పైకెత్తి పట్టుకోవడం ఉద్లీవుడు అంటే మెడ పైకెత్తినవాడు ఎవడు మెడ 
పైకెత్తుకొని ఉంటాడు? గర్వి, గర్వం కలిగినవాడన్నమాట 

ఉద్దరణం, ఉద్దట్టనం ఈ రెండింటికీ ఒరపిడి అని అర్థం ఉత్పీడం, ఉత్పీడనం అన్నా 
రాపిడే. 

ఉద్దండం అంటే ఎక్కువ అనీ, భయంకరమనీ అర్ధం ఉద్దండం అన్నమాటకు నేటి వ్యవ 
హారంలో ఎక్కువ ప్రచారం లేకపోయినా ఉద్దండుడు అన్నమాటను మాత్రం విస్తృతంగానే వాడు 
తున్నారు, ఈ మాటను (ప్రశంనాత్మకంగానూ, వ్యంగ్యంగానూ వాడతారు 

ఉద్దాముడు అన్నమాట కూడా ఉంది భయంకరుడని అర్దం ఉద్దాముడు స్వతంత్రుడు, 
ఎటువంటి కట్టూ లేనివాడు గర్వితుడు, గంభీరుడు ఉద్దతి, ఉద్దతం అన్నమాటలు కూడా 
గర్వించినది, అణకువ లేనిది అన్న అర్ధంలో వాడుకలో ఉన్నాయి ఉద్ధతుడు అనికూడా వాడు 
తున్నాం ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు అని నాయకులు నాలుగు 
రకాలు నాయకుడిలో ధీరోదాత్త లక్షణమూ, ప్రతి నాయకుడిలో ధీరోద్ధత లక్షణమూ కనిపిస్తుంది 
సాధారణంగా. భీముడు, దుర్యోధనుడు వంటి వారిని నాయకులుగా చేస్తే ధీరోద్దత నాయకు 
లవుతారు శ్రీరాముడు, ధర్యరాజు వంటివారు ధీరోదాత్తులు 

ఉన్మాదం అంటే ఎక్కువ మదం ఉన్మాదం కలవాడు ఉన్నాది ఉన్నాదికే మరో రూపం 
ఉన్మత్తుడు వెర్రెత్తినవాడు ఉమ్మెత్త మదాన్ని కలిగిస్తుంది కాబట్టి దానికి ఉన్మత్త అని పేరు 

న 


198 త మనబాష 


ఉత్పత్తి - ఉద్యోగం 

“ఉత్‌ ఉపసరకు  శ్రేష్టమన్న అర్థం వస్తుంది ఉత్తంసం అంటె శ్రేష్టమని అర్దం ఉత్తంసుడు అంటే 
శేష్యడు ఉత్తంసం అంటే శిరోబూషణమని కూడా అర్దం ఉద్భటుడు అన్నా (శ్రేష్పుడనే అర్ధం 
ఉదృటం అంటే శ్రేష్టం సంస్కృతంలో ఉద్భటుడనే కవి “ఉన్నాడు భక్తుడూ ఉన్నాడు ఇతని కధే 
ఉద్భటారాధ్య చరిత్రం ఉన్నామం అంటే ఉత్కృష్టమయిన పేరు 

క. హ్‌ అంటే పొడవైనదని అర్థం రాశి. గుంపు అన్న అర్దం కూడా ఉంది ఉద్దురం 
అంటె దృఢ థమనీ దట్టమ కూదా అర్ధం ఉద్దురమనే మాబకు బరువు దించినది అన్న 
అరము ల న ఇక్కడ వ్యతిరేకార్థం ఇటువంటిదే ఉన్నిద్రం అనేమాట ిద్రలేనిది అని అర్ధం 

చ కును అం టే కన్ను లు లేనిది, గుడ్డిది అర్దం ఉచ్చ చ్చంబలం అంటే శ ్స ంఖలం లేనిది కట్టు 

లేనిది. ఉన్యజ్ఞనం అంటే తేలడం ఉన్నారం అంటే తవ్వుతోవ 

లం vag ఆన్నమాటకు ఉతో చం అ శ పర్యాయపదం ఉంది లంచం పుచ్చుకొనేవాణ్డి, 
లంచగొండిని ఉత్మోచకుడు అనవచ్చు 

ఉత్టాతం ఆంటే పెల్లగింపబడినది ఉచితం అంటే తాపబడినది ఉత్కంవం అన్నా 
ఉత్వ, రపనం అన్నా వణకడం ఉత్సర్రనం అంటే తెంచడం, కత్తిరించడం ఉత్మేశం అంటే వ్యధ 
ఉత్వషణం అంటే దున్నడం ఉత్మారం అంటే తూర్పెత్తడం ధాన్యాన్ని ఎత్తుగా రాశిపోయడాన్ని 
కూడా ఉత్మారం అంటారు ఉత్యాసనం ఒక విధమయిన దగ్గు శ్లేష్మం పడిపోయే దగ్గు కీలితం 
ఆంటే మేకు/మేకులు కొట్టబడినది ఉత్మీలితం అంటే మేకులు కొట్టబడింది అన్న అర్దం ఉంది 
ఉత్చూజం అంటే కూత ఉత్కూటం అంటే గొడుగు ఉద్దూపనం అంటే పొగవేయడం ఉద్బాప్పుం 
అంటే కన్నీరు కార్చేది ఉద్భాసం అంటే కాంతి 

భూ ధాతువుతో ఏర్పడే మాటలకు 'ఉత్‌' చేర్చి చాలా మాటలు తయారు చేయవచ్చు 
చడ 00 ఆంటే పుట్టుక ఉద్భావం అని కూడా అనవచ్చు ఉద్భవనం, ఉద్భావనం అన్నా పుట్టుక 
అనే అర్ధం ఉద్భూతం అంటే పుట్టినది ఉద్భూతి అన్నా అదే అర్ధం 

ఉత్పత్తి అన్నా పుట్టుకే. ఉత్పాదన అంటే పుట్టించడం. ఉత్పాద్యం అంటే పుట్టింపదగింది 
ఉత్పత్తి, ఉత్పాదన అన్న మాటలకు నేడు చాలా వాడుక ఉంది వ్యవసాయ ఉత్పత్తులు, పారి 
శామిక ఉత్పత్తులు అని వాడుతున్నాం ప్రొడక్టు అన్న ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా ఈ 
మాటను వాడుతున్నాం విద్యుదుత్సాదన అంటున్నాం ఉత్పాదకం అంటే పుట్టించేది ఉత్పత్తి, 
ఉత్పాదన అన్న రెండు మాటలను పుట్టుక, పుట్టించుట అన్న అర్థాలలో వాడవచ్చు. 

వివాహం లాంటిదే ఉద్వాహం ఈ మాటలో వహ” అన్నది ధాతువు ఈ ధాతువుకు 
మోయడం అని ga ఉద్వహం, ఉద్వాహం, ఉద్వహనం, ఉద్వాహనం ఈ మాటలన్నింటికీ 
పెళ్ళి అని అర్ధం దీనినుండే ఉద్వహ అన్నమాట ఏర్పడింది ఉద్వహ అంటే కూతురు ఉద్వ 
హుడు అంటే వంశం మొదలయినవి క్షయం పొందకుండా ఉద్ధరించేవాడు, ముఖ్యుడు బుధ 
ధాతువుకు తెలియడం అని అర్ధం ఉద్బోధం, ఉద్బోధనం అంటే మేలుకోవడం ఉద్బోధకం 
అంటే మేలుకొల్చేది ఉద్బుద్ధం అంటే మేలుకున్నది ఉద్బోధించు అని క్రియగా ఈ మాటను 
తెలుగులో ప్రచురంగా వాడుతున్నాం 

ఉద్భేదం, ఉద్భేదనం అంటే చీల్చడరి అని అర్ధం ఉద్భిన్నం అంటే చీల్చబడివది ఉద్భిదం 
అంటే చెట్టు, పొద, లత, గడ్డి మొదలయిన వాటీలో ఏదైనా భూమిని ఛేదించుకొని, వక్క 


మనబాషతి 199 


అందువల విటికి ఉదిదాలసీ పేరు ఉద్భిత్తు అని కూడా అనవచ్చు 


ఉదాఎ౦ అ= పైకెత్తబడినది యత్నించినది అనికూడా అర్థం ఉద్యమం అన్నా 
యాన అస్‌ అర్దం ప్రయత్నం మూవ్‌మెంట్‌ అన్న ఇంగ్లీషు 
క వంటను విస్త స్తృతంగా వాడుతున్నాం ఉద్యో గం అన్నమాటను 
కూడా ఉద్యమానికి సమానార్రకంగా గా వాడవచ్చు క్రియగా ఉద్యమించారు, ఉద్యోగించారు సమా 
ందాంచారు ఆ అద్ధం ఉద్యో గం అంటే ఉత్సాహం అన్న అర్థమూ ఉంది కాని 
పని, పాబువడడం అన్న అర్థాలలో వ వాడుక ఎక్కువ హా ఎంప్లాయ్‌మెంట్‌ 
సమానార్థకంగా విస్తృత ప్రచారంలో ఉంది హిందీలో ఈ మాటను 
కురిశమకు సమానార్షకంగా వాడ డక్‌ ఉద్యోగ్‌ అంటే చిన్న పరిశ్రమ ఉద్యోగి అంటే 
—™— ఆరం తెలుగులో వరో అన్న అర్థంలో వాడుతున్నాం ఉద్యో 
గస్టుడు ఈ ఆని కూడా అంటాం ఉద్వుక్తం ఈ అంటే పూనినది అని అర్ధం 
ఉదావన అంజ విడిచి పెట్టడం (వ్రతాలు, పూజలు ముగించడాన్ని ఉద్యాపనం అంటారు 
ఉద్యాపన చేయు అపి కియగా కాడోహాడతార ఉద్యాపితం అంటే ముగింపబడింది ఉద్వాపం 
ఆంటే పారవేయడం, వేళ కృతో సహా పెకలించటం ఉద్వాసం, ఉద్వాసనం అంటే తొలగించడం 
ఉద్వాసం అన్నమాటకు ఊరినుండిగాని, అంటినుండిగాని వెళ్ళగొట్టడం అని అర్ధం ఉద్వాసన 
చెప్పడం అని వాడతాం వెళ్ళగొట్టడం, ఉద్యోగం నుండి తొలగించడం అని అర్ధం ఉద్వాస్యం 
అంటే ఉద్వాసం చేయదగింది ఉద్రేకం అంటే అతిశయమనీ, విజృంభణమనీ అర్ధం ఉద్వేగం 
అంటే భయం, వణకు, వేగంగా పోయేది 
ఉ[దృమం అంటే చుట్టూ తిరగడం ఉద్వేష్టం, ఉద్వేష్టనం అంటే చుట్టుకోవడం ఉన్నతి, 
ఉన్నతం అంటే ఎత్తయినది ఉద్వేలం అంటే వేలను దాటినది వేల అంటే గట్టు ఉచ్చాస్తం అంటే 
శాస్త్రాన్ని మీరినది అంటే శాస్త్ర విరుద్ధం 
ఉద్యానం అంటే విహారం కోసం వెళ్ళడం విహారం కోసం వెళ్ళే తోటకూడా ఉద్యానమే 
ఉద్యానవనం అని కూడా అంటాం 
ఉచ్చయం అంటే పూవులు మొదలయినవి కోయడం ఉచ్చయం అంటే సమూహం 
కూడా సముచ్చయం అనికూడా అంటాం ఉచ్చాటం, ఉచ్చాటనం అన్న మాటలకు పెల్లగిం 
చడం, స్వస్తానం నుండి వెళ్ళగొట్టడం అని అర్ధం ముఖ్యంగా పిశాచాదులను వెళ్లగొట్టడం అన్న 
అర్థంలో ఈ మాట బాగా వాడుకలో ఉంది 
ఉచ్చితి, ఉచ్చిన్నం అంటే నిర్మూలనం, నిర్మూలితం ఉచ్చిష్టం అంటే తినగా మిగిలింది 
“'బాణోచ్చిష్టం జగత్సర్వం” అని నానుడి దిండును ఉచ్చీర్షకం అంటారు తలను ఎత్తుగా ఉంచేది 
ఉచ్చ్వసనం, ఉచ్చ్వాసం గాలిని లోపలికి పీల్చడం గ్రంధంలో ప్రకరణాన్ని కూడా ఉచ్చ్వాసం 
అంటారు. 
ఉజ్జీవకుడు అంటే జీవింపజేసేవాడు ఉజ్జ జలం అంటే జ్వలించేది ఉన్నార్దనం అంటే 
తుడిచివేయడం ఉన్నిశ్రం అంటే సంకీర్ణం ఉన్మీలనం అంటే కన్ను తెరవడం ఉన్ముక్తం అంటే 
విీడువబడినది ఉన్ముఖం అంటే ఎదురు చూచేది సిద్ధమైనది ఉన్మూలం, ఉన్మూలనం అంటే 
అడుగంట చెరచేది ఉన్నేషం, ఉన్మేషణం అంటే వికసించడం ఉన్నోచనం అంటే విడవడం 
we 


200 ఆమనబాష 


అభ్యాగతుడు - అభిసారిక 


వసర్లలు అనేకార్డాలను కలిగిస్తాయి ఒకే అర్ధంలో అనేక ఉపసర్గలూ వస్తాయి 'అభి' ఒక 
వ. ఇది చేరినప్పుడు కూడా కొన్ని అర్ద విశేషాలు కతు కొన్ని సందర్భాలలో అర్ధ 
౨ లేకపోవడమూ గమనించవచ్చు 
అభిక్రమం అంటే ఎదుర్కోవడం ఎదురుగా నడవడం ఇది శత్రువులకు ఎదురుగా 
వడం యుద్ధ యాత్ర ఇక్కడ 'అబి ఉపసర్షకు 'ఎదురు' అని అర్దం అభిక్రమణం, అభి[,క్రాంతి 
స. కూడా ఇదే అర్దం అభిగంత అంటే ఎదురుగా పోయేవాదు అభిగతం అంటే 
ర్వోబడింది అభిగమం అన్నా అబిగమనం అన్నా ఎదురుగా పోవడమని అరం అభిగ 
ంచు అని క్రియగా కూడా దీన్ని వాడవచ్చు అభిగమ్యం అంటే ఎదురుగా పోదగింది అభి 
మి, అభిగాముకుడు అంటే ఎదురుగా పోయేవాడు అభిగ్రహం, అభిగహణం అన్నా ఎడు 
గా పోవడమనే అర్ధం యుద్దంలో ఎదురుగా పోవడమే అయితే గ్రహధాతువుకు తీసుకోవడ 
కూడా అర్ధం కాబట్టి అబిగ్రహణానికి ఎదురుగా పుచ్చుకోవడమనే అర్థమూ వచ్చింది 
స్తూ ఉండగానే దొంగతనం చేయిడం దారికొట్టడం 
అభిచారం, అభిచరణం అంబే హింసాకర్మ శత్రువులను హింసించడం కోసం చేసే కర్మ. 
ఇతరులను తిరస్నరించడం కోసం ఆచరించే కర్మ అధర్వణ వేదంలో చెప్పిన హోమాదికర్మ 
దీనికి ఫలం హింస పిశాచాదులను వదిలించడానికి చేసే సె కర్మను కూడా అభిచారం అంటారు. 
ఇటువంటి కర్మకాండ మీద ప్రపంచమంతటా నమ్మకాలున్నాయి ఏదో ఒకవిధి ప్రతి దేశంలోనూ 
ప్రచారంలో ఉంది జనంలో ఉన్న నమ్మకాలను ఆధారంగా చేసుకొని మోసం చేసే వారూ 
ఎందరో ఉన్నారు ఈ అభిచారకర్మ చేసేవాణ్ణి అభిచారి అనీ, అభిచారకుడు అనీ అంటారు. అభి 
చారం వల్ల కలిగే జ్వరాన్ని అభిచార జ్వరం అంటారు 
అభిడీనం అంటే ఎదురుగా ఎగరడం. 
అభినయం అంటే అర్థాన్ని వ్యక్తం చేసేది. హృద్దతమయిన భావ సూచన నాట్యంలో దీన్ని 
వాడతారు అభినయం నాలుగు విధాలుగా ఉంటుంది ఆంగికం, ఆహార్యం, వాచికం, 
సాత్త్వికం ఆంగికం అంటే అంగచలనం వల్ల భావవ్యక్తీకరణ ఆహార్యం వేషం వాచికం భాషణ. 
స్వేదబాష్పాదులు సాత్త్వికాలు సాత్త్వికాభినయం క్షిషముయింది అభినయించు అంటే నటించు 
అభినేత అంటే నటుడు రంగ స్థలానికి వర్తించే ఈ మాటలను సాధారణ సందర్భాలలోనూ 
వాడుతున్నాం 
అభినిర్ముక్తుడు, అభ్యుదితుడు అని రెండు మాటలున్నాయి సూర్యుడస్తమిస్తూ ఉన్నప్పుడు 
నిద్రపోతూ ఉండే బ్రాహ్మణుడు అభినిర్ముక్తుడు సూర్యుడు ఉదయించినప్పుడు నిద్రపోతూ ఉండే 
బ్రాహ్మణుడు అభ్యుదితుడు ఇప్పుడు వాడదలిస్తే ఈ మాటలు ఎవరికయినా వాడవచ్చు 
అభినిర్యాణం అంటే ఎదురుగా కదలిపోవడం దండెత్తడం, సైన్యంతో సహా శత్రువు మీదికి 
దండెత్తిపోవడం, అభిషేణనం అభినీతం అంటే ఎదురుగా తేబడినది యోగ్యమైనది అభి 
పతనం అంటే ఎదురుగా పోవడం అభి పత్తి అన్నా అదే అర్ధం. 
అభిభవం, అభిభవనం అంటే ఆ(క్రమించడం, తిరస్మారం ఈ మాటకు పరాజయం అన్న 


స్‌ 


స నా 


గ్గ 


G 
ch 


ఖా. 


ర్ట 0/ 


1 


ip Es 


లా 
ఫీ 


మనబాషతి 201 


అంటే అవమానించు అని అర్దం ఈ అర్ధంలో ని బ్రవిబావి అ 
గ మాటలను వాడవచ్చు; అబిబూతి స్త్ర. అవమానం వరా 
se వాడు గర్హితుడై శత్రురాజు చేతిలో ఓడిపోయి 


( 
n(n 

( 

f 

, (| 
fle 

9 0 


{+ 

tf 

ఇ 

G 

fa 

1 

థి ట్‌ 

ట్ర్‌ న 

6 [ | 
£ 
ft 
య 

[ల 


» 


( 
tn 
fn 
) [0 
£) [0 
ట్ర 
fh 
ర్‌ ట్ర 
(1 


([ 
ల 
వ్‌ 
eh 
ట్ర 


నసుడు అంబే కా కారానికి అభిముఖమయిన మనస్సు కలవాడు ఈ పని చేయాలి 
నస్సు కలిగిశ వాడు అభిముబం అంటే ఎదురుగా ఉన్నది అభిముబంగా 


డురుగా ఉంది అనీ, అనుకూలంగా ఉందనీ అర్దం అభిముబుడు అంటే అవు 


V9 
& 
tA 
bs 
(* 
ఓ 4 


గ్రా 

0 

లు 

(8 

0 
(8 ట్స 
లు ౪౯ 
న 


యళ 


మూ మతం నుండే ఆభీిముఖ్య ౦ అన్నమాట ఏర్పడింది ఆభధిముఖ్వం అంటే అను 
కూలత ఆముకూల్చం 

అదియా=ం అంటే ఎడురుగా పోవడం దీనినుండే అభియాత, అభియాతి అనే మాట 
లేర్పడ్తాయి శత్రువని అర్ధం అభియోగం అనేమాటకు ఎదురుగా రావడమని అర్దం అబియోగం 
ఆంటే వ్యాజ్కెం, నేరంమోపడం అన్న అర్జాలు ఇప్పుడు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి శత్రువును 

దిరించదం ముట్టడి అన్న అర్దం జల ఉంది పూనిక, ఆసక్తి, పట్టుదల, శపధం అన్న 
అర్జాలూ ఉన్నాయి పాండిత్యం అన్న అర్దమూ ఉంది అభియోజనం అన్నా ఇదే అద్దం అభి 
యోగి అబియోక్త అంటే ఎదిరించేవాడు, నేరం మోపేవాడు అభియుక్తుడు అంటే ఎదుర్కొన 
బడినవాడు 

అబిలంపునం అంటే దాటడం, మీద పడడం అభివర్తనం అంటే ఎదురుగా రావడం అబి 
వర్తి అంటే ఎదురుగా వచ్చేవాడు 

అబిసంపాతం అంటే యుద్దం ఎదురెదురుగా వచ్చి తాకుతారు కాబట్టి అభిసంపాతం 
అజ్యామర్తం అన్నా యుడ్డమే అభ్యాగమం అన్నా యుద్దమే అభ్యాగమనం అనికూడా అనవచ్చు 
ఈ మాటలకు ఎదురుగా రావడమన్న అర్థమూ ఉంది అభ్యాగతుడు అనేమాట దీనినుందే ఏర్ప 
డిండి అభ్యా గతుడు అంటే వచి ్పనవాడు తిధి, పర్వం, ఉత్సవం మొదలయిన సందర్భాలలో 
వచ్చెవాడు అతిధి, అభ్యాగతుడు అనే రెండు మాటల్ని కలిపి అతిధి అభ్యాగతులని వాడుతూ 
ఉంటాం అభ్యాగతుడు రావడానికి ఒక సందర్భం ఉంటే అతిధికి అటువంటి సందర్భం 
ఉండదు అనుకోకుండా ఊడిపడతాడు అతిధి అంటే ఎప్పుడూ తిరిగేవాడు అతిధిని ఆవేశి 
కుడు, ఆగంతువు అనికూడా అంటారు ఆవేశికుడు అంటే తన ఇంటి నుండి వచ్చినవాడు ఆగం 
తువు అంటే వచ్చినవాడు. ఇప్పుడు అభ్యాగతుడనే మాట అతిధి అభ్యాగతులన్న ద్వంద్వ సమా 
సంలో తప్ప విడిగా ఎక్కువగా వాడుకలో లేదు ఈ రెండు మాటలకూ భేదాన్ని కూడా పాటిం 
చడం లేదు 

అభిసరణం అంటే సంకేత స్తానానికి పోవడం అభిసారిక అంటే అభిసరించే స్తే అష్టవిధ 
శృంగార నాయికలలో అభిసారిక ఒక నాయిక స్వాధీనవతిక, ఖండిత, అభిసారిక, కలహాంత 
రిత, విప్రలబ్ధ, ప్రోషిత భర్తృక, వాసక సజ్జిక, విరహోత్మంరిత అని శృంగార నాయికలు ఎనిమిది 
రకాలు (ప్రియుని తన వద్దకు రప్పించుకొనేది, తానే ప్రియుని వద్దకు వెళ్ళేది అభిసారిక అభి 
సారికలు మూడు విధాలు జ్యోత్సాభిసారిక వెన్నెలలో అభిసరించేది. తెల్లని దుస్తులు, తెల్లని 
పూలు, గంధం, తెల్ల ముత్యాల హారాలు ధరించి ఈమె అభిసరిస్తుంది తమోభిసారిక చీకటిలో 


202 ఉమనబాష 


అబిసరిస్తుంది ఈమెనే 


లు మమదలయినవి భరించి 


గా 


నల కలువ 


ఓ 


ళ్ళ 


అలా 


త్న 


కని దుసులు 


నే 


+ 


త్వా ము 
మ 
నాన 


జ్‌ 


డా అంటారు దివపాబిసాదడిక అందరూ ఏవో పనులలో మునిగి ఉండగా 


me 
గూ? 


థి 


+, పరకీయాలూ 


సు ఉజ్వలాభిసారిక అనికూడా అంటారు 


య ఆ 
షా 
అ 
నం! 


యలూ కావచు 


స 
ఇ 


క్‌ 


మే 
* 


OD 


9 7 
A) ౮/౮ 
a ve 

a 
y3 లీ 
(2 గ 
ను శి 
నీ 
VP §) 
ల 
y «J 
Yd అ 
గం ¥ 
1 (() 
ల్‌ th 
YY eg 
hn 9 


మాటలకు నాయకుడు నాయికను గాని, నాయిక నాయకుని 


నె 


శి 


సాదణం అ 


య 


కారం, అధి 


లే 


ఖు 


ట్‌ 


యు 


ఏరగడం ఎవరయినా వ నప్పుడు లేచి 


“= 
యా 


ఖు 


అబిసాది అంటే అబిసదించేవాడు 
దిసరుడు అభిసారుడు అంటె అనుచరుడని అరం 


వ 
- 


వడం ఆని అరం 


గే 


~- 
భూ 


మనబాషఆి 203 


తఅుభిజుడు - అభిజానుం 
Cy = 


పసర్లకు సమీపం అన్న అర్ధం కూడా ఉంది అభిగామి, అభిగాముకుడు అంటే 
వాడు అభినిధనం అంటే చావుకు సిద్దంగా ఉన్నది అభిపత్తి అంటే సమీపించడం 
డు అంటే సమీపించీనవాడు అభ్య(గం అంటే సమీపంలోనిది, అభ్యర్ణం సమీప దేశం 

కాలం అభ్యుపగతి, అభ్యుపగతం అంటే సమీపించినది అని అర్దం అభిగమం అబీ 
గమనం అంటే సమీపించడం, అభిగతం అంటే సమీపించబడినది అభిగంత అంటే సమీపిం 


"అభి కి అంతటా అన్న అర్లమూ ఉంది అభిచరించడం అంటే అంతటా తిరగడం అభి 
చరుడు అంటే అంతటా తిరిగేవాడు అభిజ్ఞాలు అన్నమాటను విస్త్రృతంగా వాడుతున్నాం 
ఇండులో జ్ఞా అంటే తెలియదం అభిజ్ఞాడు అంటే అంతటా వస్తుతత్వాన్ని ఎరిగినవాడు అని 
అర్ధం హ్‌ తెలిసినవాడు, నిపుణుడు, “పండితుడు అభిజ్ఞుల ఉవాచ అంటాం ఆ విషయం 
జ్‌ ఎరిగినవారు చెప్పారని అర్ధం అభిప్రవర్తనం అంటే అంక (ప్రవర్తించేది అభిప్రవృత్తం 
అంటే అంతటా వ్యాపించినది 

అభిప్లవం అంటే అంతటా వెల్లివిరియడం స్లవ శబ్దానికి తెప్ప అనీ, కప్ప అనీ, నీరుకోడి 
అనీ, తుంగముస్త అనీ అర్థాలున్నాయి దాటించేది, గంతులు వేసేది, నీటిలో తేలేది ప్లవ శబ్దానికి 
క్రూరకర్యకోసం పోయేవాడు. నిషాదుడన్న అర్ధం కూడా ఉంది విప్లవం అన్నప్పుడు దేశోపద్రవం 
అన్న అర్ధం ఉన్నట్లుగానే అబిప్రవం అన్నా "ఉపద్రవం అన్న అర్దం ఉంది అభిఫ్లతం అంటే 
అంతటా "తడపబిడింది అనీ, అంతటా వ్యాపించినది అనీ అర్దం 

అభిరక్ష అంటే పూర్తిగా రక్షించడం అభిరక్షణం అన్నా అదే అర్దం అభిరక్షకుడు అంటే 
పూర్తిగా రక్షించేవాడు అభిరక్షితుడ అంటే రక్షింపబడేవాడు 

అభిలీనం అంటే అణగి ఉన్నది అన్న అర్ధంతోపాటు వ్యాప్తం అన్న అర్థమూ ఉంది. అభి 
వ్యాపకం అంటే అంతటా వ్యాపించేది అభివ్యాప్తి అంటే అంతటా వ్యాప్తి చెందడం ఈ మాటను 
విస్తృతంగా వాడుతున్నాం 

అభిసంచారి అంటే అంతటా తిరిగేవాడు అభిసంచారం అంటే అంతటా తిరగడం 

'అభి'కి మిక్కిలి అనికూడా అర్ధం. అభితాపం అంటే మిక్కిలి వేడి అభినమం అంటే 
మిక్కిలి వంగినది అని అర్ధం వంగడం విధేయతకు కూడా చిహ్నం. అందువల్ల అభినమం 
అంటే మిక్కిలి విధేయమైనది అనికూడా అర్ధం 

అభిరతి అంటే అత్యంత ఆసక్తి అభిరతుడు అంటే అత్యంతాసక్తి కలిగినవాడు అభిరాట్టు 
అంటే సామ్రాట్టు. మిక్కిలి ప్రకాశించేవాడు అభిరామం అంటే మిక్కిలి ప్రియమైనది, మనోహర 
మైనది దీనినుందే అభిరామ, అభిరాముడు అనే మాటలు ఏర్పడ్డాయి సుగుణాభిరాముడు అని 
వాడతాం 

రుచి అంటే కాంతి ఈ మాటకు అత్యాగక్ర్‌ అనీ, ఇచ్చ అనీ కూడా అర్ధం అభిరుచి అంటే 
అత్యంతమైన రుచి, అత్యంత ఆసక్తి, అత్యంత ప్రీతి అని అర్ధం. రుచిరం అంటే కాంతిమంత 
మైనది అందమయిన వస్తువు అభిరుచిరం అన్నా మనోహరమయిన వస్తువు 

అభివిఖ్యాతం అంటే మిక్కిలి (ప్రసిద్ధమైనది అభిశోకం అంటే మిక్కిలి దుఃఖం అభిశోచం, 
అభిశోచనం అన్నా అదే అర్ధం అభిష్వంగం అంటే అత్యాసక్తి, మిక్కిలి కలయిక అభిసంతాపం 


204 అత మనభాష 


ఆంజె మకిలి బాద అఖ్గిస్తురితం అంటే పూర్తిగా వికసించినది 
ఆభీక ౦ అంటే మాటిమాటికీ as ల్లవుడూ అనీ అర్దం అబ్యధికం అంటే మిక్కిలి 


ధాతువుకు కరగడం అనీ, చల్లడం అనీ అర్ధం అభి చేరినప్పుడు అభిఘారం అనే 
మాకు ఎర్పడుతుంది అభిఘారణం అనికూడా అనవచ్చు కొంచెం నేయి వేయడం అభిఘ 
అన్న 0 కొంచెం నేయి చేయడం సంస్మారార్ధం 
చెం నయి చల్లడం 

నం క. అర్ధం ఉంది దీనిలో పుడతారు కాబట్టి అభిజనం 
జవ వంతుడు అంటే మంచి వంశంలో పుట్టినవాడు 
అఖిజాతి, అధిజాతుడు అను మాటల ఇ అదే అర్ధం వీటినుండే అభిజాత్యం అన్న పదం ఏర్ప 
డింది అభిజాత-౦ అంటే ఉత్తమ వంశంలో పుట్టడం వాడికి చాలా ఆభిజాత్యం ఉంది అన్న 
హో క అహం ఉంది అని అర్ధం వ. కేవలం గర్వం అన్న 


ఇక 
ఇ a మ వు ఆద ఇవి 
ఎటు ఆన రయంగాి కూడా వాడవ జు 


| 


(8 
06 
వ 
d 
fh 
0౦ 
fp 
i 
న 


fh 
9 
vi} 


దె ఒక నక్షత్రం ఆ నక్షతంలో పుట్టినవాడిని కూడా అభిజిత్తు అనవచ్చు 
విష్ణువన్ని అర్దమూ, గెలిచేడి అన్న అర్దమూ కూడా ఉన్నాయి ఈ మాటకు అభిజిన్ముహూర్తం 
అనికూడా వ. కన జిన్ముహూర్తం అంటే సూర వ్యోదయం నుండి ఎనిమిదవ ముహూర్తం వగలు 


కా ధాతువు కు తెలియడం అని అర్దం అభిజ్ఞ అంటే గుర్తు పట్టడం, స్మరణం అభిజ్ఞానం 

అంటే గుర్తు మహాకవి కాళిడాసు అభిజ్ఞాన సంతత నాటకంలో. అభిజ్ఞానం గుర్తే దుష్యం 
తుడు శకుంతలకు గుర్తుగా ఇచ్చిన ఉంగరం ఈ నాటకంలో దుష్యంతుని వ్యక్తిత్వాన్ని కాపాడింది 
ఈ ఉంగరమే అభిజ్ఞాపకం అంటే గుర్తు తెచ్చేది 

అభిధ అంటే సంకేతం, పేరు అఖిధ, లక్షణ, వ్యంజన అన్నవి శబ్ద శక్తులు సంకేతిత 
మయిన అర్ధాన్ని బో ధించే శబ్ద శక్తి అభిధ శబ్దానికీ దానికి ఉండే అర్దానికీ పరస్పర సంబంధాన్ని 
నిర్ణయించడం సంకేతం అభిధాశక్తి చేత చెప్పబడే అర్ధం అభిధేయం అభిధానం అన్నా పేరే 
అధాంతరం అంటే మారుపేరు (ప్రతిబింబం, సాటి ష్‌ గ దానానికి మారుపేరు అంటామే 
అట్లా అభిధాయకం అన్నా అభిధాయి అన్నా చెప్పేది అని అర్ధం. 

అభిధ్య అంటే కోరిక పరధన విషయమయిన కోరికకు అభిధ్య అని పేరు 

అభినందం, అభినందనం అంటే సంతోషమనీ, పొగడడమనీ, ప్రోత్సహించడమనీ అర్ధం. 
అభినందన అని విరివిగా వాడుతున్నాం అభినందించు అని క్రియగా కూడా బాగా ప్రచారంలో 
ఉంది ప్రశంసించు అని అర్ధం అభినంది అంటే అభినందించేవాడు, అభినందింపబడిన వాడూ 
కూడా అభినందనుడు అంటే అభినండించేవాడు అభినందితుడు అంటే అభినందింపబడిన 
వాడు అభినంద్యం అన్నా అభినందనీయం అన్నా అభినందింపదగింది అభినందితం అంటే 
అభినందింవబడినది 

అభినియోగం, అభినివేశం అంటే పట్టుదల ఒక పనిని తప్పకుండా చేయాలనే పట్టుదల, 
అభినివిష్ట్ణుడు అంటే అభినివేశం కలవాడు అభినివేశం అన్నమాటకు అభిలాష అన్న అద్ధం 
కూడా ఉంది అభినియుక్తుడు అన్నా పట్టుదలకలవాడనే అర్ధం 


మనబాషతి 205 


అభిసవం - తుఖజియాగుం 


అది చేరినప్పుడు కొన్ని మాటలకు డ్రతేకారమేమీ కలగకపోవచ్చు అభి కంపనం అంచి 
వణకడం కంపనం అన్నా వణకడమే అదికాంక్ష అంటే కోరిక కాంక్ష అన్నా కోరికే ౪ 


a వ my పా 
కాంక్రితం అంటే కోరబడినది అభికాంక్షి అంటే కోరేవాడు అభికామం అన్నా కో 


ళ్‌ వ్‌ వావ్‌ నావి 
అభిక్రోశం అంటే మొర అవీక్రోశకుడు అంటే మొరపెట్టేవాడు అబిబ్బ అంటే (ప్రకాశం 
మ్‌ స్తే డం ఈ మాటకు కీర్తి అని ప్రసిద్షి అని కూడా 
అర్థం అభిబ్బాతం అంటి చెప్పుబడినది, ప్రసిద్దమైనది అభిజబ్యాతుడు అంటె ప్రసిద్దుడు వా 


అభిగర్భనం అంటే గర్జించడం అభిగీతం పాడబడినది అభిగుప్తి అంటే రక్షణ అఖిగొప్త 
అంటే రక్షకుడు అభిఘర్షణం రాపిడి, నూరడం అభిఘాతం అంటే కొట్టడం, నాశనం 


( 


చేయడం అబిఘాతి అన్నా అబిఘాతకుడు అన్నా కొట్టేవాడు, నాశనం చేసేవాడు అని అర్దం 
అభిఘాణం అంటే మూరొ; నడం, వాసన చూడడం 
అబితప్తం అంటే కాల్చబడినది అభితర్పణం అంటే తృప్తిపడడం అభితాడనం అంటే 
ట్రడం అబిడర్శ్భనం అంటే చూడడం అభిద్రవం అంటే ఆక్రమణ, పరిగెత్తడం 7 
అంటే ఆక్రమింపబడినడి అబిద్రోహం అంటే ఆక్రోశం, నింద, అపకారం, కీడు తలవడం 
గణం అంటే పీడించడం, చరచడం భుజాలు చరచుకోవడాన్ని కూడా అ అన 
వచ్చు అభిదర్హణం అంటే దయ్యం నోికడమన్న ఆర్థం కూడా ఉంది అభిధర్షణుడు అంటే 
రాక్షనుడు ఆభిధావనం అంటే en అవిధావకుడు అంటే ఆక్రమించేవాడు 
అభినవం అంటే కొత్తది నవం, నవ్యం, నూతనం, నూత్నం, నవీనం, అభినవం ఈ మాట 
లన్నిటికీ కొత్తదనే అర్దం క కొనియాడబడుతుంది కాబట్టి అభినవం 'అభినవ'ను విశేషణంగా 
ఎక్కువగా వాడుతున్నాం కొన్నేళ్ళ కిందట తమిళనాడు అసెంబ్లీలో కొందరు శాసన సభ్యులు 
జయలలిత పట్ల (ప్రవర్తించిన తీరును అభినవ దుశ్శాసన పర్వంగా పత్రికలు అభివర్ణించాయి ఆ 
శాసన సభ్యుల్ని అభినవ దుశ్శాసనులని కూడా పేర్కొన్నాయి కొన్ని సందర్భాలలో అభినవ 
శబ్దాన్ని మంచి అర్ధంలో వాడినా ఎక్కువగా నిందార్దంలోనే వాడుతున్నారు అభినవ కుంభకర్ణుడు 
లాగా - అభినవ ఆయం అంటే కొత్త రాబడి అభినవోద్భిదం అంటే మొలక అభినిర్భతం అంటే 
నెరవేరినది అని అర్ధం అభినిర్వత్తి అన్నా అదే అర్ధం అభినిప్పత్తి అంటే ఉత్పత్తి, పుట్టుక అబి 
నిష్పన్నం అంటే పుట్టినది అభినుతి అంటే పొగడ్త అభినుతం అంటే పొగడబడినది అభిను 
తించు అంటే పొగడడం అభిప్రాయం అంటే పొందినది, ఆశయం అని అర్ధం తలపు, ఉద్దేశం, 
భావం, తాత్సర్సం అని కూడా అర్ధం అభిప్రీతి అంటే సంతోషం అభిహపేతం అంటే ప్రియమైనది, 
కోరబడినది సమ్మతం అని కూడా అర్ధం అభీభాషణం అంటే మాట్లాడడం ప్రసంగం అని 
కూడా అర్ధం ఆయన అభిభాషించారు అంటాం అభిభాషి అంటే మాట్లాడేవాడు 
అభిమం[త్రం, అభిమం(త్రణం అంటే పిలుపు అని అర్దం మంటత్రించదం అన్న అర్దం కూడా 


ర Uy 


గ్య 


ర 


206 ఆమనబాష 


flr 
౧ 
fn 
(i, 
(5) 
th 
C) 
(0 
0 
[ 
( 


దు అన్నప్పుడు మంత్రించదమనే అరం అభిమంత్రకుడు, అబిమంత్రయిత 
ప 


క 
శ్‌ 
(గ్ర! 
bh 


(i 
(, 


చిమందించేవాడు అబిమంత్రితం అంటే అభిమంత్రింపబడినది అని అర్దం 
ఆదీమతం అంటె అబీష్టం, కోరిక సమ్మతం అని కూడా అర్దం అభిమతి అన్నా అదే 
ఆరం అబిమతుడు అంటే ప్రియుడు, భర్త అని అర్దం అభిమర్దం, అభిమర్దనం అంటే రాపిడి, 
జాడ అభిమర్శం, అభిమర్శనం ఆంటే స్తర్భ అభిమర్శకుడు అంటే స్పృశించేవాడు అభిమానం 
గరం డన బల కులాదుల వల్ల కలిగే 
లపించేడి అబిమానం అహంకారమన్న 
మాజ ఈ అబిమానం చెడ్డడయితే దురబిమాశం అవుతుంది ఇత్మగౌరవం అన్న అర్దంలోనూ 


తలో 
వాడుతునాం ఆవిమాశ దనుిడు అం వయోగం అదిమానవంతుడు అని కూడా వాడతాం 


వాం జ 
అభిమాని అన్నా ఆడే అర్దం అబిమానం కలవాడు అబిమాని ఆంటే (ప్రమ కలవాడని కూడా 
అ 
ఆరం ఇకుడ ఆదిమానాని 


a వడి అబిరుతం అంటే కూత, ధ్వని అబిరూపం అంటే 
మంచిరూపం అనురూపమని కూడా అరం తగినటువంటిది, మ కారమైనది అభిరూపుడు 


గ 
లా 
ట్ర 
a 
వ. 
నో 
భా 
(్రి 
రీ 
ar 
eX 
ర 
దు 
గ్ర 
ద 
dE 
(శ్రి 
ha 
th 
0 
రా 


చున్నది అబిలపషించడం ఆంటే కోరడం అబిలాషకుడు, అభిలాషుకుడు, అభిలాషి అన్నమాట 
లకు కోరేవాడని అర్దం అయితే వ్యక్తి స్వభావం చేతనే కోరేవాడు అయినప్పుడు ఈ మాటలను 


ఇ 


వాడతారు సాధారణంగా కూడా వాడవచ్చు అభిలూత అంటే ఒకరకమయిన సాలె పురుగు 
ఆభివర్షనం అంటే వర్ణించడం, పొగడడం అభివర్ణించారు అని క్రియగా ఈ మాటను ఎక్కువగా 
వాడుతున్నాం అభివర ర్త్యం, అభివర్ణసీయం అంటే వర్ణింపదగింది అభివర్ణితం అంటే వర్ణింప 
జడింది 

అభివర్షణం అంటే కురవడం అఖభివర్షి అంటే వర్షించేదడి అభివర్శించు అంటే వానకుర 
వడం అభివందనం అంటే నమస్కారం అబివాదం, అభివాదనం అన్నా నమస్మారమే దీనిచేత 
ఆశీర్వదింపబడుతుంది కాబట్టి అభివాదం గోత్రనామం చెప్పి యొక్కడం సంప్రదాయం అభి 
వాదకుదు అంటే నమస్కరించే వాడు నమస్కరించే స్వభావం ఉన్నవాడు అభివాద్యుడు అభి 
వాదనీయుడు అంటే నమస్మరింపదగినవాడు 

అవబివినీతుడు అంటే మంచి నడవడి కలవాడు అభివృద్ది అంటే పెరుగుదల అభివేష్టించు 
అంటే చుట్టుకొనడం అభివ్యక్తం అంటే స స్పష్టం అభివ్యక్తి అంటే బయటపడడం, స్ఫుటంకావడం, 
కతవిరపం అభివ్యాహారం, అభివ్యాహరణం అంటే చెప్పడం అభిశంక అంటే సంశయం, 
చమ, భయం అభిశంకితం అంటే సందడిగ్గం 

అభిశంసనం అంటే దూషించడం, నిందమోపడం, నేరారోపణ అభిశంసి, అభిశంస 
కుడు అంటే దూషించేవాడు, నేరం మోపేవాడు ప్రస్తుతం చట్టసభల్లో అభిశంసన తీర్మానాలు 





మనబాషతి 207 


మ పెడుతున్నారు అభిశాపం, అబిశావనం అంటే శావం, తిట్టు అది అతనికి గొప్ప అబిశావ 
మయింది వంటి వాడుక ఉంది లేని నేరం మోపడం తవిళపం. అట్లాగే అభిశస్తి, అవి . 
అంటే లేని నేరం మోపబడినవాడు అభిషంగం అబిషంజనం అన్నా ఈ అర్దం ఉంది అభిషవ 
అభిషవణం అంటే పిండడం అభిషేకం అంటే తడపడం, స్నానం పట్టాభికే షేకం అంటే పట్టం 
కట్టడం అభీషిక్తుడు పట్టం కట్టబడినవాడు అభీష్టం, అభీప్పితం అంటే కోదిక అభ్యంగం అంటే 
తలంటు శరీరానికి నూనె రాయడం అభ్యంజన స్నానం అంటాం నూనె రాసి తలంటు 
కోవడం అభ్యంతరం అంటే లోవలిది అనీ ఆటంకం అనీ అర్థం అభ్యంతర మందిరం అంటే 
లోపలి మందిరం ప్రస్తుతం అడ్డు అన్న అర్దంలోనే దీన్ని ఎక్కువగా వాడుతున్నాం అభ్యర్థన అంటె 
ప్రార్ధన అభ్యర్థి అంటే కోరేవాడు, తావంతేపాడు అభ్యసనం అంటే నేర్చుకోవడం అభ్యాసం 
అంటే ఆవృత్తి, అలవాటు, సాధన అభ్యాసి అంటే సాధన చేసేవాడు అభ్యుదయం అంటే 
ఉదయం, వృద్ధి, శుభం, ఇష్టప్రాప్తి, ఉత్సవం 
Pes 


206 అ మనబాష 


బ్‌ కు 
ప్రతిబింబం - ప్రత్వాహారం 
స వాదే ఉపసక్షలలో పతి ఒకటి అన్ని ఉపసర్దలలాగానే దీనికీ వివిధ 
ౌ చయ విశిష్టమయిన అర్జమెమీ లేకుండా కూడా ప్రయోగాలున్నాయి. ప్రతికి ఉన్న 
అర్హాలలో ఒక ముఖ్యమైన అర్థం సాద్భశ్యం, సమానత్పం, వోలిక, పాటి ఉదాహరణకు ప్రతి కృతి 
అన్న మాటను తీసికోవచ్చు కృతికి ప్రతి ఉపసర్దగా చేరింది ప్రతికృతి అంటే ప్రతిగా చేయ 
కి సమానంగా పోలివట్లు చేసిన వస్తువు కొన్ని — 


ళ్‌ 
2 సద ఆద 
ఏకు మూట కూడా దినికి సదిపోతుండి రాతితొకాని, కొయ్యతోకాని, మట్టితోకా 


© 


డకలు కాపీ అ ప మాట $ స 
దురేడైనా పదార్టంతొకాని చెసిన బొమ్మ ఒకదానికి దీటుగా నిర్మించబడిన వస్తువు వ. 
శ్రతిమానం అప్‌ కూడా అవవచ్చు అడే వ్రతియైన బింబం అంటే ప్రతిబింబం అవుతుంది 
వ్రత” ప్రయత్నించి ఏర్మెంచిండి కాబట్టి పతియాతన అవుతుంది ప్రతియైన చాయ కాబట్టి 
వ్రతిచ్హాయా పతిగా పెట్టబదేది బదులుగా పెట్టేడి కాబట్టి ప్రతినిధి ప్రతికృతి, ప్రతిమ, ప్రతి 
మానం, వతిబిందం, వ్రతియాకన ప్రతిచ్చాయ వ్రతినిధి అన్న ఈ మాటలన్నీ (ప్రతిమను బోడి 
వ ఇవన్నీ సమానార్దకాలయినప్పటికీి కొంత అర్ద జేదంతోనూ, బిన్న సందర్భాలలోనూ 
జాడడం జరుగుతుంది 

ఈ తి చిత్రం కూడా కావచ్చు చిత్రానికి నకలు కూడా కావచ్చు (ప్రతిబింబం అద్దం 


హ్‌ వీదిలోనో కనబడుతుంది ఏదైనా రూపాన్ని ప్రతిపలించే వస్తు వేదైనా ప్రతిబింబాన్నిస్తుంది 
మ అన్న మాటో విగ్రహం ఆన్న అర్దంలోనే ఎక్కువగా వాడుతున్నాం ప్రతిచ్చాయ ప్రతి 
బింబం వంటిదే (ప్రతినిధి మనం ఎక్కువగా వాడేమాట. అయితే ప్రతిమ అన్న అర్ధంలో దీన్ని 
నం వాడటంలేడు ఒక దానికి బదులుగా వ అన్న అర్దంలో వాడుతున్నాం (ప్రజా ప్రతి 
ధి అన్నప్పుడు ప్రజలకు బదులుగా ఉండేవా రిప్రజెంటేటివ్‌ అన్న ఇంగ్లీషు మాటకు 
మానంగా దీన్ని వాడుతున్నాం ఏనుగు న. దిగువ భాగాన్ని ప్రతిమానం అంటారు 
(ప్రతికాశం అంటె తుల్యం, సమానం అని అర్ధం ప్రతిద్వంద్వి అంటే సాటియయినవాడు, 
సమానుడు ఏదైనా పోటీలో ఒకరితో సమానంగా స్పర్ధించేవాడు (పతిద్వంద్వి (ప్రతిఫలనం 
అంటే ప్రతిబింబించడం (ప్రతిఫలితం అంటే ప్రతిబింబించినది వ్రతిబంధువు అంటే బంధువుతో 
సమానుడయినవాడు బంధువుకాకపోయినా బంధువువంటివాడు 
ప్రతిబలుడు అంటే సమానమయిన బలం కలవాడు సమానబలుడు (ప్రతి యాతన 
అంటే తుల్యమయిన యాతన (ప్రతిమానం అంటే మాదిరి అన్న అర్థంకూడా ఉంది (ప్రతిరూపం 
ప్రతికృతి వంటిదే నకలు ప్రతిరూపకం అన్నా అదే అర్దం సమాన రూపం కలది అని 
ప్రతిబింబంలాగే విగ్రహం అన్న అర్థమూ ఉంది అనురూపమయినది, తగినది అనికూడా అర్ధం 
ప్రతిబింబ వాదం అని ఒక వాదం ఉంది ఈ వాదం లక్ష్యం జీవుడు ఈశ్వరునికి ప్రతిబింబం 
అని నిరూపించడం (ప్రతిమూర్తి అన్నా ల ప్రతిరూపమే 
ప్రతివర్ణికుడు అంటే ని. సద్భశుడు అని అర్ధం ప్రతి వస్తువు అంటే తుల్యవస్తువు 
(ప్రతివస్తూపమ అని ఒక అలంకారం ఉంది ఈ అలంకారంలో రెండు వాక్యాలుంటాయి ఒక 
వాక్యం రెండో వాక్యానికి ప్రతిగా ఉంటుంది అంటే సమానంగా ఉంటుంది *తాపం చేత 
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చాపంచెత శూరుడు రాజిల్లుతున్నాడు అని ఈ అలంకారానికి 


9 fh [గం ప. 


A 


మనబాషత 209 


ఉడాహరణ ఈ వాక్కాలలో (ప్రకాశించడమన్నా, రాజిల్లడమన్నా అర్ధం ఒకటే సూర్యుడు ఎండ 
చేత, శూరుడు విల్లుచేత పకాశిస్తున్నారన్నమాట ఈ రెండింటి ధర్మం ఒక్కటే అర్దం ఒక్షటే 
మాటలు వేరు ప్రకాశించు, రాజిల్లు అని రెండు మాటలు వాడడం జరిగింది భిన్న ధర్మాలుంటే 
అలంకారం మారుతుంది అప్పుడు దృష్టాంతాలంకారమవుతుంది చం[దుడే కాంతిమంతుడు 
as కీర్తిమంతుడవు" అంటే దృష్టాంతం కాంతిమంతత్వం, క్రీర్తమంతత్వం బిన్నధర్మాలు బింబ 
ప్రతిబింబ రూపంలో ఉన్నాయి విద్వాంసుని పరిశ్రమ విద్వాంసునికే తెలుస్తుంది వంధ్యకు 
ప్రసవవేదన తెలియదుకదా అంటే ప్రతివస్తూపమ 

ప్రతి సంజ్య అంటే చక్కగా లెక్కపెట్టడం సరిగా, సమానంగా లెక్కించడం 

(ప్రతిసర్గం, ప్రతిసృష్టి సమానార్దకాలు సమానమయిన సృష్టి అని అర్దం సృష్టికి (ప్రతిసృష్టి 
చేశాడంటాం సమానమయిన, సాటి అయిన సృష్టి పురాణానికి అయిదు లక్షణాలుంటాయి 
సర్గం, ప్రతిసర్గం వంశం మన్వంతరం, వంశానుచరితం అన్నవి ఆ అయిదు లక్షణాలు వీటిలో 
ప్రతిసర్గం ఒకటి సర్గం అంటే ప్రపంచ ఉత్పత్తి అనీ, ప్రతిసర్గ్ణం అంటే (బ్రహ్మాదులు చేసిన సృష్టి 
అనీ అర్ధం 

ప్రతిస్పర్థ అంటే పోటీ ప్రతిస్పర్థి అంటే పోటీపడేవాడు ప్రతి హస్తకుడు అంటే ప్రతినిధి 
(ప్రత్యాకారం అంటే ఒర ఖడ్గాదులకు ఉపయోగించేది సమానమైన ఆకారం ఉంటుందనేమో 

ప్రతి కి ఉన్న మరొక అర్ధం తీసికోవడం ప్రతిగ్రహం అంటే తీసికోవడం, దానం పుచ్చు 
కోవడం దానం తీసుకునే వస్తువును కూడా ప్రతిగ్రహం అనవచ్చు వెనుక ఉండే సేన అని 
కూడా అర్ధం రాజు తాను ఉన్నచోట ఈ సైన్యాన్ని చేపట్టి ఉంటాడు ముందు సైన్యం పోరాడుతూ 
ఉంటే వెనుక రెండు వందల ధనుస్సుల దూరంలో రాజుతోపాటు ఉండే సైన్యం ప్రతిగహం 
ప్రత్యాసారం అని మరోమాట ఉంది ఇదీ సైన్యానికి సంబంధించిందే చిందరవందరయిన 
సైన్యాన్ని కూర్చుకొని వచ్చే సేన ప్రత్యాసారం (ప్రతిగ్రాహం అన్నా దానం పుచ్చుకోవడమే ప్రతి 
గ్రాహ్యం అంటే పుచ్చుకొనతగింది (ప్రతిగ్రహించు అని క్రియగా వాడవచ్చు (ప్రతి గ్రహీత అంటే 
దానం పుచ్చుకొనేవాడు భర్తను కూడా ప్రతిగ్రహీత అనవచ్చు కన్యాదానం పుచ్చుకుంటాడు 
కదా (ప్రతి గ్రాహకుడు అన్నా దానం పుచ్చుకొనేవాడే 

(ప్రతిదానం అంటే కుదువపెట్టుకున్న వస్తువును తిరిగి ఇవ్వడం ప్రతిదేయం అంటే 
కుదువ, తాకట్టు తీసికొని మళ్ళీ ఇవ్వవలసిన వస్తువు ప్రతిపన్నం అంటే పొందబడినది, తెలియ 
బడినది (ప్రతిపాదనం అంటే దానమనీ, నిరూపణమనీ అర్ధం (ప్రతిపాదకం అంటే ఇచ్చేది, 
నిరూపించేది, ప్రాపకం (ప్రతిపాదితం అంటే ప్రతిపాదింపబడింది (ప్రతిపాద్యం అంటే ప్రతిపా 
దింపదగింది (ప్రతిపాదయిత అంటే వ్రతిపాదించేవాడు 

(ప్రతిశయం అంటే ప్రాపు, ఆశయం ఇంటిని ప్రతి శయం అంటారు (ప్రతిశయం అంటే 
సభ అన్న అర్ధంకూడా ఉంది, ఉనికిపట్టు (ప్రత్యాదానం అంటే తిరిగి తీసికోవడం ప్రత్యాహరణం 
అన్నా అదే అర్ధం (ప్రత్యాహృతం అంటే తిరిగి తీసికోబడింది (ప్రత్యాహారం అన్నా తీసికోవడమే 
విషయాల నుండి ఇంద్రియాలను మరలించడం కూడా ప్రత్యాహారం వ్యాకరణంలో (ప్రత్యాహార 
సూత్రోలున్నాయి మొదటి చివరి వర్ణాలతో వాటి మధ్యనున్న వర్ణాలను కూడా గ్రహించడం 
ప్రత్యాహారం ఉదాహరణకు 'అఇ ఉణ్‌ అనే సూత్రం ఉందనుకుంటే అణ్‌ అన్నది ప్రత్యాహారం 
అణ్‌ అంటే అఇజఉ అని గ్రహించాలి చ 


210 అమనబాష 


ప్రతిషేధం - ప్రతికూలం 


ete డు అంటె చంపబడినవాడు ఇక్కడ హింస అని అర్దం ప్రలిహతం అంటే మారుదెబ్బ 
కఒడికదనీ తోపిపుజచుబడిందనీ, అడగింపబడిందనీ అర్దం ఈ అడ్డగించడం అన్న అర్దంలోనే 
క 


రెకార్లంలో అ(వ్రతిహతం అన్నమాట చాలా వాడుకలో ఉంది అడ్దులేనిది అని అర్దం అడ్డ 
పబడగివాడు ప్రతిషూతం అన్నా ప్రతిఘాతనం అన్నా 
అరమూ ఉండి ప్రతిఘాతి అంటే వగ 


~ 
“ వాలా 
యా అ 


ప్రతి సంచేదకుడు అంటే సవిస్తరంగా ఎరిగించేవాడు ఇక్కడ (ప్రతికి వ్యాప్తి అని అద్దం 
ష్‌ 9 


ఆదే అరం వ్రతిజంధం అంటే అడగింపు వాడికేమీ ప్రతి 
వ వ ప జావ 
ఏ) లెవు అంటె ఆడిగించె వపయాలెమి అవని అరం అడ్లంకులు లెవన్నమాట ప్రతి 
ఆడగించేడి నేను నీకేమీ ప్రతిబంధకం కాదలుచుకోలేదు అన్నప్పుడు అవరోధం 
౨ 


యాని అంట అడ 
ప్రుతిరోడం అంటే అడ్డగించడం (ప్రతిరోధం అంటే ముట్టడి అనీ, బలాత్మారంగా దొంగి 
లించడమనీ కూడా అర్దం ప్రతిమధనం అన్నా అడ్డగించడమే [పతిరోధకుడు అంటే అడ్డగించే 


వాడు ఎదిరించేవాడు, ముట్టడించేవాడు (ప్రతిరోధి అన్నా ఎదిరించేవాడనే అర్ధం ఈ మాటకు 
బందిపోటు దొంగ అన్న అర్ధం కూడా ఉంది ప్రతిరుద్దం అంటే అడ్డగింపబడింది ముట్టడింప 
బడింది ప్రతిరోధనం లాగే ప్రత్యవరోధనం కూడా 

ప్రతివారణం అంటే నివారణమని అర్ధం ప్రతిషేధం అంటే నివారించడం, నిషేధం 
నిరాకరించడమని కూడా అర్ధం నిరోధించడమనీ అర్ధం (పతిషేధం అని ఒక అలంకారం కూడా 
ఉంది (ప్రసిద్ధమైన నిషేధాన్ని మళ్ళీ చెప్పడం ప్రతిషేధాలంకారం యుద్ధం జరుగుతూ ఉంది. 
ఒక వీరునితో తలపడుతున్నాడొక జూదరి వీరుడంటున్నాడు 'జూదరీ! ఇది జూదం కాడు, వాడి 
అయిన బాణాలతో ఆడే ఆట' అని జూదం యుద్దం కాదన్నది ప్రసిద్ధమయిన విషయం 
అందరికీ తెలిసిందే అయినా, ఇది జూదంకాదు యుద్ధం" అని చెప్తున్నాడు అందువల్ల ఇతి (ప్రతి 
షేధాలంకారం జూదరికి జూదంలోనే నేర్చు తప్ప యుద్ధలో నేర్చులేదని వ్యంగ్యం యుద్దానికి 
వస్తానన్న పిల్లవాణ్ణి చూచి ఇది యుద్దం, గోలీలాట కాదు” అన్నట్లు ప్రతిషేధనం అంటే నిషేధం, 
నిరాకరణ, నివారణ. ప్రతిషిద్దం అంటే నిషేధించబడింది ప్రతిషేధకుడు అంటే నిరోధించేవాడు, 
నివారించేవాడు ప్రతిషేద్ధ అన్నా ఇదే అర్ధం (ప్రతిష్టంభనం అంటే అడ్డగింత. ప్రతిష్టంభన అన్న 
మాట చాలా వాడుకలో ఉంది చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది అంటాం అడ్డు, ఆటంకం 
ఏర్పడిందన్నమాట అభివృద్ది లేక ఆగిపోయాయని అర్ధం స్తంభనకు ప్రతిచేరి ప్రతిష్టంభన 


మనబాషతి 211 


ఏర ,డింది 
'ప్రతిసీర అంటే యవనిక, తెర అడ్డంగా కట్టబడేది కాబట్టి ప్రతిసీర ప్రతి కి ముజ్బమైన 
అర్థాలలో ఒకటి విరోదమన్నది ఈ అర్ధంలో ప్రతికి చాలా విస్త్రృతంగా వాడుక ఉంది ఉదా 
హరణకు కూలం అంటే ఒడ్డు అనుకూలం అంటే కూలాన్ని అనుసరించి దీనికి వ్యతిరేకం వ్రతి 
కూలం ప్రతిస్పర్థియైన కూలం కలిగినది ప్రతికూలం అంటే అనుకూలం కానిది, అనకు 
కూలం ప్రతికూలుడు అంటే వ్యతిరేకి అనుకూలంగా లేనివాడు ప్రతికూల పవనాలు వీస్తు 
న్నాయి అంటాం వ్యతిరేకంగా పరిప్టితి ఉందని అర్దం ప్రతిద్వంద్వి అన్నా ప్రతికూలుడనే ఆరం 
వ్యతిరేకంగా పోటీచేసేవాడిని కూడా (మ్రతిద్వంద్వి అంటాం 
(పతికుంజరం అంటే శతువయిన ఏనుగు ప్రతినాయకుడు అంటే నాయకునికి వ్యతిరేక 
మయినవాడు నాటకంలో నాయకుడు, ప్రతినాయకుడు ఉంటారు ఇంగ్లీషులో విలన్‌ అన్న 
మాటకు ఇది సమానం ప్రతి ప్రయాణం ప్రయాణానికి వ్యతిరేకం తిరిగిరావడమని అర్ధం ప్రతి 
ప్రస్థానం అంటే పోయి శత్రుపక్షంలో చేరడం రామాయణంలో విభీషణుడు చేసినపని యజ్ఞం 
లో ప్రత్‌ ప్రస్తాత అన్న ఒక బుత్విక్కు ఉంటాడు అధ్వర్యునికి సహాయం చేసే బుత్విక్కుల్లో ప్రతి 
(ప్రస్థాత ఒకడు 
ప్రతిభటుడు ఎదురుపక్షం వాడు శత్రువు ప్రతిస్పర్ధి కూడా ప్రతిమల్లుడు అన్నా శత్రువే 
('ప్రతిరధుడు అన్నా వ్వతిరేకి అనే అర్దం ప్రతియోధుడు, ప్రతిరధుడు, (పతివీరుడు సమానార్ధకా 
అయిన పదాలు 
ప్రతిసమం అంటే సమంకానిది, సద్భశంకానిడి విసద్భశం ప్రతిసారి అంటే విరుద్దంగా 
పోయేది ప్రతిసేన అంటే శత్రుసేన ప్రత్యర్ధి అంటే మనకు [ప్రతికూలంగా కోరేవాడు 
వ్రతివక్షం అంటే విరుద్దపక్షం అధికారంలో ఉన్న వక్షాన్ని అధికార పక్షం అనీ, అధి 
కారంలో లేనివక్షం, అధికార పక్షానికి వ్రత్వర్ధివక్షాన్ని ప్రతిపక్షం అనీ అంటున్నాం విపక్షం అని 
కూడా అంటున్నారు ప్రతిపక్షి అంటే వ్రతికూలుడు ప్రతిపక్షంలోనివాడు 
(ప్రతృ్వవాయం అంటే విపరీతాచరణం ఆచరించవలసిన దానికి విరుద్ధంగా ఆచరించడం 
(పత్యాఖ్యానం అంటే ఎదురు చెప్పడం నిరాకరించడం, తొలగ(ద్రోయడం, ఖండించడం (మ్రత్వా 
ఖ్యాతం అంటే నిరాకదింవబడింది, తోసిపుచ్చబడింది విరుద్ధంగా మాట్లాడినది (ప్రత్యాగమనం 
అంటే తిరిగిరావడం (ప్రత్యాగతి అని కూడా అనవచ్చు ప్రత్యాదేశం అంటే విరుద్ధంగా నియో 
గించడం (ప్రత్యాదిష్టం అంటే విరుద్దంగా నియోగించబడింది (ప్రత్యాలిఢం అంటే భూమిని 
స్పృశించేది ఎడమకాలు ముందుకు చాచి కుడికాలు వెనుకకు పెట్టడం (ప్రత్యాలీఢం ఇది 
ఆలీఢానికి వ్యతిరేకం ఆలీఢం అంటే కుడికాలు ముందుకు చాచి ఎడమకాలు వెనుకకు 
ఉంచడం, విలుకాడు నిలబడే పద్ధతులలో ఇవి రెండు రెండు కాళ్ళూ సరిగా నిలిపితే సమవద 
మనీ, రెండుకాళ్ళ మధ్వ జానెడు ఎడం ఉండేట్లు నిలబడితే విశాఖం అనీ, రెండు కాళ్ళను మండ 
లాకారంగా నిలపడం మండలం అనీ అంటారు (ప్రత్యుత్తానం అంటే వచ్చిన వారిని ఆహ్వా 
నించడంకోసం ఎదురు బెళ్ళినట్లుగా లేవడం ప్రత్యుత్ణితుడు అంటే (ప్రత్యుత్తానం చేసినవాడు 
ప్రత్యుదాహరణం అంటే ఒక ఉదాహరణకు వ్యతిరేకంగా చెప్పే మరొక ఉదాహరణ 
py 


212 ఆమనభాష 


ప్రతిధ్వని - ప్రతిభ 
బదులు అన్న అర్దం ఉంది ప్రతికరం అంటే బదులు చేయడం ఒకడు చేసిం 
es మరౌకడు కం ప్రతికర్మ ౦ అన్నా ఇదే అర్ధం (ప్రతికారం 


Pease 
క్రి లుగా 


న త చా స వగతీర్చు +కొనేవాడు ప్రతికారం చేసేవాడు శత్రువు. 
ప్రతిగర్దన అంటే గర్జనకు మారుగర్జన ప్రతిపటన అంటే మారొడ్డటం ఎదురు తిరిగి 


నిలవడం వప్రతిషుటించు Cer కూడా వాదతాం స జల మారుదెబ్బ (ప్రతి 
మాతం అన్నా అదె కతి _ అంటె టే పగతీర్చు కొనే వాడు చికీర్త అంటే చేయాలనే కోరిక (ప్రతి 
వికిర అంటే బదులు చేయాలనే కోరిక వ్రతిధ అంటే ప్రతీకారం (ప్రతివిధి, ప్రతివిధానం అంటే 
మారుపేత, నివారణోపాయం 


పతిద్వని అంటే ఒక ధ్వని కాగా దానికి ప్రతిగా వచ్చే ధ్వని ఇంగ్లీషులో రిసౌండు 
టకు సమానార్ధకం అయుత దీన్ని ఆలంకారికంగా కూడా ఉపయోగిస్తాం ఒకరు చెప్పిన 
మరొకరు కూడా అనుసరి*ే స్తే అంటే చిలకపలుకులు పలికితే దాన్నీ ప్రతిధ్వని అంటాం. 
ంతుక లేకపోవడం ప్రతిధ్వానం, ప్రతిశబ్దం, ప్రతినాదం అన్నమాటలు ప్రతిధ్వనికి 
నార్ధకా లు ప్రతిరవం అనికూడా అనవచ్చు (ప్రతిరవం అంటే కలహం, ప్రతికూల శబ్దం 
అనికూడా అర్దం 
ప్రతిపూజనం అంటే ఎదురుపూజ ఎదుటి వాడు మనకు చేసిన పూజకు మారుగా మనం 
ఎదుటివాడిని పూజించడం పరస్పర పూజ ప్రతి ప్రణామం అంటే ప్రణామానికి ప్రణామం ప్రతి 
నమస్కారం కూడా ఇంతే మనకు నమస్కరించిన వానికి మనం నమస్కరించడం (ప్రత్యభివాదం 
అన్నా ఇదే అర్ధం 
(ప్రతి ప్రశ్న అంటే ప్రశ్నకు మారు ప్రశ్న జవాబు అని కూడా అర్ధం 
(ప్రతి ప్రహారం అంటే మారుదెబ్బ దెబ్బకు దెబ్బ అన్నమాట. ప్రతిఫలం అంటే తగినఫలం. 
చేసిన పనికి అనుగుణమైన ఫలం 
(ప్రతిభాష అంటే మారుపలుకు ఎదుటివాడి పలుకులకు బదులు చెప్పడం ప్రతియత్నం 
అంటే మారుయత్నం ప్రతియానం అంటే తిరిగిపోవడం, మరలిపోవడం, (ప్రతియుద్ధం అంటే 
ఎడుర్మోవడం ప్రతియోధనం అనికూడా అనవచ్చు 
ప్రతివచనం, (ప్రతి వచస్సు, ప్రతివాక్యం, ప్రతివాదం అంటే మారుమాట, సమాధానం, 
వ్యతిరేకంగా చెప్పేమాట ప్రతివాది అంటే వాదానికి ఎదురు వాదం చేసేవాడు. న్యాయస్థానం 
భాషలో వాది అంటే వ్యాజ్యం తెచ్చినవాడు ఎవరిమీద వ్యాజ్యం వచ్చిందో వాడు ప్రతివాది ప్రతి 
వాది అంటే శత్రువన్న అర్దం కూడా ఏర్పడింది మన వాళ్ళలో (ప్రతివాది భయంకరం అన్న ఇంటి 
పేరున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రతివాదించు అని క్రియగా కూడా ప్రయోగం ఉంది ప్రత్యుక్తి 
అంటే సం (ప్రత్యుక్తం అంటే బదులు చెప్పబడింది 
(ప్రతివైరం అంటే పగతీర్చుకోవడం వ్రతివ్యూహం అంటే వ్యూహానికి ప్రతిగా వన్నిన 
వ్యూహం వ్యూహ (ప్రతివ్యూహాలంటాం 


© 
Ep 


(౧ 
నేయ 
fey 
(GJ, 


yt 


రత 


oA 
JS 
/ 


¢ 


మనబాషఆ 213 


గ్‌ 


౬కి 


(వ్రతిశయశం ౨ఎంటె ఎదురుగా వడుకోవడం కోరిన కోరికలు తీరడం కోసం బగవం 
ముందు అహారాదయలు మావి పరుండడాన్ని కూడా ప్రతిశయనం అంటాం ప్రతిశయకం చె 
వాడు (ప్రతి శయితుడు 

(ప్రతిశాపం అంటే శాపానికి మారుగా శాపం ఇవుడం ప్రతిసందేశం అంటే సందేశానికి 
మారుసందేశం ప్రతిహాసం అంటే మారు నవ్వ ఎదుటివాడు నవ్వితే మనమూ నవ్వడం ప్రతీక్ష 
(ప్రతీక్షణ అంటే ఎదురు చూడడం (ప్రతీక్షితుడు అంటే ఎదురుచూడబడిన వాడు గౌరవింపబడిన 
వాడు ్రతీక్షుడు అంటే ఎదురుచూచేవాడు ప్రతీక్ష్యుడు అంటే ఎదురుచూడదగినవాడు 

(ప్రత్యభియోగం అంటే మారు అభియోగం ఒకడు మనమీద అభియోగం మోపితే వాడి 
మీద మనం అభియోగం మోపడం ప్రత్యాఘాతం అంటే మారుదెబ్బ (ప్రత్యాహతం మారుడెబ్బ 
తగిలినది 

(ప్రత్యుజ్జీవనం అంటే చచ్చిబతకడం, బతికించడం పునర్జీవనం అన్నమాట (ప్రత్యుత్తరం 
అంటే మారు సమాధానం ప్రత్యుత్సన్నం అంటే మరల పుట్టింది అప్పటికి స్ఫురించింది అని 
కూడా అర్ధం (ప్రత్యుత్సన్నమతి అంటే సమయానికి తగిన ఆలోచన కలిగేవాడు 

ప్రత్యుపకారం అంటే మారు ఉపకారం చేసిన ఉపకారానికి బదులు మళ్ళీ ఉపకారం 
చేయడం (ప్రత్యుపదేశం అంటే ఉపదేశానికి మారు ఉపదేశం 

(ప్రతిజిహ్వ అంటే కొండనాలుక 

ప్రతిజ్ఞ అంటే ఒక పనిచేస్తానని గట్టిగా చెప్పడం, ఒట్టు ప్రతిజ్ఞానం అంటే అంగీకారం 
(ప్రతిజ్ఞాతం అంటే (ప్రతిజ్ఞ చేయబడినది ప్రతిజ్ఞాతవ్యం, ప్రతిజ్ఞేయం అరిటి (ప్రతిజ్ఞ చేయదగినడి 
(ప్రతిజ్ఞాహాని, ప్రతిజ్ఞా సన్యాసం అంటే (ప్రతిజ్ఞ తప్పడం ప్రతిశుతం అంటే (ప్రతిజ్ఞ 

(ప్రతి తరం అంటే తెడ్డు దాటించేది ప్రతి దృష్టాంత సమం అంటే పనికిమాలిన జవాబు 
ప్రతిపాలనం అంటే రక్షించ వడం, (ప్రతిపాలకుడు అంటే రక్షకుడు 

ప్రతిభ అంటే స్ఫూర్తి, బుద్ధి, కాంతి 'నవనవోన్మేషశాలినీ ప్రజ్ఞాప్రతిభామతా”, ఎప్పటి 
కప్పుడు కొత్త ఊహలు తోచే బుద్ది కావ్యహేతువుల్లో ప్రతిభ ముజబ్యమైంది (ప్రతిభాసం, ప్రతిభా 
సనం అంటే తటాలున తోచడం 

ప్రతిముఖం అంటే అభిముఖం ప్రతివేశం అంటే పొరుగిల్లు ప్రతిశీర్షకం అంటే తాకట్టు 

ప్రతిష్ట అంటే స్థానం, కీర్తి, నెలకొల్పడం (ప్రతిష్ట అంటే ప్రసిద్ధం అన్న అర్ధమూ ఉంది 
(ప్రతిష్టాపనం అంటే నలపడం (ప్రతిష్టించు, (ప్రతివ్వాపించు అని క్రియగా హరా వాడతాం 
(ప్రతిహారి, ప్రతీహారి అంటే కావలివాడు (ప్రత్యామ్నాయం అంటే బదులుగా నియమింపబడేడి 
ప్రతినిధి ప్రత్యేకం అంటే వేరువేరు ప్రత్యవేక్షణం అంటే ముందు వెనుకలు చూడడం 

ప్రతి చేరినప్పుడు అర్ధభేదంలేని సందర్భాలు కూడా ఉన్నాయి ప్రతిగర్షితం అంటే 
నిందింపబడినది ప్రతిజాగరం అంటే మేలుకోవడం (ప్రతి నవం అంటే కొత్తది. ప్రతినియమం 
అంటే వ్యవస్థ 

ప్రతి మళ్ళీ మళ్ళీ అన్న అర్ధంలోనూ వస్తుంది దినదినం అన్న అర్ధంలో ప్రతిదినం అట్లాగే 
ప్రతి సంవత్సరం “ప్రతి'ని తెలుగులో ఈ అర్ధంలో విశేషణంగా చాలా ఎక్కువగా వాడుతున్నాం 
ప్రతిరోజు, ప్రతినెల, ప్రతివాడు, ప్రతిఒక్కరూ, ప్రతిమాట, ప్రతిసారీ, ప్రతిరోడ్డు మొదలైన 
విధంగా అన్ని రకాల మాటలకూ దీన్ని విశేషణంగా వాడుతున్నాం చ 


} 
తి లీ 


భః 
ళ్‌ 


214 ఉమనభాష 


వరిపాలన - పరిమళం 


పరి ఉపసర కూడా ఎక్కువ మాటల్లో వ వాడేదే దీనికీ చాలా అర్థాలున్నాయి అతిశయం అన్నది 

వ రణకు కు కృశం అంటే చిక్కినది దినికి ముందు 'పరి' చేరిసే స్త పరికృశం అవు 

తుండి పరిక్షుశం ఆంటే వి మిక్కిలి బక్‌. ని అర్దం అట్లాగే పరికోపం పరికోపం అంటే మిక్కిలి 
ణీ 


మోగడం, ధాని se "అంటే పెద్ద ఢని పదమ త. మిక్కిలి చిక్కినది. బాగా తాగి 
క్రినవాళ్తి పకిక్తీబుడు అంటారు విన్నుడు అంటే దుఃఖం పొందినవాడు పరిఖిన్నుడు అంటే 
చాలా దుఃబం పొందినవాడు గొప్ప దుఃఖం గర్షణం అంటే నిందించడం పరి గర్భం అంటే 
కీవంగా నిందించడం గహనం ఆంటే చారరానిది అడవి అని కూడా అర్ధం గహనమయిన 
విషయం అంటే తేలికగా అంతుబట్టని విషయం పరిగహనం అంటే మిక్కిలి గహనమయినది 
గూఢం అంటే రహస్యం డాచబడినదని అర్థం పరిగూఢం అంటే మిక్కిలి రహస్యం గాని 
ఎంటే బడలిక, పరిగ్గాని అంటే ఎక్కువ బడలిక “పరిగానం అంటే చాలా బడలిక పొందినటు 
ది పరిమోష అంటే మహాధ్వని తాపం అంటే వేడిమి పరితాపం అంటే మిక్కిలి వేడిమి 

ఆయన పరితపించాడు అన్నప్పుడు చాలా బాధపడ్డాడని అర్ధం తుష్టి అంటే తృప్తి అనీ, సంతోష 
మనీ అర్ధం పరితుష్టి అంటే గొప్ప తృప్తి, గొప్ప సంతోషం పరితోషం అన్నా అదే అర్ధం పరి 
తోషణం అంటే తృప్తి పరచడం, సంతోషపెట్టడం పరితుష్పుడు, పరితోష్కి పరితృప్తడు అంటే 
మిక్కిలి తృప్తి, సంతోషం పొందినవాడు పరితోకి షించడమంటే సంతోషించడం 

పరిత్రస్తం అంటే మిక్కిలి భయం చెందినది పరిదీప్తం అంటే బాగా వెలిగినది పరిదృఢం 
అంటే చాలా గట్టిది 

పరిపూజ అంటే గొప్పపూజ గొప్పపూజను, అదరాన్ని పొందిన వాడు పరిపూజితుడు. 
పరిపూజన, పరిపూజనం అని కూడా అనవచ్చు 

పరిపాలన అంటే మంచి పాలన పరిపాలితం అంటే చక్కగా పాలింపబడినది పరిపాల 
కుడు అంటే పరిపాలన చేసేవాడు 

పరిపూతం అంటే మిక్కిలి శుద్ధమయినది, పవిత్రమైనది అని అర్ధం పరిపూరణం అంటే 
చక్కగా నిండించడం పరిపూర్ణం చక్కగా నిండినది నిండయినది పరిపూర్ణత అంటే నిండు 
తనం పరిపూర్తి అంటే పూర్తిగా నిండడం, సంపూర్తి, సమృద్ధి, సమాప్తి 

పరిషృ్ఫచ్చ అంటే చక్కగా ప్రశ్నించడం పరిప్రశ్న అన్నా అదే అర్ధం పరిపోషితుడు అంటే 
చక్కగా పోషింపబడినవాడు _పరిపేలవం అంటే మిక్కిలి పేలవం 

పరిప్రాప్తి అంటే చక్కగా పొందడం. పరి(పేషణం అంటే పూర్తిగా పంపివేయడం పరిడ్రే 
ష్యుడు అంటే పంపదగినవాడు, సేవకుడు పరిభుక్తం అంటే చక్కగా భుజింపబడింది పరిభోక్త 
అంటే చక్కగా భుజించేవాడు చక్కగా అనుభవించేవాడు, పరిపాలకుడు 

పరిమితం అంటే మిక్కిలి మితం పరిమితి అంటే హద్దు, పరిమందం అంటే మిక్కిలి మెల్ల 
నిది 
పరిమళం అంటే గంధం, మనోహరమయిన వాసన నానావిధ (ద్రవ్యాలను మెదపడం 


me 


మనబాషతి 215 


వల పుటే జూ మనోహరమయిన సువాసన ధరింపబడేడి కాబట్టి పరిమళం కుంకుమాదుల 


పరిమోక్షం అంటే పూర్తి విమోచన విదుడల తప్పించుకోవడం పరిమోక్షణం అంటే 
ఆకర్షించడం మిక్కిలి మోహ పెట్టడం మానం అంటే వాడినది 


[= 


పరిమ్లానం అంటె మిక్కిలి వాడిపోయినది 


పరిరక్షణం అంటె చక్షు కి పరిరక్రితం అంటే చక్కగా రక్షింపబడింది, ఈ 
అర్థంలోనే పరిరక్షకుడు పరి లఘువు చాలా తేలిక పరిలుప్తం అంటే బాగా లోపించివడి 

పరివర్ధనం అంటే చక్కగా సస పరివర్షితం అంటే చక్కగా పెంచబడింది పరివాహం 
అంటే పొంగిపొర్తేది, నది పరిశోధన అంటే మిక్కిలి శోధించడం రిసెర్చి అనే ఇంగ్లీషు మాటకు 
సమానార్దకంగా వాడుతున్నాం పరిశీలనం కూడా ఇటువంటిదే పరిశీలించు, పరిశోధించు అని 
(క్రియలుగా కూడా వాడతాం పరిశోషం బాగా ఎండడం, వాడిపోవడం వరిశుష్మం అంటే బాగా 
ఎండినది వాడిపోయినది పరిశూన్యం అంటే పూర్తిగా లేనిది, వట్టిది. 

పరిశ్రమ అంటే మిక్కిలి (శమ, పరిశ్రమ అంటే వ్యాయామం అని కూడా అర్ధం పరి(శమ 
అన్నమాటను ఇండస్ట్రీ అన్న ఇంగ్లీషు మాటకు సమానంగా వాడుతున్నాం 

పరిశ్రాంతి అంటే మిక్కిలి ఆయాసం మిక్కిలి విశ్రాంతి అని కూడా అర్ధం గట్టి ప్రయత్న 
మన్న అర్థం కూడా ఉంది పరిశ్రాంతం అంటే మిక్కిలి ఆయాసం చెందింది, ఊరట చెందింది 

పరిసమాప్తం అంటే పూర్తిగా సమాప్తి చెందింది చక్కగా ముగిసింది పరిసమాప్తి అని 
కూడా అనవచ్చు పర్యాప్తం అంటే కూడా సమాప్తి అనే అర్ధం పర్యాప్తి అన్నా అదే అర్దం 
పర్యాప్తం అంటే యధఢేష్ట్రమని కూడా అర్ధం పర్యాప్తి అన్నా ఈ అర్ధం ఉంది 

పరిస్స్ఫుటం అంటే మిక్కిలి సృటమయినది తేటతెల్లం చక్కగా వికసించినది పరిస్రవం 
అంటే ప్రవహించడం. పర్యాయం అంటే క్రమం తప్పకుండా రావడం 

పర్యాయోక్తి అని ఒక అలంకారం కూడా ఉంది సూటిగా చెప్పకుండా మరోవిధంగా 
చెప్పడం రాహువు భార్య సౌందర్యాన్ని నిష్పలం చేసిన విష్ణువుకు నమస్మారం అని ఉదాహరణ 
ఆమె సౌందర్యం నిష్పలం కావడానికి కారణం రాహు మరణం. దానికి కారణం విష్ణువు 
రాహువును చంపిన విష్ణువుకు నమస్మారం అని చెప్పడానికి బదులు కవి ఇట్లా చెప్పాడు మీరు 
ఇక్కడే ఉండండి నేను పూజ చేసి వస్తాను అని నాయికా నాయకులను విడిచి స్నేహితురాలు 
వెళ్ళిపోయింది. నాయికా నాయకులకు ఏకాంతం కల్పించడానికి స్నేహితురాలు ఏర్పరుచుకున్న 
నెపం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తూ మరోపని కల్పించుకొని అవత 
లికి పోవడం మామూలే కదా. 


(గ 
ne 
ON 
(౧9 
0 
EA 
tN 
0 


vr 


2146 అమనబాష 


ఉపాసన - ఉపేంద్రుడు 


'ఉపవ ఉపసర్షళ్లో చి పరిది అదికూడా అనేక అర్జాలలో వస్తుంది దగ్గర, చిన్న, అధికం, పోలిక 


{ 
( 
ఓ 
లే 
గ 


గై 


గ ఫో 
(6 
0 
vA 
ED 
fp‘ 
fil 
an 
0 
(6 
య 
(గి 
లో 
తి 

ఖీ 


న 
4 


సల్‌? 


౮ 
UD 


il YA ౮} 


ft 
0 
(గ 
th 
0 
౧) 
) [౧ 
fh 
09 
ళో 
1 సలిల 
నస్‌ 
రి 
& 
వే 
ష్‌ 
(UK 
టూ 
fh. 
PA 
(| 
RBH 
UK 
( 
వ్‌ 
ల్రో 
th- 
స? 
[య 


ట్రే Cr ఉపకమణి, ఉపక్రమణిక మ 
౨ క్రియగా టా వాడతాం ఉపగతి అంటే సమీపించడం ప్రాప్తి, క అని 
ఉవగమం కత ఆడే అర్థం ఉపగాత అంటే తోడుగా పాడేవాడు ఉపగీతి అన్నది 
గ్రహణం అంటే పట్టుకోవడం ఉపగ్రాహ్యం అంటే దగ్గర పెట్టుకోదగింది 
న అంటే కళ్ళజోడు ఉపతటం అంటే తట సమీపంలో ఉపదశం 
న్నది తొమ్మిదికాని, పదకొండు కాని ఉపద్రష్ట అంటే దగ్గర ఉండి 
యజ్ఞ మంచిచెడ్డలు కనిపెట్టి చూసే బుత్విక్కు 

వా ఛకరణంలో ఉపధ అన్న పరిభాష ఉంటి పదంలో చివరి వర్ణానికి ముందు ఉండే వర్ణం. 
పటట ఏం ల అంటే దగ్గరగా ఉంచదగింది, తలగడ ఉపధావనం అంటే బెంటపడడం, మననం 
చేయడం 

ఉపనతం అంటే సమీపించినది, వంగినది అని అర్ధం ఉపనతి అన్నా ఇదే అద్ధం ఉప 
నయనం ఆంటే దగ్గరకు తేవడం ఉపనయనం అంటే వడుగు వేదం చదివించడానికి పిల్లవాణ్ణి 
గురువు దగ్గరకు ప ంపటంకోసం చేసే సంస్కారం ఉపనయం అనీ అనవచ్చు. ఉపనాయం, ఉవ 
నాయనం అనికూడా అనవచ్చు ్ప వడుగయినవాడు ఉపనీతుడు ఉపనేతవ్యుడు అంటే ఉపనయ 
వార్తుడు 

ఉపన్యాసం అంటే దగ్గర ఉంచడం ఇల్లడ పెట్టడం ఒక విషయాన్ని విస్తరించి చెప్పడం 
కూడా ఉపన్యాసమే 

ఉపపదం అంటే ఒక పదానికి ముందు అవ్యవహితంగా ఉండే పదం. పేరుకు వెంటనే 
తగిలి ఉండే బిరుదులాంటిది కూడా ఉపపదమే. శర్మ, శాస్త్రి, వర్మ లాంటివి 

ఉపబంధం అంటే గట్టిగా ఉండడంకోసం వేసే రెండో ముడి ఉపయాచకుడు అంటే 
దగ్గరకు వచ్చి యాచించేవాడు ఉపవక్త అంటే వక్తకు సహాయం చేసేవక్త ఉప వ్యాఖ్యానం అంటే 
వ్యాఖ్యానం చాలని చోట రాసే వ్యాఖ్యానం ఉపశాఖ అంటే శాఖ నుండి పుట్టిన శాఖ. ఉప 
శిష్యుడు అంటే శిష్యునకు శిష్యుడు, ప్రశిష్యుడు ఉపసత్త దగ్గర ఉండే సేవకుడు ఉపసదనం 
గురువుల దగ్గర కూర్చోవడం, శిష్యుడు కావడం ఉపస్టితం 'తరటే దగ్గర ఉన్నది ఉపాంతం 
అంటే అంతానికి దగ్గరగా ఉన్నది 

ఉపాధ్యాయుడు అంటే అధ్యాపకుడు ఇతని దగ్గరకు పోయి చదువుకుంటాం కాబట్టీ 
ఉపాధ్యాయుడు వేదం చదివించేవాడు 

సమీపంలో ఉండి సేవచేయడం ఉపాసన అగ్ని సమీపంలో ఆచరించే అనశనవ్రతం 
ఉపవాసం ఇప్పుడు తినకపోవడమే ఉపవాసం అయింది 

వ్యాకరణంలో ఉత్తమం అంటే రెండక్షరాలకంటే ఎక్కువ అక్షరాలున్న మాటలో చివరి 


0 


న + (౮ 
UK fh, 
ఫం 

0 


| 


0 
& 


క్‌ 1 fh ol [] Ca 
/] 
(| 


UN 
బ్బా 
fh GA 
fA fh 


Mm fAtN 0 
, ns! 
be 


0 
స్‌ £5}, 


j 1 
tx om 


ys 


మనభాషతి 217 


౦ అంటే ఉత్తమానికి ముందున్నది 
ఉప అంటు చిన్న అన్న అర్దం ఉంది ఉపకీచకులు అంటే కీచకుని తమ్ములు ఈ అర్హంలోనె 
ఉపేండ్రుడు ఇంద్రుని తమ్ముడు విష్ణువు సుందోపసుందుల్లో ఉపసుందుడు సుందుని 
తమ్ముడు ఉపాబ్బానం అంటే ప్రధాన కధలో నేపధ్యం చెప్పడానికి వచ్చె అవాంతర కధ 

కుల్య అంటే కాలువ ఉపకుల్య అంటే చిన్న కాలువ ఉపనది పెద్ద నదిలో కలిసే చిన్ననది 
ఉషగ్రంధం అంటే పెద్ద గ్రంధానికి అనుబంధంగా రచించిన చిన్నగ్రంధం ఉపగణం అంటే చిన్న 
గణం గ్రహం చుట్టూ తిరిగే చిన్నగ్రహం ఉపగ్రహం ఉపరధ్య అంటే చిన్నదారి 

ఉవపురం అంటే పేట అష్టాదశ పురాణాలతో పాటు మనకు ఉపపురాణాలు కూడా 
ఉన్నాయి పురాణాలు వ్యాసకృృతాలు ఇతర మునులు రచించినవి ఉపపురాణాలు దశవిధ 
రూపకాలతో పాటు నాటిక, త్రోటకం, గోష్టి మొదలైన 18 రకాల ఉపరూపకాలున్నాయి 

ఉపమంత్రి అంటే చిన్న మంత్రి ఉపాధ్యక్షుడు, ఉపప్రధాని మొదలైన మాటలెన్నో 
వాడుతున్నాం దాదాపు అన్ని పదవులకీ ఈ ఉపపదవులు తప్పవు. 

ఉపనాయిక అంటే నాయిక కంటే కొంచెం తక్కువ ఉపపాతకం అంటే చిన్నపాపం 
ఉపరత్నం అంటే తక్కువ రకపు రత్నం ఉపనక్షతం అంటే అశ్విని మొదలైన నక్షత్రాలకుండే 
ఇరవయేడేసి చిన్న నక్షత్రాలలో ఒకటి ఉపాహారం అంటే చిరుతిండి ఉపధర్మం అంటే 
అ(ప్రధానమైన ధర్యం అవైదిక ధర్మం 

“ఉపి పోలికను కూడా తెలుపుతుంది ఉపభూషణం అంటే భూషణం లాంటిది 
ఉత్తరీయం లాంటివి ఉపభూషణాలు ఉపమ అంటే ఇతర వస్తువు దేనితో పోల్చబడునో అది 
అలంకారాలన్నిటిలో ముఖ్యమైనది ఉపమాలంకారం ఉపమానం, ఉపమేయం, 
ఉపమావాచకం, సమాన ధర్మం అన్న నాలుగు భాగాలుంటాయి ఉపమాలంకారంలో “ఉపమా 
కాళిదాసస్య' అని నానుడి ఉపమాలంకారానికి కాళిదాసు ప్రసిద్ధుడు ఉపమాత అంటే దాది 
మాతృ సమానురాలు ఉపవేదం అంటే వేద సద్భశమైనది బుగ్వేదానికి ఆయుర్వేదం ఉపవేదం, 
యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వవేదం, అధర్వవేదానికి స్థాపత్య, శస్త్ర వేదాలు 
ఉవవేదాలు ఉపాంగం అంటే వేదాంగ సదృశం. మీమాంస, న్యాయశాస్త్రం, పురాణం, 
ధర్మశాస్త్రం ఉపాంగాలు 

ఉపతప్తం అంటే మిక్కిలి తపింపజేసేది ఇక్కడ 'ఉపికు ఎక్కువ అని అర్ధం 

ఉపనిధి అంటే మరొకని వద్ద దాచిన నిధి అందులో వముందో, దానిరూపం ఏమిటో, 
ఎంత ఉందో చెప్పకుండా దాచేది ఉపనిక్షేపం అంటే చెప్పి, చూపించి దాచేది ఉపనిధిగా 
దాచినవాడు ఉపనిధాత 

ఉపజ్ఞ అంటే మొదటిసారి చెప్పినది ఇతరుల ఉపదేశం లేకుండానే మొట్టమొదట కలిగే 
జ్ఞానం ఉపజ్ఞాతం అన్నా అదే 

ఉపదిక్కు అంటే విదిక్కు మూల. ఉపాదానం అంటే తీసికోవడం ఉపహాసం అంటే 
పరిహాసం 

ఒకేమాటకు ఒకటికంటే ఎక్కువ ఉపసర్దలను కూడా ఒకేసారి చేర్చవచ్చు అభినివేశంలో 
అభి, ని అనే ఉపసర్గలున్నాయి ఉపసంహారంలో ఉప, సం అనే ఉపసర్ణలున్నాయి దురా 
(గ్రహంలో దుర్‌, ఆజ్‌ అనే ఉపసర్గలున్నాయి సుపరిపాలనలో సు, పరి అనే ఉపసర్గలున్నాయి 
పరినిర్వాణంలో పరి, నిర్‌ అనే ఉపసర్దలున్నాయి 

సంస్కృతంలో ఉవసర్గలు అనేక పదాల కల్పనకు ఉపయోగపడుతున్నాయి. 1 


215 అతమనబాష 





Wa DSTO రాధా NUE ౧౯ 6౧ల్జా ges 1006621 ఖం NOS FTI ON Opi py 


KY occ _రైందాకాయిందంంలతా ¥ ¥ 





¥ ~~ 
ప రలు ars pes వ్య 6ధీీంఖ rl పటాలు ou స 


రొంయింగాణ ౧ణారాంవ్యార్తింుల్లా కార్యా. ఎకు యకం కీల పర గం ౦౧౭ కాగా గాట్లు 6939 2౯ 
‘aRue MRR pg Va cop: 


వూయముగార ఆదిగాంణి ఇంగ్ల ను 1 * శంతి (000 బ్రై CHORD 
HO ,ం౧బఐంండి eu X 
opm mre 
ము శ కా లై GH, parca} గంగా Gog Hee 
న Perth వం 3 రెం జ roe అయం ¥ CEE re ధం sg 
ల గ 


oe sgrl arg ౧౫౧౯ ౨ Sqr 
PP Gea? Paw pr ఇ 
now a Brug, warn ఎట 





ose foe co! టం కాడులాయ్య్య్లా ౧౧౧ రైలింగ్‌ 
SFPD ళ్ళ ఓ యింభియియారం. ౦ల్లధాంగ్స్‌ంంల EE Erte wm 
cag MOL GC - * 7 Wrpul sa Gpon nom Semen Honk 
goghme Ween spam} శ GST gD CCQ తారు డిందు ర్రైందుారులుగాంతా 
Ge gore pa naons x ape రె gfe gr x “యుడాణియుజయాయా కరాంగాంాయ 
ఆతా యాగం of కారం? HERE oor Burma 
ఉండి ౦౮96౧౧౦౧ బంగ్లా ఇల్ల రాష తల రరర లంద శం ఇంగాంధైంై ణం మం రాణాయాంల రేంలగా ౧౦౬ 
౧౫౬౦౮౮ వుంగ్సేంంర్స chs gat ఏ౬ Gog Mme Woes ces Dern soem WoT Cope 
ంగాషాణ లాణి తెంజాఆలంణంణ ఆ96 ఉదకం ఆజ రం గందం వ్రకాంణాంయోయి ముంబయి వాద్రొహ్‌గ్రాలు 


ఆం కటల అల్లారు. =~ 
(009 రిబిడోడిడి బది రిళడిఆ గండి య్యా 








/ పొండురంగా థియేటర్‌ 


మునుగోడు 











SURYAPET GRANITE 
OWNERS ASSOCIATION 


| 

, President 
' Sec} elary 
| 
1 
Treasurer 

| 

Vice Presidents: 


Directors 


Hon Advisers : 








Yada Venu 
Gurram Satyanarayan Reddy 
Maheshwar Reddy 


Bommakanti Sri Kishan 
Ram Reddy 


T.Janardhan Reddy 
G.Srinivas 

Venu 

Ch.Mallesh 


P.Madav Reddy 
E.Dayakar 


రచన జర్నలిజం కళాశాల 


(ఉస్నానియా యూనివర్సిటీకి అనుబంధం - రాష్ట (ప్రభుత్వ గుర్తింపు పొందినది) 
కోర్సుల వివరాలు 
రచన జర్నలిజం కళాశాల ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా బి జె పి కోర్సును, రాష్ట 
ప్రభుత్వ గుర్తింపు పొందిన పిజి డిప్లొమా ఇన్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం (పి జి డి సి జె ) రెగ్యులర్‌, 
కరస్పాందెన్స్‌ కోర్సులను నిర్వహిస్తోంది టెన్త్‌ ఉత్తీర్ణులైన వారి కోసం సర్టిఫికెట్‌ కోర్సు కూడా అందుబాటులో 
ఉంది ఈ కోర్సులన్నీ తెలుగు మీడియంలోనే కళాశాల నిర్వహిస్తోంది 
బిసి జెకోర్సు 
1 ఉస్మానియా యూనివర్సిటి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి బిసి జెడిగ్రీ పొంది ఎంసి జె 
కూడా చేయవచ్చు 
2 సాయంత్రం చేళల్లో క్లాసులు 
3 కళాశాల లెక్చరర్స్‌తో పాటు ఆయా రంగాల నిపుణులచే గెస్ట్‌ లెక్చర్స్‌ 
4 ఎస్‌సి, ఎస్‌టి విసి విద్యార్దులు ప్రభుత్వ స్మాలర్‌షిప్‌కు అర్హులు బస్‌పాస్‌ సౌకర్యం 
జర్నలిజంలో పి.జి.డిష్లామా (రెగ్యులర్‌) 
1 _ ఏడాది వ్యవధిలో డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ డిపిఆర్‌ ఓ ఎపిఆర్‌ ఓ పోస్టులకు అర్హత 
పొందవచ్చు 
2 కనీస విద్యార్హత డిగ్రీ 
3 సాయంత్రం వేళల్లో క్లాసులు, ఉద్యోగస్తులకూ అనువైనది బస్‌పాస్‌ సౌకర్యం 
శ కళాశాల లెక్చరర్స్‌తో పాటు ఆయా రంగాల నిపుణులచే గెస్ట్‌ లెక్చర్స్‌ 
జర్మలిజంలో పి.జి డిప్లామా (కరస్పాండెన్స్‌) 
1 తెలుగులో ప్రవేశం ఉండి డేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారైనా కరస్పాందెన్స్‌ ద్వారా ఈ 
ఏడాది కోర్సు పూర్తిచేయవచ్చు 
రెగ్యులర్‌ కోర్సు మాదిరే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డి పి ఆర్‌ ఓ, ఎపి ఆర్‌ ఓ వోస్టులకు అర్హులు 
కనీస విద్యార్షత డిగ్రీ 
పోస్ట్‌ ద్వారా పారాలు ఇంటికి అందుతాయి 
కోర్సు చివర వారం రోజులు కళాశాలలో జరిగే కాంటాక్ట్‌ క్లాసులకు విధిగా హాజరుకావాలి 
వార్షిక పరీక్షలు హైదరాబాద్‌, విజయవాడలలో జరుగుతాయి 
ర్దిపెకెట్‌ కోర్సు (కరస్వాండెన్స్‌) 
టెన్త్‌, ఉత్తీర్ణులైతే చాలు 
మీ ఊళ్ళోనే విలేకరిగా రాణించే పరిజ్ఞానం ఆరు నెలల్లో పొందవచ్చు 
పోస్ట్‌ద్వారా పారాలు ఇంటికి అందుతాయి 
హైదరాబాద్‌ లేదా విజయవాడలో పరీక్షలకు హాజరు కావాలి 
పి జి డిప్లొమా రెగ్యులర్‌, కరస్పాండెన్స్‌ కోర్సులకు, సర్టిఫికెట్‌ కోర్సుకు ప్రతి ఏటా ఆగస్టు మొదటి 
వారంలో అడ్మిషన్లు ఉంటాయి Rachana Journalsm College, Hyderabad పేర 50 
రూపాయల డి డి ని ఈ దిగువ చిరునామాకు పంపి, ప్రాస్పెక్షస్‌, దరఖాస్తు పత్రం పొందవచ్చు 
రచన జర్నలిజం కళాశాల 
కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌, నారాయణగూడ, 
హైదరాబాద్‌ - 500 029 ఫోన్‌ 322 9333 


hh లు [0 4 AO nwo 





